సేకరణ : రచన సుగంధం సాయి బాబా చార్య స్వామీజీ (విశ్వకర్మ 
శ్రీశ్రీశ్రీ త్రిశక్తి సహస్ర లింగ సహిత సనారీ విశ్వనాధాలయ నిర్మాణకర్త 


జననము 
జననీ జనకులు 
జన్మస్థలం 


విద్య 
వృత్తి 
ప్రవృత్తి 


రచనలు 


బాధ్యతలు 









0 సాయిబాబాచార్య స స్వామీజీ 





తీతీతీ సనారీ పీఠాధిపతులు - విజయవాడ 






; .5--1945 

: కీ.శే బ్రహ్మశ్రీ సుగంధం వెంకటేశ్వరరావు, శ్రీమతి సుగంధంపాపాయమ్మ 

:_రావులపాడుగ్రామము, గుడివాడ తాలుకా, కృష్ణాజిల్లా 

: 1952 సం॥ లో 9వ తరగతి -1952 నుండి స్వర్ణవృత్తి నభ్యసిస్తూ 
దైవచరిత్రలు, వేదాంత, విశ్వకర్మ, గ్రంధముల పఠనము, వాస్తు, జ్యోతిష్యములు, 
అభ్యాసము, పౌరాణిక నాటక ప్రదర్శనలు 

| స్వర్ణశిల్బము, నవరత్న పరీక్ష 

: ఆధ్యాత్మిక భావనలు, కులసనాతన సాంప్రదాయములందాసక్తి 

శ్రీశ్రీశ్రీ సనారీపూజా, చరిత్ర ప్రచారము, బ్రహ్మ విద్యాభ్యాసము, 

. శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి నిత్య పూజా విధానము, 

సంధ్యావందనము, కేదారేశ్వర వ్రతము (ద్వితీయ ముద్రణ) 

శ్రీ సనారీ మాలాధారణ, పూజావిధానము (ద్వితీయ ముద్రణ) 


| 


(ry 


న్స 


(11 జ్లొనొమ్నెతీ మై ఇహ్మాతీసకంధ 


2. శ్రీ 

8. శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వనాధ విజ్ఞానం & మహిమలు (ద్వితీయ ముద్రణ) న లంట ఖీ 

4. శ్రీ సనారీశ్వర వ్రత కల్పము Gr at ముం! 
5. శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వర సంవాద గ్రంధార్థములు న oe 
6. శ్రీ సనారీ యోగజ్ఞానామృతము ఓగిరాలవారి వీధి, సత్యనారాయణపురం, 

7. శ్రీ సనారీ హరికథ (సి.డి. రికార్డింగ్‌) మారు... 

8. శ్రీ సనారీ సంవాద గ్రంధపఠన (సి.డి. రికార్డింగ్‌) = 

9. సుగంధం వారి కృష్ణవేణి పుష్కరకానుక 


అముద్రితములు 
10. శ్రీ కంచికామాక్షి విజ్ఞానం, నిత్యపూజ, వ్రతం స్‌ 
11. శ్రీ శివపార్వతీ, శ్రీరామ, వీరబ్రహ్మం, సనారీ వారి కళ్యాణములు wr | 


12. శ్రీ సనారీ వారి స్టేజీ నాటకము is సేకరణ = రచన. a 

18. శ్రీ సనారీ వారి కలర్‌ ఫోటోలు (12X18 సైజులో లభించును) ౨ “' బ్రహ్మథశీ సుగంధం సాయి LALA) rE 

14. ప్రతి మాస శివరాత్రికి దేవాలయమునందు కాశీవిశ్వనాధునికి a సెల్‌: 92905,824.10,90322 532051955382 7385 
అన్నాభిషేకము భక్తుల స్వహస్తములతో జరుపబడును. ww తమా కః 


7793992584 — 
శ్రీ విశ్వకర్మ బి.సి.క్లాస్‌ బిల్లింగ్‌ సొసైటి అధ్యక్షులు విజయవాడ. eg] 











| 


ది. . 13-12-2014 4తేదిన జరిగిన శ్రీశ్రీశీ సనారీ విశేశ్వర సంవాద గ్రంధార్థముల 
గ్రంథావిష్కరణ చేస్తున్న తెలంగాణ స్పీకర్‌ మాన్యత్రీ ముదుసూదనాచారి గారు 


=r rrr నహ హ———— ప దై 
ah ] I. a 
Bu 4 
EY శ 
గ క 
సీ జీ f + 
న్యా . ‘ 
ఇ గ్‌ హే 
> జ వా లం 
- గ్గే 
క టి 
"ee శ్వ “ 


స్వామీజీ వారి రెండవ అల్లుడు బ్ర। కంటె శివకుమార్‌, శ్రీమతి వెంకటరమణ 
మనుమడు చి॥ కంటె తేజా ప్రసాద్‌, శ్రీమతి చందన 


సనం న YY 
తి 


త్‌ ey గి 


సువర్ణ ఘంటాకంకళ సందర్జములో మా పెద్ద మనుమరాలు 
చ॥లసా॥ శ్రీదేవీప్రియ, భర్త చి॥ పట్నాల మురళీకృష్ణ, మా రెండవ మనుమరాలు చి॥ శ 











క్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


విషయసూచిక 
సృష్టిక్రమము 102. ద్వయవిషయములు 
ముందుమాట 108. యోగవిఘ్నములు 
గురుధ్యానం 105. జ్ఞానభూమికలు & చతుర్లశభువనములు 
బ్రహ్మ విద్యకు మూలము 106. గురుగీత . 
యమనియమాదులు 132. వీరబ్రహ్మాఉవాచ 
ప్రాణాయామము 133. యోగసిద్ధుల అమృతవాక్యములు, విశ్వదోష గుణము 
మానసపూజ 134. గురుపరంపర, అష్టకము 
గురువుల లక్షణములు 135. సద్దుర్వష్టకము 
వందనక్రమము 137. సద్గురులక్షణములు 
త్రయోదశవర్గములు 138. వేమనఉవాచ 
తిధులకు, నక్షత్రాలకు స్వరనాడి 139. సనారీచాలీసా 
ఉత్తర, దక్షిణాయములకు స్వరనాడి 141. సనారీఖద్గము 
స్నానక్రమము 142. మహనీయులనుభవించిన ప్రారభ్ధములు 
మయ(బ్రహ్మ వరఫలం 144. షడ్విధగురుశిష్య సంబంధాలు 
అవధూతలఅర్ధం 145. శివదర్శనానికితెలుసుకోవలసినవి, 
విశ్వకర్మ సంతతి వారాచరించవలసినవి భగవద్గీతశ్లోకార్లములు 
చతుర్విధ ఆశ్రమ లక్షణములు 147. పంచాక్షరీమంత్ర ప్రభావము 


సాలోఖ్య సారూప్య, సాయిధ్యములు 149, మానవులనుభవించు వ్యాధులకు కారణములు 
త్రివిధ ప్రసాదములు, చాతుర్విద శుశ్ళూషలు151, సప్తద్వీపములవివరము, అమృత తత్వసిద్ధి 










అష్టవిధ పుష్పార్ధములు 153. దేవుసత్యన్నారాయణగారి వర్ణమాలిక 
నవవిధ భక్తులు 158. శివతాండవస్తుతికి అర్ధములు 

మహా వాక్యార్థములు 4 164. వివిధ ద్రవ్యములతో రుద్రాభిషేకఫలితములు 
మానవశరీరంలో పరమాత్మ స్థానాలు 165 విశ్చకర్మాష్టమునకు రము 

గురువులు 8 రకములు 168. స్టూల, సూక్ష్మ, కారణ, మహాకారణ, 
పిండోత్పత్తిక్రమము, విశ్వబ్రహ్మ ప్రార్థన దేపహముల శుది 

చతుర్విధశుశ్రూషలు 169. శ్రీ సనారీశ్వర మంగళాష్టకమ్‌ 
నిత్యజీవనములో శ్వాసలక్రమము 170: శ్రీ సనారీశ్వర శుద్ధమాల 

హంస సప్తచక్రములలో సంచారము 171, కాళహస్తీశ్వర స్వామీ తెల్పిన 18 యుగములు 
బ్రహ్మందడ విషయములు 174. కుండలినీశక్తిని మెల్కొలుపు విధానము 
వేదాంతడిండిమము, మరుగుపదాలు 176, శ్రీ సనారీ సౌజన్యపత్రిక, కాలజ్ఞానం 
విరాట్‌చైతన్యము ప 
పంచతన్మాత్రలు 






సేకరణ రచన 
బ్ర॥సుగంధం సాయిబాబాచార్య స్వామీజీ 
ప్రధమ ముద్రణ : 2017 

(ప్రతులు : 1000 కాపీలు 

వెల : అమూల్యం 


పంచభూతములు 

తత్వవిమర్శ 

త్రిదేహములు, 120 తత్వములు 
పంచభూతములు, (క్రివేణుల వివరములు 
త్రయముల వివరములు 
సప్తవిషయములు 
అష్టవిషయములు 

షష్ట విషయములు 
పంచ విషయములు 
చతుష్టయ విషయములు 





మెట్రోప్రింటర్స్‌, విజయవాడ-2 


హ్‌ 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
ఆధ్యాత్మిక పరులారా తస్మాత్‌ జాగ్రత్త! 


ఆధ్యాత్మిక ఆసక్తిపరులారా! ఈ గ్రంధంలోని గురుగీత 27 నుండి 30 వరకూగల 
శ్లోకాలలో శిష్యుడు తన గురువునకు తను, ధన, ధారా, సుతులను అర్పించినట్లగ 
పడుచున్నది. యిందలి 33వ శ్లోకార్థం. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు 
గురువుసాక్షాత్‌ పరబ్రహ్మ, అంటే ఈ చారాచరజగత్తును త్రిమూర్తులను సృష్టించిన 
ఆది పురుషుడని అర్థమగుచున్నది. అట్టి గురుదేవునకు పైన చెప్పినవన్నీ అర్పించి 
జగద్దురువుగా సేవించమని భావము. అట్టి గురుదేవునకు మనమిచ్చునవికావలెనా? 
ఆ సృష్టి కర్తేయివన్ని మనకొసంగెనుగదా! అంటే ఈ సృష్టియావత్తూ నీకు చెందినదే 
యివేమీనావికావు దేవాదిదేవా అని త్రికరణశుద్ధిగా శరణాగతుడవుకమ్మని యిందలి 
భావము అంతేగానీ 

జగజ్యోతి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందవాక్యములలో “12వదగు” వుల్లిగడ్డకు 
ఉపదేశమిచ్చేటి కల్లగురువులు కలినుండే రుమా కల్లగురువుల నెల్లకాలతన్నునుయముడు 
కల్లలేనినరుల కరుణించుమా ॥ హరిగోవింద గోవింద! ఈనాటి గురువులు పీఠములేర్చరచి 
వందలకొలది ఆశ్రమాలు స్థాపించి, లక్షలమందికి ఉపదేశములిస్తూ వేలకోట్ల 
ధనమార్జించి. జగద్దురువులమని పించుకుని, దర్శనమునకొకరేటు, పాదాభివందనమున 
కొకరేటు, పాదపూజకొకరేటు, పూజకొకరేటు, హోమమునకొకరేటు పెట్టి, భక్తులకోర్మెతో 
వారిగృహాన్ని పాదధూళితో పావనముచేయుటకొకరేటు పెట్టి వ్యాపారం చేస్తున్న 
బాధగురువు లొకవైపు. యింకొందరు వీటితోపాటు పాప ప్రక్షాళనంచేస్తాం అంటూ 
శిష్యుల పాదసేవకు అనుమతినిచ్చి ఏకాంతమందిరాలలో శృంగారకార్యాలు చేస్తూ 
సేల్‌పోన్లలో వీడియోలలోచిక్కి కోర్టులకు తిరిగితుదకు జైళ్ళపాలైన గురువరేణ్యలు కలరు. 
భక్తులారా మీరు నిశితంగా ఆలోచించండి. దైవస్వరూపుడైన గురుదేవునకు ఈ ధన, 
కనక, తనుదారాసుతులతో పనివముంటుంది. ఇవన్నీ మనకిచ్చినది ఆయనేకదా! ఆ 
గురువునకు ఈ సంబంధముఅక్కరలేదు. మనకర్మ పరిపక్వమయినపుడు వారే 
మనదగ్గరకు వస్తారు. లేదా ఏదో కారణంగా మనమే వారిదరిజేరి యోగసిద్ధిని 
పొందుతాము. అంతే కానీ టిక్కెట్టుకొని ఏదో వినోదాన్ని చూచినట్లుగా డబ్బిచ్చి 
ఆగురువులనుండి ఏదీపొందలేము. మహాకవులు వ్రాసినట్లు ఒకవ్యక్తి గుణగణాలు, 
భక్తితత్సరతలు, ధనికబీదరికాలు వారి జీవించియుండగా నిర్ణయించలేము. విధి 
ఎప్పుడెవరినెట్లు మార్చునో ఎవ్వరూ చెప్పలేరు. 
1. ఎలాగంటే :- నవఖండల భూమండల సార్వభౌముడైన హరిశ్చంద్రచక్రవర్తి 
కాటికికాపరిఖైం సతీసుతులనెడబానసి అమిత దరిద్రమునను భవించలేదా! 
2) నల చక్రవర్తి రాజ్యమును కోల్పోయి సతీ సమేతముగా అడవులపాలై ఆహారమునకై 
అలమటించుచూ వస్తవిహీనుడై భార్య చీర కొంగు గోచీగా ధరించి తుదకు భార్యను 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


కొల్పోయి వంటవానిగా జీవించలేదా. 8. మహాభక్తుడైన విప్రనారాయణుడు వేశ్యాలోలుడు 
కాలేదా! 4. పరమకిరాతకుడైన వాల్మీకి పరివర్తనతో సాధు సజ్జనుడగుమహాయోగికాలేదా! 
గ. మహా పరాక్రమవంతులగు పాండవులు రాజ్యాన్ని కొల్పొయి అడవులపట్టి యాచించి 
జీవించలేదా 6. అమితవ్యభిచారియైన వేమనకాలక్రమంలో మహాయోగికాలేదా! 7. 
పుట్టుమూగయైన మూకశంకరులు కామాక్షీదేవీ కటాక్షమును, మహాకవియు గాయకుడై 
సరస్వతీపీఠాధిపత్యము వహించి జగద్దురువుకాలేదా! 8. మహామాయి కటాక్షముచే 
భీరువులైనవారు రణధీరులైరాజ్యపాలన చేయలేదా! 9. జగద్దురువులుగా కీర్తింపబడిన 
పీఠాధిపతులు క్రమేపిపడతీలోలురై, కీర్తి (భ్రష్టులై, కోర్టులు, జైళ్ళుపాలైతుదకుతమ శిష్య 
బృందముతో ఛీ కొట్టించుకొనుటలేదా! 

అంటే ఒక వ్యక్తియిట్టివాడని జీవించియుండగా చెప్పలేము కాలం ఎవరిని 
ఎప్పుడు ఎలా మార్చుతుందో ఆవిధాత నిర్ణయం, మానవుల ఊహకందని విషయం 
కాబట్టి ఈ గురువుమంచివాడు ఆ గురువుచెడ్డవాడని వారు జీవించియుండగా చెప్పలేము. 
కావున ఈ లోకంలోలేని నీ మనసుకునచ్చిన ఏదైవరూపాన్నిగానీ, ప గురు 
ఛాయాచిత్రాన్నిగానీ, ధ్యానమందిరంలో పెట్టుకుని నీ మనసుకు నచ్చిన ఏ యోగసాధనా 
(గంధాన్నైనా చేపట్టి, దానినేగురూపదేశంగా భావించి ఏకలవ్య విద్యగా సాధనచేసియోగ 
సాధకులగుటయే ఉత్తమము. వేదికలపైవేదాంతో పన్యాసములు చేయువారు. 
మాటలవారేగానీ చేతలవారుకారు. యోగసిద్దివరులు మాటలుచెప్పరు. ఆ 
సమయాన్నికూడా వారు వృధాకానీయరు. నిజమైన యోగ సిద్ధులు ఇహలోక బంధనలలో 
చిక్కుకొనరు. పూర్వకాలంలో గురువులు శిష్యులను చాలాకాలం పరీక్షించి ఉపదేశ 
మిచ్చెడివారు. ఈనాడు శిష్యులుకాగోరువారు గురువులను చాలాకాలం పరీక్షించి 
ఉపదేశం పొందవలసిన పరిస్థితి ఏర్పడినది ఇదియూ కలిప్రభావమో? కాలవైపరీత్యమో? 
విధినిర్ణయమో? (గ్రహించండి. ఎక్కడో నూటికొక్కరు గల సద్దురువువారి కర్మఫలాన్ని 
బట్టే లభించుతారు విధివిధానాన్ని ఎవరూ తప్పించలేరు. తత్భలితాన్ననుభవించుటే 
మానవ జన్మకు కారణం. 
కొన్ని సందర్భాలలో శిష్యులే గురువుల ప్రవర్తనకు కారకులేమో? దీన్ని గమనించాలి. 
1. మహాతపో నిష్టాగరిష్ణుడైన రాజర్షి విశ్వామిత్రునిమేనకతన హావభావములతో 
వ్యామోహితుని జేసితపోదీక్ష భంగముగా వించి ఆతనిచే సంతతిని పొంది తపోభ్రష్టుని 
గావించలేదా! యిలా ఎంతోమంది బుషులు తపోభంగము చెందిరిగదా. 
లె గృహస్థాశ్రమ ధర్మములు సక్రమముగా పాటించునిష్టాగరిష్టులని పేర్వడిసిన 
పురుషులను (బిల్వమంగళుడు, పట్టుదలతో పతితులను గావించిన నారీమణులునూ 
గలరు. యిదంతయూ పూర్వకర్మ ప్రారభ్ధమేనేమో! 
8. నేడు గొప్ప ఆధ్యాత్మిక మహనీయులనిపించుకున్న స్తీ పురుష గురువులను వ్రతభంగం 
చేసిన స్తీ పురుష శిష్యులూ కలరు. గమనించండి తస్మాత్‌ జాగ్రత్త. 








శ్రీ సనారీ యోగ జ్ఞానాళ్యుతము 
శ్రీ సనారీ విశ్వనాధాయై నమః 


అభిప్రాయములు 


శ్రీ సనారీ విశ్వనాధాలయ నిర్మాణ కర్త, శ్రీ సనారీ వారి అనేక 
(గ్రంధములను రచించి, భక్తి ప్రచారాన్ని గావిస్తున్న శ్రీ సనారీ 
పీఠాధిపతులు (బ్రహ్మశ్రీ సుగంధం సాయి బాబాస్వామీజీ గత 2 
దశాబ్దాలుగా సనారీ వారి జీవితచరిత్రపై కూలంకషంగా పరిశోధన గావించి, 
ఎంతోవిలువైన సనాతన ఆధ్యాత్మిక భక్తి విషయాలను అందరికీ అర్ధమయ్యే రీతిలో 
భక్తులకు తెలియజేస్తున్న నిత్య కృషీవరులు స్వామీజీవారు చదువుకున్నది ఆనాటిరోజుల్లో 
కేవలం 9 వ తరగతే అయినా స్వయం కృషితో అనేక గ్రంధాలను కూలంకషంగా 
చదివి, పరిశీలనతో భక్తి జ్ఞాన సముపార్ణన చేసి వాస్తు, జ్యోతిష్య, వేదాంత 
శాస్తమర్మములు, పౌరాణిక నటులుగా కూడా విశేషమైన అనుభవాన్ని పొంది 
జీవనోపాధికోసం స్వర్ణవృత్తిచేసి సంసారబాధ్యతలు నిర్వహించుకుంటూ, మరోప్రక్క 
విశ్వకర్మబిల్షింగ్‌ సొసైటీ అధ్యక్షులుగా సంఘసేవ చేస్తూ అందరికీ ఆప్తులుగా, 
(శ్రేయోభిలాషిగా గురూపదేశ సందేశములనిస్తూ విశ్వకర్మ వంశానికి మకుటాయమానంగా 
వెలుగొందుచున్న బ్రహ్మ శ్రీ సుగంధం సాయిబాబా స్వామీజీ ఎంతో ధన్యులు. డిగ్రీ, 
పి.జి, పి.హెచ్‌.డి. చదువులకంటె, స్వశక్తితో అనుభవపూర్వకమైన జ్ఞాన సంపత్తిని 
స్వాధీనం చేసుకున్నారు. ఎంతో మేధాశక్తిఉంటే తప్ప ఇది అందరికీ సాధ్యంకానిది, 
అపారమైన తెలివితేటలు, చిత్తశుద్ది, సచ్చీలతలను అలవరచుకొని, ఆచరించి భక్తిజ్ఞాన 
సముపార్దన చేసుకున్న బుషిపుంగవులు శ్రీ సాయిబాబా స్వామీజీ. 

ప్రస్తుతం ఆయన రచించిన “శ్రీ సనారీ యోగజ్ఞానామృతం” గ్రంధంలోని 
విషయాలను ప్రతీమనిషి తెలుసుకొని ఆచరించి, జీవతాన్ని భక్తి మార్గంలోకి మలచుకుంటే 
ఆనందంగా జీవించగలరు. నిజమైన సంబంధీకులెవరు అనే ప్రశ్న మనకెదురైనప్పుడు 
ఒకే తల్లి కడువున పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అని సహజంగా 
మనంఅనుకుంటాం, కాని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే జన్మతోపాటు జ్ఞానబుద్ధినిచ్చిన 
తండ్రి, సత్యధర్మాన్ని బోధించిన తల్లి, లౌకిక ధర్మాలను బోధించిన సోదరుడు, 
దయాగుణాన్ని స్నేహితుని ద్వారా, శాంతి సహనంగల ధర్మపత్ని ద్వారా, (ప్రేమానురాగాలు 
కుమారులనుండి పొందితే వారే నిజమైన రక్త సంబంధీకులౌతారు అని శ్రీ స్వామీజీ 
తన (గ్రంధంలో తెలియజెప్పారు. అంతే కాకుండా అష్టపుష్పాల వివరణ, నవవిధ భక్తి 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


మార్గాలు, అష్టబోధగురువులు, పంచభూతాలు మొదలగు వివరణలతో పాటు మనిషి 
పుట్టుకకు ముందు స్త్రీ గర్భధారణ నుండి పిండోత్పత్తి విధానము చక్కగా విశదీకరించారు. 
అలాగే గురు, శిష్యసంబంధం విషయంలో, శిష్యునికి కలిగిన అనేక ధర్మసందేహాలను 
గురువుగారు తెలిపిన జ్ఞానబోధ అందరికీ ఎంతో ఉపయోగపడేదిగా వివరించారు శ్రీ 
స్వామీజీ. 

వీరు రచించిన సనారీ సుప్రభాతం, సనారీ అష్టకం అన్నపూర్ణాదేవి అష్టకం, సనారీ 
చాలీసా, సనారీ ద్వాదశసూక్తులు వీటికి సంగీతాన్ని సమకూర్చి ఇటీవల నేను సి.డి. 
రికార్డింగు పాడినాను. అదిపాడుతున్నపుడు నేను ఎంతో దివ్యానుభూతిని పొందాను. 
అదొక అదృష్టంగా భావించాను. 

సృష్టిలో అన్నిజన్మలకంటే మానవజన్మ ఎంతో ఉత్సృష్టమైనదని అందరికీ తెలిసిన 
సత్యమే. జన్మను తన స్వార్ధంకోసమే వినియోగించుకోకుండా సాటివారికి మేలు కలిగేకొన్ని 
పనులు చేస్తే వారు చిరస్మరణీయులుగా చరిత్రలో ఉంటారు. శ్రీ సాయిబాబా స్వామీజీ 
ఎంచుకున్న ఈ జీవితం పూర్వజన్మ సుకృతం. వారి తల్లితండ్రులు చేసుకున్న పుణ్యఫలం. 
నిస్వార్థంతో, ప్రస్తుతతరం, భావితరాలవారి కోసం చేసే ఏమంచి పనికైనా భగవంతుడు 
వెనుక వుండి నడిపిస్తాడు అనేదానికి స్వామీజీ చేస్తున్న పనులే అందుకు తార్మాణం. 
వారితో పాటు వారి ధర్మపత్ని శ్రీమతి విమలాదేవి గారు కూడా భర్తతోపాటు ఆధ్యాత్మిక 
జీవితానికి అంకితమై భగవంతుని సేవలో ప్రబోధకులుగా జన్మసార్థకత చేసుకుంటున్నారు. 
వారికి శ్రీ అన్నపూర్ణా సహిత విశ్వనాధుల వారు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలనీ 
ప్రార్థిస్తున్నాను. మున్ముందు ఎన్నో గ్రంధాలు రచించాలని, వారు అనుకున్న ఆశయాలు 


నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. 
అభీనందవములతో.. మ 


ఇట్లు కె.వి. బ్రహ్మానందం. విజయవాడ 
గానకళా విశారద, గానసుధార్నవ, సంగీత నాదటబ్రహ్మా చింతామణి, సుమధుర 
గానసుధాకర, ఆకాశవాణి & దూరదర్శన్‌ కళాకారులు, 
విశ్రాంత అధ్యాపకులు (ప్రభుత్వ సంగీతకళాశాల, క 
ఆస్థానవిద్వాన్‌ శ్రీ కంచికామకోటి పీఠమ్‌ (తమిళనాడు) 
ఆస్థానవిద్వాన్‌ శ్రీ వీరాంజనేయ స్వామిదేవస్థానం చింతామణి(కర్నాటక) 
ఉత్తమ ఉపాధ్యాయ పురస్మార గ్రహీత. 








ల ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం నమో వీరబ్రహ్మణేనమః 
a బ్రహ్మశ్రీ సుగంధం సాయిబాబాచార్య స్వామీజీ వారు మిక్కిలి 
== కృషిచేసి రచించిన “శ్రీ సనారీ యోగజ్ఞానామృతము”అను 
= ఖో గంధమును సాకల్యముగా. పఠించితిని. 

Nit గ్రంధకర్తగూర్చి ఒక మాట 
(బ్రహ్మశ్రీ సాయిబాబాచార్యస్వామీజీ పారమార్ధిక చంతనతో 
1978లో బ్రహ్మశ్రీ బోనుమద్ది రామలింగసిద్దాన్తి గారి వద్ద దివ్య మంత్రోపదేశమును 
పొందినతదుపరి1995 సం॥లో బోధగురుతణుకుసాంబశివానందరాజు యోగిగారి చెంత 
సతీసమేతముగా శ్రీ సనారీవారి దీక్షనుగైకొని, గురూత్తముల సాంగత్యము, సేవనముల 
వలన సాంఖ్య, తారక, అమనస్మములను అభ్యసించి, విజయవాడ సత్యన్నారాయణ 
పురంలోని స్వగృహమందు శ్రీసనారీ వారినిత్యపూజలు, దేవీనవరాత్రులు, శ్రీసనారీ 
జయంతి, కళ్యాణములు, భక్తిశ్రద్ధలతో నిర్వహించుచూ శ్రీ గురుదేవుల ఆలయ 
నిర్మాణమును సంకల్పించి, తమ ఆర్ధికస్టోమతను బట్టి దేవాలయనిర్మాణము నారంభించి, 
భక్తాదుల సహాయ సహకారములు స్వీకరించి శ్రీశ్రీ శ్రీశ్రీశ్రీ త్రిశక్తి సహస్రలింగ సహితసనారీ 
విశ్వనాధాలయమును నిర్మించి, ఆలయ ప్రాంగణమందు దంపతీయుక్తముగా వాన 
ప్రస్తాశమమును గజపుచు అత్యంత భక్తిప్రపత్తులతో శ్రీసనారీ వారి నిత్యపూజలు 
చేయుచూ ప్రతీ మాసశివరాత్రి కి అన్నాభిషేకము, అష్టాదివర్ణస్థులతో చేయించి, దాదాపు 
వందమందికి అన్నప్రసాదముతో తృప్తిపరచుచూ 1) సంధ్యావందనము, శ్రీసనారీవారి 
నిత్యపూజావిధానము, కేదారీశ్వర వ్రతము, 2) శ్రీసనారీ వారి మాలాధారణ పూజా 
విడానవబ, క) శ్రీశ్రీశ్రీ ననారీవిశ్వనాధ విజ్ఞానము & వముపావములు, 4) 
శ్రీసనారీశ్వరవ్రతము, 5) శ్రీశ్రీశ్రీసనారీ సంవాద (గ్రంధార్థములు వంటి మహద్‌ 
(గంధములు రచించి, ముద్రించి, తద్వారా శ్రీ సనారీవారి దివ్యచరిత్ర, మహిమలను 
యిప్పుడు శ్రీ సనారీ యోగజ్ఞానామృతమును విసృత ప్రచారమొనరించి శ్రీసనారీ 
బాబా పేరిట సార్థకనామధేయులైరి. 

నిరాడంబరులు, సహృదయులు, ఆధ్యాత్మిక విద్యాకోవిదులగు వీరు బ్రహ్మవిద్య 
ఆవశ్యకతతోపాటు గురుదేవుల ప్రాముఖ్యతను ఎల్లరకును తెలుపుటకు రచించిన “శ్రీ 
సనారీ యోగజ్ఞానామృతము”అను గ్రంధములో పిండోత్సత్తిక్రమము, సాంఖ్యతారక 
అమనస్మములు వారనాడీస్వరవిచారణ, ప్రాణాయామసాధన-ప్రాముఖ్యత, షట్చక్రములు 
స్థూల, సూక్ష్మ, కారణశరీరములు, చతుర్విధ మహావాక్యములు, చతుర్విధ శుశూషలు, 
రాజయోగముప్రాముఖ్యత, గురు శిష్యుల సంబంధము, సద్గురు సాంగత్యముయొక్క 
ఆవశ్యకత, చతుర్విధయోగములందు రాజయోగము శ్రేష్టమైనదని ఇత్యాదివిషయములు, 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


శ్రీ సాయిబాబాస్వామీజీ ఎంతో సులభశైలిలో వివరించి “దుర్లభం తత్త్వదర్శనం సద్గురు 
కరుణావినా” అన్న ఉపనిషద్వాక్యానుసారము (బ్రహ్మ విద్యసద్నురుని వలననే 
సంప్రాప్తించునని పారమార్థిక చింతనతో సద్భురువును ఆశ్రయించి మనః 
శ్చాంచల్యములోను గాక “గురు కటాక్షమున ఆత్మసాక్షాత్మారము పొందినవారికే మోక్షము 
సంప్రాప్త్రమగును” అను విషయమును శ్రీ సనారీయోగజ్ఞానామృతము అను ఈ 
గ్రంధమునందు ప్రస్ఫుటమగుచున్నది. , 

ls మనుజులిదితెలియనేరక మునులైననుతెలియలేరు ముక్తిపధంబున్‌ 

ఘనులైనరాజయోగులు తనలోతన్నెజుగువారు ధన్యులుసిద్దా॥ 


శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి స్వీయకృత పద్యములు అన్నిటా చతుర్విధ 
యోగములందున రాజయోగమునందున్న సాధకులు సద్గురు సాంగత్యముననే 
ఆత్మజ్ఞానమును అవగతము చేసుకోగలరని. 


2. సంశయంబులు విడతీసి సద్దతినిచ్చు పరమసాంమ్రాజ్యమును 
జూపి భయముతీర్చుమరుపురానట్టి గోప్యముల్‌ మరగులిచ్చి 
- శాంతినిచ్చెడి సద్దురునిసాటిగలరె...... 
అన్నవిధముగా తనను ఆశ్రయించిన శిష్యుని జననమరణ దుఃఖ (ప్రవాహమునుండి 
కడతేర్చి జీవిత పరమార్ధమును ప్రబోధించు పరబ్రహ్మస్వరూపుడగు సద్దురువునకు 
సాటివేరెవరును లేరని గురుదేవుల ఆవశ్యకతను, విశిష్టతను ఈ (గంధమునందు 
సాయిబాబా చార్యస్వామీజీ ఎంతో చక్కగా వివరించారు. 
ఆధ్యాత్మిక వికాసమును కలిగించుఇట్టీ ఉత్తమ (గంధమును రచించిన శ్రీసాయిబాబా 
చార్యస్వామీజీ వారికి శ్రీశ్రీశ్రీసనారీ విశ్వేశ్వర స్వాములవారు శతాయురారోగ్య 
భోగభాగ్యములనిచ్చి సర్వదా రక్షించుగాక. 
“శ్రీ సనారీ యోగజ్ఞానామృతము” అను ఈ గ్రంధమును పఠించి, ఆచరించిన 
భక్తమహాశయులెల్లరునూ శ్రీ సనారీ వారి సత్మ్మపాకటాక్షములకు పాత్రులుకాగలరని 


విశ్వసించుచున్నాను. 
ఇట్లు 


డా॥ అండలూరి సోమేశ్వరరావు (బొబ్బిలి) 

ఆయుర్వేదరత్న ప్రఖ్యాత ఆయుర్వేదవైద్యులు 

శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర- కాలజ్ఞానము 

(గంధ రచయిత& ఉపన్యాసకులు) 

ఆయుర్వేద విజ్ఞానము గ్రంధకర్త- పండిత సన్మాన గ్రహీత (బొబ్బిలి) 


WD 








ఓమ్‌నమో వీరబ్రహ్మణేనమః 
దృడసంకల్పమే కార్యసాఫల్యము 
న్‌ జే: ఓం వీరబ్రహ్మేంద్రాంశాయ విద్‌మహే। 
సనారీ విశ్వనాధాయధీమహీ తన్నో అవధూత ప్రచోదయాత్‌ 
అవతార పురుషుల జీవిత చరిత్రలు వ్రాయడము, చదవడమ 
కా కొ వినదము అనేది ఎన్నెన్నో జన్మల పూర్వఫలము(సుకృతమ 
వలనగానీ సాధ్యపడదు. అ పూర్వ సుకృత వంతులు బ్రహ్మశ్రీ సుగంధం సాయిబాబాచా! 
స్వామీజీ దంపతులకే దక్కుతుంది. 
-:సుగంధం వారి సువాసన; - 
శ్రీ సాయిబాబాచార్యగారు స్వామివారి పరమ ప్రియభక్తులై శ్రీ సనారీవారి కార! 
జన్మవృత్తాంతాన్ని వారిదివ్యశక్తులను, వారి అద్వైత సిద్ధాంతాన్ని అర్ధంచేసుకు! 
సంపూర్ణముగా విశ్వసించి, వారిని దైవంగా సేవిస్తూ, వారి పరిపూర్ణబోధలన 
పూజావిధానాలను, స్వామివారి స్వహస్తములతో యంత్రమంత్ర తంత్రయుక్తముగా అద్భు 
బీజాక్షరీ సంపుటితో లిఖియించిన సనారీ సంవాదము పండితులకు సైతము అర్ధంకా 
తరుణంలో, సనారీ వారి కరుణాకటాక్షవీక్షణలతో, సంవాద గ్రంధార్థముల పేరి! 
పామరులకు కూడా అర్ధమగు నట్లు గతంలో రచియించి, ఆస్థికులు నాస్థికులు సైతవ 
చదువువారందరికీ అర్ధమై ఆనందపరవశులను జేసి ప్రస్తుతము శ్రీననా 
యోగజ్ఞానామృతము అనే దివ్యగ్రంధమును రచియించి విద్యాసాధకులకు పెద్దబాలశిక్ష 
లోకజ్ఞానమును పొంది పరిపూర్ణులైనట్లుగా, యోగసాధనా విద్యార్ధులు ఈ (గ్రం 
సహాయముతో పరిపూర్ణ ఆత్మజ్ఞానులై ఆత్మను పరమాత్మయందైక్యము చేసి బ్రహ్మం 
కలసి మానవజన్మను తరింపజేసుకోగలరు. యిట్టి మహత్తర దివ్య గ్రంధమును రచిం: 
శ్రీ సనారీ విశ్వేశ్వర స్వామి యందు వారికిగల భక్తివిశ్వాసాలను జగతికి తెలియజేస 
వారి పిత్రుదేవతల జన్మలను తరింపజేసినారనుటలో ఏ మాత్రమూ సందేహము లేద 
వారునూ చరితార్గులగుదురు. 
శ్రీ సనారీ యోగజ్ఞానామృతము ను (గోలినవారు ఇందుపొందుపరచిన సళ 
సాధనావిషయాలను అర్థంచేసుకుని ఆచరించిన భక్తులు చరితార్భులై యేడీ 
యేడుతరముల పితృదేవతలను తరింపజేసిన వారై వారిజన్మలును ధన్యతనొందిముక్తి 
పొందుదురుగాక... 
శ్రీసనారీ విశ్వేశ్వరస్వామి వారిగ్రంధప్రాశస్యము సృష్టికి మూలపురుషుడ? 
శ్రీ విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ గూర్చి సృష్టిలోని జీవుల బంధవిముక్తిగూర్చి సకల సృ 


WD 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


రహస్యములనుగూర్చి యోగసాధనతో మానవుడే మాధవుడుకాగల -విషయములతో 
గల ఈ (గంధరాజము మానవులపాలిట కల్పతరువనుటలో అతిశయోక్తికానేరదు. 
గతంలో రావణపాత్రధారిలైైన సాయిబాబాస్వామీజీ శ్రీ శివతాండవ స్తుతిని 
అర్ధంచేసుకుని, పరయోగముద్రలో ఉండే మహాదేవుని పదిహేను శ్లోకములులో గల 
భక్తివర్ణనను త్రికరణశుద్ధిగా అర్ధంచేసుకొని ప్రార్థించువారికి కలుగుఫలితాలను “ముక్తికి 
మూలమైన కుండలిని” మానవ దేహమందలి షట్‌ చక్రసంచారంచేయించిన జీవుడు 
ఆదేహము ద్వారా కర్మఫలాలను నశింపజేసుకుని శరీరాన్ని పవిత్ర పరచుకొని ముక్తిని 
పొందుటకు యోగములన్నింటిలో ఆఖరిదైనట్టి కుండలిని యోగాన్నిగూర్చి చక్కని 
సాదృశ్యాలను తెలియజేసారు. 

శ్రీ సనారీ యోగజ్ఞానామృతము ముందుమాటలో (గ్రంధకర్త శ్రీబ్రహ్మంగారి 
అవతారసందర్భం, బ్రహ్మంగారి కాలజ్ఞాన గోవింద వాక్యములలో శ్రీ సనారీ 
విశ్వేశ్వరస్వాములవారి ఆవిర్భావము, రచయితగారి జీవిత సంగ్రహం, గురుశిష్య 
ఆవశ్యకత, ఆచరణలు మొదలగు విషయములు (శ్రోతలకు అర్ధమగునట్లుగా చక్కగా 
వివరించారు. 

ఈ విషయములన్నీ ఆధ్యాత్మిక సాధకులకు ఎంతగానో ఉపయోగ పడగలవు. అంతే 
గాక స్వరజ్ఞానము, జననమరణ కాలాలను, సంధ్యావందనాది విషయాలను, ఆధ్యాత్మిక, 
అనుష్టాన, ఆచారాది రహస్యములను వివరించి నేటికాలం వారికి మార్గదర్శికులు 
అయినారు. 

ముఖ్యముగా మానవులకు సంప్రాప్తమైన జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన ఫలితాలను 
పూర్ణవైరాగ్యమునకు, ముముక్షత్వము, యమనియమాది, అష్టాంగయోగ, సాంఖ్యతారక, 
అమనస్మయోగాలు వగైరా విషయాలను అమాయకులకు కూడా అర్ధమగు రీతిలో 
తెలియజేసిన బ్రహ్మశ్రీ సుగంధం సాయిబాబా స్వామీజీ వారి దంపతులు వారి జన్మలను 
ధన్యతగావించుకున్నారు. 

ఈ సనారీ యోగజ్ఞానామృతము గ్రంధమందలి సమస్త విషయాలను సంపూర్ణముగా 
చదివి అర్ధముచేసుకుని ఆచరించి ఆత్మానుభూతిని పొందిన వారికి గల అనేక జన్మకర్మలు 
రహితమై ఆత్మసాక్షాత్మారాన్ని పొంది కలిమాయచే కల్గిన ప్రతిబంధ విముక్తులగుదురని 
ఆశిస్తున్నాను. 

ఇట్లు : శ్రీవీర బ్రహ్మేంద్రస్వామివారి భక్త రేణువు బ్రహ్మదాసు 
శ్రీశీశ్రీశ్రీశీ వీరబ్రహ్మేంద్ర విజ్ఞాన సేవాశ్రమము బ్రహ్మపురము- వేల్పూరు. 
శావల్యపురం మండలం గుంటూరు జిల్లా. నవ్యాంధ్ర. 


CD 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


ఈ సువిశాల (ప్రపంచంలోని అనేక దేశములందలలి అనేక 
భిన్నజాతుల ప్రజలు అనేకానేక మతములవారు వారివారిసంస్పృతిక 
సాంప్రదాయములతో జీవనయాత్ర దుర్భరముగా సాగించుతూ, 
జీవనార్థమై కుటుంబసభ్యులందరూ రేయింబవళ్ళు (శమించుతూ 
(బతుకులు భారంగా గడుపుతున్న తరుణంలో ఈ (గ్రంధాన్ని 


చదువుటకే సమయంచాలని పరిస్థితులలో వీటిని ఆచరించువారెందరు అన్న ప్రశ్న 
ఉదయించకతప్పదు. ప్రపంచమందలి జనులంతా ఈ స్థితిలోనే ఉన్నారా? అంటే కాదనేది 
అర్థమవుతుంది. ధనవంతులు నిత్యజీవనానికి యిబ్బంది పడనివారు అధికంగానే 
ఉన్నారన్నది ముమ్మాటికీ సత్యం. అయితే కలి ప్రభావము చే మనసు నందలి కోర్మెలను 
అదుపు చేసుకోలేక అధిక సుఖములు పొందాలని యితరుల కంటే హుందాగా 
జీవించాలని కొన్ని తరముల వరకూ కూర్చుని తిన్నా తరగని సంపదలను కూడబెట్టి 
యింకా యింకా సంపాదించాలన్న అత్యాశతో తనువులు చాలిస్తున్నారు. 999 కోట్ల 
ఆస్తులు సంపాదించి తృప్తి లేక వెయ్యికోట్లు పూర్తిచేయాలని తపన పడుతున్నారు దానికై 
చెప్పరాని చేయరాని అకృత్యములనాచరించుతున్నారే కాని తమవద్ద 900 కోట్ల 
ధనముంచుకొని పైనున్న తొమ్మిదికోట్లను దానధర్మాలకో దైవకార్యక్రమాలకో వృద్దులను, 
అంగవికలురను, ఆవన్నులను, అన్నార్తులను ఆదుకుందామనే సద్భావన 
ధనవంతులెందరిలో ఉన్నదని ఆలోచిస్తే నూటికి ఒక్కరూ కానరారు. కోర్కెలు 
ఎలాఉన్నాయంటే సైకిల్‌ గల వారు మోటార్‌సైకిల్‌ కోసం, మోటార్‌ సైకిల్‌ గలవారు 
కారు కోసం కారుగల వారు ఎ/సి కారు కోసం ఎ/సి కారుగలవారు తమ కొకటి, 
భార్య కొకటి, పిల్లలకొకటి కోసం తపన. పూరిల్లు గలవారు పెంకిటింటికోసం, 
పెంకుటిల్లుగల వారు మేడకోసం, మేడగలవారు అనేక అంతస్థుల భవంతికొరకు, 
భవంతి గలవారు తమకొకటి, భార్యపేర ఒకటి, పిల్లలకు ఒక్కొక్కటి కోసం ఎలాగైనా 
సంపాదించాలను అనేక అడ్డదార్లు త్రొక్కి సంపాదించి ఎవరికీ చెప్పకుండా ఏదీ 
వెంటతీసుకు వెళ్లకుండా జీవితంలో తాను సంపాదించిన పుణ్యపాపమూటలు నెత్తుకొని 
తమకు సంప్రాప్తమైన లోకాలకు తరలిపోతున్నారు. ఈ విషయం జనులందరికీ తెలిసిన 
నగ్న సత్యం “యిది స్మశానవైరాగ్యం”నదీ స్నానం చేసి యింటికి వచ్చి భోజనం చేసి 


ట్‌) 






శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


విశ్రమించి తమ నిత్యకృత్యములలో పాల్గొన్నప్పుడు యధాస్థితే ఎలా గంటే కుక్కతోక 
లాగిపట్టినపుడు తిన్నగా వుండి వదలగానే దానివంకర మళ్ళీ వచ్చినట్లు యిదీ జగమెరిగిన 
సత్యమే, గానీ తమకంటే హీనస్థితిలోని వాళ్ళను చూచి వారికంటే మనమే బాగున్నామని 
పడేది ఎందరు? ఈనాడు విందులు, వినోదాలకు ఎదుటి వారిలో గొప్పగా 
ఉండాలని, సమాజంలో కీర్తింపబడాలని తమయింటి కార్యక్రమాలు అతిఘనంగా 
నిర్వహించి “పులిని చూచి నక్కవాతలు” పెట్టుకున్నట్లుగా తుదకు అప్పులపాలై 
ఆత్మహత్యలు వరకూ తెచ్చుకునే వారు, యితరుల ధనాన్ని ఎగగొట్టి పెద్దమనుషుల 
వలే తిరుగువారునూ కలురు. కానీ తమకు కల్లిన దానితోనే కార్యక్రమములు 
నిర్వహించువారు అరుదు. జన్మానాం మానవజన్మ జన్మబహు దుర్లభం” అను ఆర్యోక్తిచే 
సృష్టికర్త తమకు (ప్రసాదించిన ఈ జన్మలో ప్రశాంతముగా గడుపుతూ మనకు జన్మనిచ్చిన 
మాతాపితరులను, మనము కన్నవారిని (ప్రశాంతముగా నుంచి తమ బాధ్యతలను నెరవేర్చి 
సంతానాన్నొక యింటి వారిని చేసి, భార్యా సమేతముగా వాన ప్రస్థాశ్రమము స్వీకరించి 
ఆత్మను పరమాత్మలో ఐక్యంజేసి జన్మను ధన్యత గావించుకొను వారెందరు? ఈ భావన 
గలవారికి సహకరించుభార్యలు అరుదే ఆధ్యాత్మిక భావనలుగల వారికీ (గంధమును 
రచియించిన బ్రహ్మశ్రీ సుగంధం సాయిబాబాచార్య స్వామీజీవారు మాటల మనిషికాదు 
చేతల మనిషని గ్రహించగలరు. 

వీరు రచియించిన శ్రీసనారీ యోగజ్ఞానామృతము యోగసాధకులకు అమృత 
తుల్యమగు జ్ఞానాన్నాసంగుననుట అతిశయోక్తి కాజాలదు. ఈ [గ్రంధంలో మున్ముందుగా 
రహస్యముగా ఉంచబడినా సృష్టిక్రమాన్ని వివరించి, గురుధ్యానంతో ప్రారంభించి, 
బ్రహ్మవిద్యకు మూలమగు రహస్యముగా నుంచబడిన అనేక విషయములను గురు 
శిష్య సంవాదంలో తెలియజేస్తూ, గురువుల లక్షణములను వివరించి, ఎలాంటి గురుని 
దరిజేరి యోగసిద్ధిని పొందగలరో తెలిపి, ఈనాటి సమాజంలోని వారికి ఎవరెవరికి 
ఏవిధంగా నమస్మరించాలో తెలిపి యువతరానికి అర్భమగునట్లు వివరించి, 
యోగసాధకులు 13 రకములగు దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండాలని ఉదాహరణలతో 
హెచ్చరిస్తూ, తిథి, వార, నక్షత్రాదులకు ఏస్వరం ఉండాలో దాన్ని ఎలా తెచ్చుకోవాలో 
చెబూతూ యింకా సంవత్సరాదినుండి అష్టమివరకూ ఉండవలసిన స్వరాలను 


GD 


తృప్తి 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము | సనారీ యోగ జ్ఞానామృతము 
అవలేనప్పుడు. కలుగు చుచ్చలికాలను..వివరింట్సి ఉత్తర దక్షిజాయములకు వన్న సా మ పండితపామర్తి నాగభూషూశర్శగారు 1991లో పాభురు.. 
ఉండాలి. ప్రతీనిత్యం నిద్రమేల్కొనునపుడు ఎవరెవరిని ధ్యానించి, మంచం దిగునపు/ )ురమగునట్లు రచించిన దానిని ఈ గ్రంధమందు పదిలముగా పొందుపరచుట, 
ఏ పాదం ముందుగా భూమిపై మోపి, భూదేవతకు నమస్కరించి ఏదిశగా దగ శీతాయుగంలో శివభక్తాగ్రగణ్యుడైన రావణబ్రహ్మ స్తుతించిన శివతాండవ స్తోత్రాన్ని 
వేసి కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేయునపుడు చెప్పుకోవలసిన మంత్రాల$ీ ములలో వివరించుట, సృష్ట్యాదిలో విరాట్‌ విశ్వకర్మ భగవానుడు తనమానస 
వ్రాసి ఏఏ వర్ణస్తులు ఏ ప్రకారం నడుచుకోవాలో తెలిపి, చతుర్విధ ఆభ్రమలక్షణమ! లగు పంచబ్రహ్మలకు ఉపదేశించగా నాటినుండి నేటి వరకూ పరంపరగా వస్తున్న 
నెటింగి, గురువు వద్ద శిష్యుడు ఆచరించవలసిన పద్ధతులు, త్రివిధ ప్రసాదముల మర్మవగడ్లీత ముఖ్యశ్లోకార్ధములు, మహనీయులను భవించిన శరీర ప్రారబ్ధములు, షడ్విధ 
అష్టవిధపుష్పముల అర్థాన్ని వివరించి మానసపూజలో గల మ హాద్భుతమును, మ్రాశిరుశిష్య స సంబంధాలు, శివదర్శనానికి తెలుసుకోవలసిన విషయాలు, పంచాక్షరీ మంత్ర 
శరీరమందలి పరమాత్మ స్టా స్తానాలనెతింగించి, పిండోత్పత్తి క్రమాన్ని ఉత్తమ స సంతానాళొవము, మానవ శరీరమందలి సప్తద్వీపముల వివరము, యోగసాధనలో కలుగు 
పొందుపద్ధతులను వివరించి, నాలుగు రకముల గురు సేవలనెరింగించి యోగసాధన తత్వసిద్ధి, ప్రస్తుతము మానవులనుభవించు వ్యాధులకు గల గత జన్మకర్మల 
ముందుగా విశ్వబ్రాహ్మను ధ్యానించుట, మానవ జీవన విధానంలో ఖర్చగు శ్వాసలలెక్క నరములు కాళహస్తి మునీశ్వరుడు తెల్పిన అష్టాదశ యుగముల ప్రవర్తనా విషయములు 
శ్వాసలు ఎక్కువ నష్టమగుటచే తగ్గు మానవుని ఆయుః ప్రమాణము, శ్వాసలు తక్షాగలినీ శక్తిని మేల్కొలిపి షట్బ(క్రములను శుద్ధిపరచుకొను విధానము. 
తీసుకొనుటచే పెరుగు ఆయుః ప్రమాణాన్ని వివరించి హంస (శ్వాస) స సప్తచక్రాలొ గసొధనాపద్ధతులు స సృష్టి రహస్యాలు త్రమకకాబలో మరుగున పడిన రహస్యము 
ఏఏ సమయంలో ఎంతెంత జపము జరుగునో తెలిపి దానిని సాధకుడు ఏవిధం నున్న అనేక ముఖ్య విషయాలు ఈ గ్రంధమందు లెక్కకు మించి పెక్కుగలవు. ఇలాంటి 
సద్వినియోగ పరచుకోవాలో వివరించి, బ్రహ్మాండ విషయములనెతీంగించి, వేదాంతు.శవిషయములతోగల ఈ గ్రంధ రాజము యోగసాధకులకు పెద్దబాలళిక్షవలె యోగ 
వాడు మరుగుపదాలను తెలిపి. విరాట్‌ చైతన్యము, పంచతన్మాత్రల ఫలితములగళనలికు ఉపయోగపడగలదు. ఈ నాటి డిగ్రీల చదువులు అంతగా లేని కాలంలో 
పంచభూతములతో కూడిన మానవ శరీరమునందలి తత్వ విమర్శ,మూడుదేహమ ,క్క పెద్దబాలశిక్షను పఠించి పరిపూర్ణ లోకజ్ఞానాన్ని సంపాదించెడివారు. అటులనే ఈ 
చర్యలు, త్రివేణుల వివరములు, రెండునుంచి తొమ్మిదివరకు గల సర్వవిషయముల9థేమేందు తెల్పిన విషయాలను సద్గురువును. మనసునందు. నిలిపి సాధనలు 
తెలిపి, మానవశరీరమునందు గల చతుర్దశ భువనములు, 27 నక్షత్ర స్థానాలు త్రైల్రయువారు యోగజ్ఞానాన్ని పొంది, అమృతాన్ని సేవించిన దేవతలు అమరులైనట్లుగా 
సద్దురుని ప్రాధాన్యత తెలుపునట్టి మరుగున పడిన గురుగీతా ప్రభావాన్ని గుర్తు చేస స్రురును ఈ యోగామృతాన్ని త్రికరణ శుద్ధిగా సేవించి ఆచరించినవారు చరిత్రలో 
వీరబ్రహ్మం, వేమన తెలిపిన విశ్వరహస్యములు,యోగ సిద్ధులు తెలిపిన అమ్మల శాశ్వత కీర్తినార్జింతురనుటలో ఎట్టి 'సందేహములేదు. ఇట్టి మహత్తర గ్రంధాన్ని 
వాక్యములు, సనారీవారి గురు పరంపర ,గుర్వష్టకము, గ్‌ా అ a, అష్టకవచించిన వారును దీనిని మనకందించుటకు ముద్రణ ఆర్థిక సహాయమొనరించిన 
సనారీ ఖడ్గము శక్‌ క మంగళాష్టకము, దేవుసత్యన్నారాయణగారు 194 ఏ0డు శివాజీ అండ్‌ బ్రదర్స్‌” చిరస్మరణీయులు. సనారీ వారి కృపతో వారి శిష్య 
రరంకిన అ) ఎవరే ప కమేకాషు అపరం గారిలో కలో కుత్రం. తాను సాయిబాబాడార్యులు గారు ల సినుకు శంక ల్యాన్ని నత్వినియాగవకను 
శ్రీ సనారీవారి వర్ణమాలికను 2016లో వెలుగులోనికి తెచ్చుట, సనారీవారి ప్రియశిష్యు (నే! 
పట్టిసపు వెంకటేశ్వరుడు _ వ్రాసిన మరుగు పడిన విషయములు, శృంగేరి ఈ ఇట్లు 
పీఠాధిపతులైన ఆది శంకరాచారిగారు (కీ॥పూ॥ తవ శతాబ్దంలో రచిం? యోగామాష్టర్‌ కాకుమాను రామకృష్ణ, తెనాలి 


య్ర్‌ ED 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 





ii eres యు... 
1 స్‌ TEA 


| 
తత్వ శోధకులు ఈ మార్గాన్ననుసరించి యోగసిద్ధిని పొందగలరు. 
ఓంశ్రీం 

జ్ఞాత్వా కర్మాణి కుర్వీత॥ 
ఏ విషయములైనాకర్మలనైనా తెలుసుకొని ఆచరించాలి. అని, 


పెద్దల మాట. ఈ గ్రంధంపేరు యోగజ్ఞానామృతం” ఎంత చక్కని పేరు. ఆ పేరులోను' 
పూర్తి విషయం అవగతం అవుతున్నది. “యోగః చిత్త వృత్తి నిరోధః” చిత్తవృత్తులను. 
నిరోధించడమే యోగం. అని పెద్దలు చెప్పినా కూడా ఆచిత్త వృత్తులను నిరోధించే. 
మార్గం తెలియకపోతే యోగం నిరర్దకమే కదా! పైవాక్యాలు పలికిన పెద్దలతో పోలినవారు. 
శ్రీ సుగంధం సాయిబాబాస్వామీజీ గారు. ఎందుకలా పోల్చి చెప్పవలసి వచ్చిందంటే 
ఏదైనా అనుభవిస్తే గాని వారు చెప్పరు. అని అర్జ్దమౌతుంది గనుక మధుర పదార్దాలు 
అనేకం ఉన్నా అనింటిలో తీపి ఉన్నా వేర్వేరు పదార్థాలు వేర్వేరు మధురములుగా 
మనకు ఎలా అనుభవమో అలాగే అనుభవంపొందిన తదుపరి వచ్చే వాక్కులు వేరుకదా! 
శ్రీసాయిబాబా స్వామీజీ అనుభవంలోకి వచ్చిన ప్రతివిషయాన్నీ వదలక . అందరికీ 
పంచాలనీ అందరూ శ్రీసనారీ వారి యోగ మార్గంలో నడవాలని స్వామివారు నిగూఢంగా 
తెలిపిన విషయాలను విశదీకరించి వివరించి అనుభవాలను రంగరించి ఈ [గ్రంధం 
స్వామీజీ వాయడం జరిగింది. ఎంతో మంది గురువులు ఉంటారు అందు బాధ 
గురువులు, భోద గురువులు, జ్ఞానగురువులు ఇలా ఎంతోమంది ఉంటారు. వారి 
పంథాలో వారు బోధిస్తూ ఉంటారు. మానవునికి అవసరమైన మోక్షమార్గాన్ని బోధించే 
గురువులు అరుదుగా ఉంటారు. బాధగురువులకు బాధ కల్గించే విధంగా ఉన్నాకూడా 
అట్టివాటిని కూడా విడువక, నిష్పక్షపాతంగా గురుశిష్య-ప్రశ్న -ప్రతివచన రూపంలో 
వ్రాసిన స్టితి చాలాబాగున్నది. ఒక విధంగా ప్రశ్న జనించాలంటే శిష్యుని స్థాయికి, 
దిగజారి ప్రశ్నవేసుకోవాలి. అంటే ఆస్థాయిలో అనుభవించిన విషయాలనుండి సమాధానం. 
చెప్పగలిగి ఉండాలి అలాగే జవాబుకూడా ప్రశృకు తగ్గట్టు అనుభవించిన జవాబు 
వ్రాయాలి అంటే ఎంత సాహసమో ! గురుశిష్యుల బాంధవ్యము సంప్రదాయములు 
బాధగురువుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు చక్కగా వివరించారు. మానవజన్మకు ' 


Ew 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


వచ్చుటకు కారణమేమి?అని ప్రశ్నించుకునే వారందరికీ అదిపెద్ద ప్రశ్నే! అయితే ఈ 
గంధం ఒక్కసారి పఠిస్తే ఆప్రశ్నకు ఆ(ప్రశ్నే కాదు ఇంకా అనేక (ప్రశ్నలకు, 
మోక్షాపేక్షితులందరూ జవాబులు తప్పక తెలుసుకుంటారు. పూర్వజన్మ సంస్కార 
బలముకలవారు శీఘ్రగతిన ఈ గ్రంధ పఠనం ద్వారా సార్ధకం చేసుకోగల్లుతారు. 
పూర్వజన్మ సంస్మారబలం తక్కువ గలవారు కనీసం ఇందలి విషయాలతో ప్రయత్నించి 
యోగసాధనద్వారా (ప్రయాణం (ప్రారంభించ గలుగుతారు. అనునది అక్షరసత్యం- 
యోగసాధనలో పరిపక్వ దశకు చేరిన వారు మాత్రమే వ్రాయగల్లినది ఈ (గ్రంధం - 
ఆధ్యాత్మిక సాధన, లేదా వివిధ గ్రంధాలలో వివిధ సందర్భాలలో గోచరించే అనేక 
క్లిష్టమైన పదములకు వ్రాసిన అర్ధములు శాస్రీయముగా గోచరమగుచున్నవి. ఇట్టి 
వివరణ మేరుపర్వత సమానమై అత్యద్భుతంగా ఉన్నదని చెప్పుట అతిశయోక్తి ఏమాత్రం 
కాదు. ఇతః పూర్వ శ్రీసాయిబాబాస్వామీజీ గారు శ్రీసనారీ వారి సంవాద గ్రంధార్భముల 
(గంధం అందించారు. ఇదికూడా ఆ (గంధంవలే లేదా దానిని పోలిన గ్రంధం అనువాదమే 
నని భావించాను కానీ ఈ గ్రంధం అసామాన్యమైనది. 

ఈ (గంధం పూర్తి అనుభవ పూర్వకముగా వ్రాసినదని అవగతం అవుతున్నది. 
ఇట్టి మహోన్నత గ్రంధాన్ని పాఠకులు శ్రీస్వామివారి భక్తులు యోగసాధకులు శ్రీసనారీ 
వారికృపచే ఇందలి విషయములను పూర్తిగా పఠించి అవగతం చేసుకొని మానవజన్మ 
పరమార్ధాన్ని గ్రహించి సాధన సంపత్తిచే కృతార్థులు కాగలరనీ, అట్లే ఇంతటి 
అనుభవజ్ఞానాన్ని ప్రసాదింప చేసిన భగవానునికి వందనములు అర్చిస్తూ ఇట్టి కృతులను 
అనుభవాలను భవిష్యత్తులో మరెన్నో వెలయింపజేయుటకు సాయిబాబాస్వామీజీ గారికి 
ఆయుర్భాగ్యములు ప్రసాదింపచేయగలందులకు మనస్ఫూర్తిగా భగవానుని ప్రార్థిస్తున్నాను. 

ఇట్లు: 

పి. వెంకటాచార్యులు 

శ్రీ ఆదిశంకరాచార్య వేదధర్మ పీఠమ్‌ 
హైదరాబాదు. 

15-8-16. 











-| శ్రీసనారీ యోగ జ్ఞానామృతము 

, ఈ కలికాలమునందున గృహారామ క్షేత్రాదుల యందును, 
1 | దారాసుత ధనధాన్యాదుల యందును, స్రకృందనాదుల యందును 
తగిలియున్న మనస్సునకు శాంతి లేకపోవుటవలన పూర్వాచార్యులచే 
ప రచయింపబడియున్న వేదాంత (గంధములు దురవగాహములై 





యుండుటవలన నేడు యోగాభిలాష కల ముముక్షువులకు యుపయోగకరమగునట్లుగా 
శ్రీశ్రీశ్రీ సనారీ పీఠాధిపతులు సనారీ యోగాభ్యాసపరులు బ్రహ్మశ్రీ సుగంధం సాయిబాబా 
చార్యస్వామీజీ వారు జనులందరి కొఅకు శ్రీసనారీ యోగ జ్ఞానామృతము అను 
వేదాంతామృతము మనకందించిరి. ఇందున వారి అంతరార్ధము. దేహేంద్రియములు 
బ్రహ్మముకాదని బ్రహ్మము సర్వాతీతమని అట్టి బ్రహ్మమును తెలిసి కొనుటకు ఈ 
సాధనములవసరమని ప్రవచింపబడి యున్నది. 
శ్లో సత్యాఖి సంధ్యానరతో విముకో -మహత్త్వ మాత్మీయముపైతి నిత్యమ్‌! 
మిధ్యాభి సంధానరతస్తు నశ్యాత్‌- దృష్టం తదేతద్య దచోరచోరయోః (వివేక చూడామణి) 

సత్యమగు ఆత్మను ఆశ్రయించువాడు బంధవిముక్తుడై మహత్తరమగు (శ్రేయమును 
సదా పడయుచుండును. మిధ్యయగు దేహాది దృశ్యమును ఆశ్రయించువాడు వినాశమును, 
దఃఖమును పొందును. లోకమున చోరుడు కానివాడు సుఖమును, దొంగయగువాడు 
దుఃఖమును పొందు చుండుట కానబడుచున్నది కదా! 

ప్రతీ జీవియొక్క హృదయమందును ధర్మాధర్మములకు, న్యాయన్యాయాములకు, 
సత్యాసత్యములకు ఆత్మానాత్మలకు సదాపోరు జరుగుచుండును. అందున ముముక్షువు 
యొక్క హృదయమునందు ఈ పోరుఅంత ఇంత కాదు. అతి తీవ్రముగా నుండును. 
అట్టి వారికి శ్రీ జ్ఞానామృతము అన్నప్రాశము వంటిది. ప్రతియొక్కరును చదివి విషయ 
పరిజ్ఞానము ఇంకా పరిశోధించాలని ఆశిస్తున్నాను. మాన్యులు శ్రీ సాయిబాబా స్వామీజీ 
వారిలో సాక్షాత్‌ ఆపరమశివ స్వరూపులు సనారీవారే ప్రవేశించి ఇట్టి మహత్తర 
(గంధములు వ్రాయబూనుటకు సంకల్పించిరి అనుటలో ఎట్టి సందేహమూలేదు. సనారీ 
వారి సేవలో నేటికి వీరు తరిస్తూ వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఎన్నో ఇట్టి మహత్తర 
గ్రంధములు ఇంకా వారి కృషితో వెలుగొందాలనేది నాఆకాంక్ష వీరికి శ్రీ విరాట్‌ 
విశ్వకర్మ పరమేశ్వరుడు అష్టెశ్వర్య భోగభాగ్యాదులు ప్రసాదించాలని ప్రార్థిస్తూ..... 
మీ జనార్ధన శివాచార్య స్మార్తాగమ వాస్తుజ్యోతిష పండిత్‌ 
శ్రీ శర్వాణీ శైవాగమ విద్యాపీఠాధిపతులు తెనాలి. 


శ్రీ సనారి యోగ జ్ఞానామ్యతము 


గ్‌ 
గ 
న్‌ 
త్‌ 
‘ 
1 


(ప్రతి ఇంట ఉండవలసిన గ్రంథము 
విశ్వంబులో విశ్వనాధావధూతయగు -విశ్చ్వబ్రాహ్మణుడొకడు పుట్టేనుమా! 
విశ్వంబులో తాను శాశ్వతంబుగ నుండె-విశ్వనాధుండనని పల్మేనుమా!! 
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారు రచించిన కాలజ్ఞానములో 10వ 
గోవింద వాక్యమిది. 





శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామములో విశ్వబ్రాహ్మణ వంశంలో జన్మించిన శ్రీశైల 
మల్లిఖార్డునుని అంశ సంభూతుడు ఈ సనారీ విశ్వేశ్వరస్వామి. వారు ఎంతో గొప్పవారు. 
ఎన్నో మహిమలు చూపారు. వారిని గురించి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారు స్వయంగా 
తన రచనలలో చెప్పారు అంటే, ఇక మనం వారిని గురించి వేరే చెప్పనక్కరలేదు. 
విశ్వబ్రాహ్మణులకు మహత్తరమైన వరమిది. అంతటి విశ్వనాధుడు తమకులంలో 
ఉద్భవించటంకన్నా ఇంకేమికావాలి. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారూ స్వయంభువుగా 
అవతరించి అదే విశ్వబ్రాహ్మణ కులంలో పెరిగి లోకోద్దరణ చేశారు. అనంతానంత 
రాశిని మనముందుంచారు. సమాజోద్ధరణ, సమాజహితము, సర్వ సమన్వితము, సద్ధర్మ 
నిరతిని ప్రతిపాదించి విశ్వ విరాట్‌ భగవానునిగా విరాజిల్లి కాలజ్ఞానమనే మహత్తర 
(గంధ రాజాన్నిఅందిస్తున్నాను. పూజించి తరించండని, తమ మహదాశీస్సులను 
మనందరికీ అందించి అనాది విరాట్‌ స్వరూపులైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి 
దివ్యాశీస్సులు తమకున్నాయని గుండెనిండా ఆనందాన్ని నింపుకోగలిగిన వంశం 
విశ్వబ్రాహ్మణ వంశం. 

శ్రీ సాయిబాబా గారు ఈ గంధ్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో అనేక 
వేదాంత విషయాలను పొందుపరచారు. కొన్నిచోట్లయితే శిష్యుడు అడగటం - గురువు 
చెప్పటంలాంటి గురుశిష్య సంవాదం లాగా విషయాన్ని నడిపించారు. ఈ (గ్రంధకర్త 
అయిన శ్రీసాయి బాబాగారు వ్రాసిన అనేక విషయాలు వారి ప్రతిభా నిరంతర పరిశ్రమ 
చేస్తేనేగాని ఇలాంటి ఉద్దంధాలు పాఠకుల చేతికందవు. శ్రీసాయిబాబాగారు మంచి 
అనుష్టానపరులు. శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారి యందు అఖండ భక్తి ప్రపత్తులు 
గలిగిన ధీశాలి. నిరంతరం స్వామివారి సేవలో పునీతులవుతూ ఎందరినో స్వామిసేవలో 
తరింపజేస్తున్న గొప్ప సాధకులు శ్రీసనారీ విశ్వేశ్వరస్వామివారి అనుగ్రహాన్ని పుష్కలంగా 
అందుకున్న అదృష్టశాలి. అలాంటి వారు వ్రాసిన గ్రంథం తప్పక (ప్రతివారూ 
పఠించవలసిన గ్రంధరాజంగా వుంటుందనటంలో సందేహంలేదు. ఎవరు నిరంతరం 


ED 








శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 


తన ఇష్టదైవం సేవలో పునీతులై వుంటుంటారో అట్టివారి బాటలో ఆ స్వామి పరివేష్టితులై 
వుంటారని పెద్దల వాక్యం. రామ నామము జరిగేచోట శ్రీ ఆంజనేయస్వామి వుంటారని 
ప్రతీతి. అలాగే “ఏ ఇంటా మా కాలజ్ఞానము పూజించి పారాయణము చేయబడుతుందో 
ఆ ఇంట మేముందు”మన్న శ్రీ వీరబ్ర హ్మేంద్రస్వామివారి వాక్యాను సారం చూస్తే ఈ 
గంధం ఏ ఇంట పారాయణం జరుగుతుందో ఆ ఇంట శ్రీ సనారీవారు అనుగ్రహ 
స్వాములైవుంటారు సుమా! 

ఇక సనారీ విశ్వేశ్వర జ్ఞానామృతము అను ఈ (గంధ విషయానికి వస్తే ఈ 
(గంధాన్నేవరు పఠిస్తారో వారికి జ్ఞానాభివృద్ధి, హృదయశుద్ధి, మనోపరిపక్వబుద్ది, 
అష్టెశ్వర్యసిద్ధి కలుగుతాయనటంలో అతిశయోక్తిలేదు. 

శిష్యోద్ధరణ : సద్గురువు తన శిష్యులను ప్రయోజకులుగా చేస్తాడు. వారికి సకల 
విద్యలు నేర్చుతాడు. జ్ఞానబిక్ష పెట్టి అనుగ్రహిస్తాడు అయితే శిష్యులందరూ 
తరించాలనేమీలేదు. విశ్వాసులైన వారు తప్పక తరిస్తారంటూ మార్జాలన్యాయ, 
మర్మటన్యాయం రెండు ముఖ్య విషయాలను ప్రతిపాదిస్తూ మార్జాల మనగా పిల్లి. తన 
పిల్లలను ఏడు ఇళ్ళు మార్చి మరీ రక్షిస్తూ అవి ఎలా బ్రతకాలో నేర్పుతుంది. మర్కట 
మంటే కోతి. కోతి తన బిడ్డలను తన గర్భకోశమున అంటి పెట్టుకొని వుండగా అది ఆ 
చెట్టుపైకి, ఈ చెట్టుపైకి దూకుతూ ఆహారాన్ని సంపాదిస్తూ తన పిల్లలకు పెడుతుంది. 
అలా తన పిల్లలకు బ్రతుకుతెరువు నేర్చుతుందని చక్కటి ఉపమానాలతో వివరించారు. 

ఇంకా చతుర్విధ శుశ్రూషలంటూ తరించదలచిన శిష్యులు చేయవలసిన 
గురుశుశూషలను వివరిస్తూ నిజమైన శిష్యుడు ఇలా వుండాలని వివరించారు. 

అలాగ చతుర్విధ పురుష లక్షణాలను ప్రతిపాదించారు. మహావాక్య చతుష్టయము 
లంటూ ప్రజ్ఞానంబ్రహ్మ, అహంటబ్రహ్మస్మి, తత్వమసి, అహమాత్మబ్రహ్మ అను నాలుగు 
వేదములలోని నాలుగు వాక్యాలను వాటి స్థూలమైన అర్థాలను పొందుపరచారు. 

శ్రీవీరబ్రహ్మేంద్రస్వామ్‌వారి ప్రస్తావచేస్తూ! 


అనాది విరాట్‌ స్వరూపులు స్వయంజ్యోతి స్వరూపులు. కలియుగ అవతారము అయిన 
శ్రీ మద్విరాట్‌ పోతులూరి శ్రీవీరబ్రహ్మంద్రస్వామి వారి రచనలను ప్రస్తావిస్తూ వారు 


వ్రాసిన పద్యాల నుటంకించారు. 
క సంసారమునందుండియు సంసారము విధ్యజేసి సర్వము తానై 
సంసారమునందు నిలిచిన సంసారే రాజయోగి సత్యము సిద్దా! 


ED 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


క॥ అంతా బ్రహ్మమయంబని సంతసమున ఎరుగువారు సర్వజ్ఞులు శ్రీ 
కాంతుని కృపచే వారికి చింతలు లేవయ్య యోగసిద్దుల సిద్దా! 
క॥ శ్రీ గురుపదముల ముట్టియు బాగుగత్రి విధ (ప్రసాదభక్షకుడైనన్‌। 
యోగంబు చేయ నేటికి ? యోగులలో నుండునతడె యోగ్యుడు సిద్దా॥ 
అంటూ సిద్దార్ధ శతకములోని పద్యాలను 
బ్రహ్మమనగవేరె పరదేశమునలేడు-బ్రహ్మమనగచూడు బట్టిబయలో 
తనకుతానే బ్రహ్మతారకమౌనురా -కాళికాంబ! హంస! కాళికాంబ! 


విశ్వదోషగుణము విప్రలపాలాయె! - విశ్వమెల్లనడుపు విశ్వకర్మ 
విశ్వగురుండెవడొ వివరించి చూడుడు- కాళికాంబ! హంస! కాళికాంబ! 
అంటూ శ్రీవీరబ్రహ్మం[ద్రస్వామివారు రచనలను పొందుపరచి స్వామివారి 
దివ్యోపదేశాన్ని పాఠకులకందించారు. 
పుట్టినప్పుడు బొడ్డుకోసిననాడు- అప్పుడె గురు ము(ద్రయంటి యుండె 
ముద్రతాకనివారు ముజ్జిగంబున వేరు-విశ్వదాభిరామ! వినురవేమ! 
ఇవి వేమన పద్యాలు-వేమనగారి రసవత్తర పద్యాలను చేర్చి పాఠకుల మనసును 
రంజింపజేశారు. 
ఇంకా శ్రీసనారివారి చాలీసా నందించి సనారీ భక్తుల నిత్యపారాయణము 
చేసికొనుటను ఎంతగానో ఉపకరించునట్టు గా చేశారు. ప్రతి రోజు ఈ చాలీసాను 
పారాయణ చేసిన వారికి సనారివారి చరిత్ర చదివినంత ఫలంవస్తుంది. ఇంకా 
సనారీఖద్దము, పంచాక్షరీ మంత్ర (ప్రభావమును సాధనలోకానికి అందించారు. 
శ్రీ గుర్వష్టకమును, మొదలగు ఎన్నో విశేషాలీ (గంధములోవున్నవి. అశేష వేదాంత 
విషయాలను విశేషంగా ప్రచురించి వారికిగల శాస్త్ర పరిజ్ఞానాన్ని, వేదాంత విషయాలపై 
తనకున్న పట్టును అసిధారవలెనున్నా వారి రచనా వైశిష్ట్యాన్ని ఈ (గంధం చదివిన 
వారు గ్రహించుతురుగాక. 
ఎంతో (శమతో ఎన్నెన్నో వైవిధ్య విషయాలను సనారీవారి బోధనలను సాధక లోకాని 
కందించిన శ్రీ సాయిబాబాగారు ధన్యజీవి. వారికి శ్రీసనారీ విశ్వేశ్వరుని కృపాకటాక్ష 
వీక్షణాలు సర్వదా సర్వత్ర సంప్రాప్తించాలని ప్రార్థిస్తూ... 
భగవత్సేవలో 
పరిపూర్ణ సిద్ధానందస్వామి, 


(క్రి 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
అభిప్రాయము 
ఫణిదపు ప్రభాకరశర్మ (విభావసు) 
రిటైర్డు ఎకౌంట్సు ఆఫీసరు ఎ.పి.యస్‌.ఇ.బి. 
ఇంటి నెం.7-1168 “సాయిసదనొహరిహర నగర్‌ 2వలైను 
ముంగమూరురోడ్డు 





ఒంగోలు పిన్‌ 5283008 సెల్‌:9848835644 లాండ్‌ 08592-23553 
బ్రహ్మశ్రీ సుగంధం సాయిబాబాచార్య స్వామీజీగారు చాలా కాలంగా నాకు సన్నిహితులు, 
సదాఅభిమానులు, సత్సధగాములు, సన్మిత్రులు, సహృదయులు శ్రీశ్రీశ్రీసనారీవారి 
పాదారవింద నిత్య పూజాతత్సరులు, సత్సవిత్ర విషయసమాలోచన పరులు, సనారోపదేశ 
మహామంత్రమును జపించుచూఆమహనీయుని తన హృదయకమలము నందు ప్రతిష్టించుకొని 
(శ్రద్ధాభక్తులతో కొల్చుచున్న పరమభక్తాగ్రగణ్యులు, యోగవిద్యా (ప్రభాసితులు. 
(ప్రస్తుతమువారు శ్రీసనారీ యోగజ్ఞానామృతమును తానొక్కరే అనుభవించి ఆనంద 
పడుటయేగాక, తాను నేర్చిన ఆ దివ్యామృతమును తమ సోదరసంహితులకు పంచి వారును 
ఏమాత్రమానందపడినను, చూసి సంతోషించవలయునని పరితపించెడి పవిత్ర భావము 
గల యోగవిద్యావిభాసితులు అగు సుగంధం సాయిబాబాచార్య స్వామీజీ గారు..... 
శ్రీసనారీవారి గురించి ఇంతవరకు ఎవరు ఇంత సుదీర్ణంగా పరిశోధించుటగాని 
పరిశ్రమించుట గానీ ప్రచారము చేయుటగానీ జరగలేదు. ఐతే సనారీ విశ్వేశ్వరస్వామి 
నామధేయము ఎరుగని విశ్వబ్రాహ్మణులు చాలామంది ఉన్నారనుటలో ఎట్టి సందేహములేదు. 
వారికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి జరిగినంత ప్రచారం జరగలేదు... 
కాలజ్ఞానంలో 10వ గోవిందవాక్యము 
విశ్వంబులో విశ్వనాధావధూతయను విశ్వబాహ్మణుడొకడు బుట్టెనుమా! 
విశ్వంబులో తాను శాశ్వతమునుండె విశ్వనాధుడనని పల్మేనుమా॥ హరిగోవింద గోవింద॥ 
అని శ్రీవిరాట్‌పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తమ కాలజ్ఞాన గోవింద వాక్యములలో తెలిపిరి. 
మహనీయులు చరిత్రలను గాని, మహిమాన్వితుల చరిత్రలనుగాని,బుషుల చరిత్రలనుగాని 
యోగులచరిత్రలనుగాని వ్రాయాలంటే ఆమహనీయుల సంకల్పబలము గూడా తోడైనగాని 
రచయిత వ్రాయలేడు. 
మహారాష్ట్ర దేశములోనిప్రధమకవి యోగీశ్వరుడు జ్ఞానేశ్వర మహారాజు గారేమి చెప్పారంటే 
యోగుల చరిత్ర వ్రాసేవారిని “భగవంతుడు (్రేరేపించునట” , ఏభక్తులు ఏ యోగులు 


య 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
చరిత్రను వ్రాయడానికి కుతూహల పడతారో వారి కోరికలు నెరవేరునట్లు వారు సంకల్పించిన 
గ్రంధము నిర్విఘ్నముగా కొనసాగునట్లు చేయడానికి ఆ యా యోగీశ్వరులు అనేక మార్గాలను 
గోచరింపజేసి యోగులే (ప్రేరేపించి దానిని నెరవేర్చడానికి భక్తుని కేవలం ఒక కారణమాత్రునిగా 
నుంచి, వారి వారి కార్యాలను ఆ యోగిశ్వరులే ఆయా భక్తుల ద్వారా కొనసాగిస్తారు . 
దానిని విజయవంతంగా ముగింపు చేసుకుంటారు కూడా .1700 శక సంవత్సరం లో 
మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయాలని ఆకాంక్షించాడు యోగులు వారిని 
ప్రోత్సహించి ఆ కార్యాన్ని కొనసాగించి ఆయన చేత పూర్తిచేయించారు అధేవిధం గా 1800 
శక సంవత్సరం లో దాసుగుణు యొక్క సేవను ఖీ షిరిడి సాయి బాబా ఆమోదించారు 

అధేవిధంగా బ్రహ్మశీ సుగంధం సాయి బాబా గారు శ్రీ సనారి విశ్వేశ్వర స్వామి వారి 
చరిత్రను గాని, సనారీ సంవాద గ్రంధార్థములను గాని వారి మహిమలను గాని వారు 
ఉపదేశించిన యోగజ్ఞానామృతాన్ని గానీ తేటతెలుగులో వ్రాయడానికి శ్రీ సనారి వారి సంపూర్ణ 
సహకారం సంకల్పము (శీ సాయి బాబా గారికి లభించినవి గనుక నే వారు ఈ కిష్టమైన 
విషయ పరిశీలన వివరణాది సర్వవిషయములు విశ్లేషించగలిగినారు . ఈ నాటి చదువరులకు 
సులభముగా అర్ధం చేసుకొనుటకు వీలగు భాషలోనే గ్రంథ రచన చేసారు నిజంగా శ్రీ 
సాయి బాబా గారు ధన్యజనులు శ్రీ శ్రీ థ్రీ సనారీశ్వర స్వామి వారి కరుణ వారిపై నేరుగా 
ప్రసరిస్తున్నదనడానికి ఈ గ్రంథ రచన, ముద్రణ పూర్తి అగుటయే ఉదాహరణలు. 

శ్రీ సాయి బాబా గారు ఈ జ్ఞానామృతం లో ఒకటి కాదు రెండు కాదు ఇంచు మించు 
160 శీర్షికలను సమన్వయపరిచి స జ్ఞానామృతాన్ని తాయారు చేసి ప్రజల కందిస్తున్నారు. 
ఇటువంటి అపురూపమైన అత్యుతమమైన ఒక దివ్య జ్ఞాన ప్రదీపక పై నేను గా అభిప్రాయాన్ని 
వ్రాయడం నిజంగా సాహసమే, అయితే ఈ కాస్త వ్రాయడానికి కూడా భగవత్‌ (ప్రేరణ 
అవసరమే, అట్టి ప్రేరణ కొద్దిగానో గొప్పగానో స్వామివారు నాకుకూడా అనుగ్రహించారు 
కనుకనే నేను ఈ నాలుగు వాక్యాలు వ్రాయగలుగుచున్నాను శ్రీ సాయి బాబా గారు ఇందులో 
“గురుగీతను” అర్థసహితముగా జతపరిచారు ఇందులో 
జీ: “గు” శబ్ద స్త్వన్థకారస్స్యా “రు” కారస్తన్నీరోధకః। 

అంధకార నిరోధిత్వాద్గురు రత్యభిదీయతే॥। 
గురు శబ్దంలోని “గు”కారం అంధకారానికి చిహ్నమైతే, రుకారం ఆ చీకటిని నిర్మూలించే 
వెలుగుకు చిహ్నం అంటే అజ్ఞానమనే అంధకారాన్ని సమూలంగా నాశనం చేసి శిష్యునకు 
జ్ఞానమనే వెలుగును ఎవరైతే ప్రసాదించగలరో వారే గురువుగానీ ప్రతీవారూ గురువు కాలేరు. 
సద్గురు జగ్గీవాసుదేవ్‌ గారు గురువును గూర్చిన చిన్న వివరం చూడండి. 
ఆదిగురువు ఉదయించిన రోజు 


CD 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


నిండు పున్నమినాడు ఉండే స్పందన ప్రకంపనలు ఆ రోజు ఉండే అనుభూతి మిగితా | 


రోజులలో కంటే వేరుగా ఉంటుంది ఆధ్యాత్మికపదం లో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి 
నుండి లభించిన ఒక వరం లాంటిది. షుమారు 60 70 ఏళ్ల క్రితం వరుకు కూడా మనదేశం 
లో జరుపుకునే పండుగలలో “గురుపూర్ణిమ” ఒకటి, ఏదో తెలియని కారణం వలన మనం 
జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని వేడుక చేసుకుంటున్నాం. అందుకని ఇది ప్రభుత్వ సెలవు 
దినం కావలసిన అవసరం లేదు అని నిర్ణయించుకున్నాం, మెల్లగా దేశవ్యాప్తం గా గురుపూర్ణిమ 
వేడుకలు క్రమక్రమం గా తగ్గిపోయాయి ఇప్పటికి అక్కడక్కడ కూడా కొన్ని ఆశ్రమాల్లో ఈ 
ఆచారం సజీవంగా ఉంది. బ్‌ గురుపూర్ణిమ అంటే ఏమిటో ఈరోజుల్లో చాలామందికి 
తెలియదు. 

మొట్టమొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్నివేల సంవత్సరాల 
క్రితం శివుని సిద్ధి పొంది హిమాలయాల్లో పారవశ్యంతో నృత్యం చేసారు మనం యోగ 
సంప్రదాయం లో. శివుడిని దేవునిగా చూడం ఆయనను ఆది యోగిగా లేదా మొదటి యోగిగా 
చూస్తాం. ఆయన పారవస్య కదలికలను అధికమించినపుడు ఆయన నిశ్చలులయ్యారు 
పారవస్యత ఆయనలో కొంత కదలికకు అనుమతిస్తే ఆయన తాండవ నృత్యం చేశారు 
తామ అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో పొందుతున్నారని చూచిన వారు అందరూ 
అర్ధం సుపకున్నాత ఆయన సంభాషిస్తాడేమో అని జనం ఎదురు చూడటం మొదలు 
పెట్టారు కానీ తాము అక్కడ ఉన్న స్పృహ కూడా ఆయనకు లేక పోవడం వలన వచ్చిన 


వారు అందరూ కొంతకాలం చూచి వెళ్లిపోయారు 7 గురు మాత్రం అలాగే వేచిఉన్నారు ఆ. 


7 గురు ఆయనవద్ద యోగం నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు కానీ 
శివుడు వారిని పట్టించుకోలేదు “మీకు తెలిసింది మేము తెలునుజేవాలను దీంటున్నామేో 
అని వారు ఆయనను బ్రతిమిలాడారు శివుడు వారిని పట్టి ంచుకోలేదు అజ్ఞానులారా మీరున్న 
స్థితిలో కోట్ల సంవత్సరాలైన మీకేమీ తెలియదు. Ee దానికి కావలసిన యోగ్యతను 
se దానికోసం ఎంతో సాధనచేయవలసిఉంది. “ఇది వినోదం కాదని” త్రోసిపుచ్చారు. 

అందుకని వారు తయారవడం ప్రారంభిచారు. (ప్రతీరోజు అలా నెలలు సంవత్సరాల తరబడి 
వారు స ంసిద్ధమౌతూనే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకోకూడనుకున్నాడు. 84 సంవత్సరాల 


తరువాత ఒక పున్నమి రోజున సూర్యుడు ఉత్తర దిశనుండి దక్షిణ దిశకు మారుతున్నప్పుడు. 
మన సాంప్రదాయంలో దక్షిణాయనం ప్రారంభమౌతుందనే కాలంలో “ఆదియోగి ఈ: 
ఏడుగురిని చూశాడు”.వారు తేజోవంతులైన జ్ఞానపాత్రులుగా మారారు. వారు జ్ఞానాన్ని 


అందుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. 


(8 


శ్ర సనారీ యోగ జ్ఞానామృతము 

ఇక ఆయన వారిని పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. వారు ఆయన దృష్టిని 
ఆకట్టుకున్నారు. తరువాత 28 రోజులు నిశితంగా వారిని గమనించారు. మళ్ళీ 
పూర్ణచం[ద్రోదయమైన రోజున ఆయన గురువుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆదియోగి 


' తననుతాను గురువుగా మార్చుకున్నారు. ఆయన తన కృపను వారిపై కురిపించడానికి 


దక్షిణవైపు తిరిగి యోగశాగస్త ప్రసారం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపు తిరిగి ఆది 
గురువుగా మార్చుకున్నారుకాబట్టి ఆయనను “దక్షిణామూర్తి” అంటున్నాం. ఆరోజున మొదటి 
గురువు జన్మించారు. అందుకని ఆరోజు “గురుపూర్ణిమ” అంటారు. 
మనం గురువు అనే పార్వాన్ని (గహించగలిగే అవకాశంఉన్న రోజు “గురుపూర్ణిమ ” 
అది ఇతరరోజులలో లభించదని కాదు, గురు కృప ఎల్లప్పుడూ ఉంటుంది. 
అసలు మీరు గురువుని కోరరు. మీ మనసులో తెలుసుకోవాలనే గాఢమైన కోరిక 
ఏర్పడ్డప్పుడు మీకు గురువు లభిస్తారు. మీరు ఉత్తమమైన గురువుని ఎంచుకుంటూ, 
వెతుక్కుంటూ వెళ్లనక్కరలేదు, మీలో తీవ్రమైన తపన 'పెంచుకోండి. మీకు గురువు లభిస్తారు. 
గురువు అంటే ఒక వ్యక్తి కాదు. గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం. న స్థితి”. ఒక 
ప్రత్యేకమైన శక్తి అదిమీకు మాత్రమే సంభవించగలదు. అదేదో మీకు అల కనా: అది 
మీరు కరచాలనం చేసేదికాదు. మీరు పాదాభివందనం చేసేది కాదు. మీరు దగ్గరకు వెళ్ళి 
అదికావాలి యిదికావాలి అని యాచింప గలిగేది కాదు. మీరు గురువు అనుకునే ఆస్థితి 
ఆశక్తి మీకు ప్రాప్తిస్తుంది. అది మిమ్మల్ని ముంచివేస్తుంది. మీరు ప్రస్తుతంఉన్న విధానాల్ని 
నాశనం చేసి, ఏ బంధనాలు మీకు లేకుండా, సృష్టికర్త మీరు ఎలా ఉండాలనుకున్నారో 
అలా ఉండేలా చేస్తుంది. 
ప్రేమాశీస్సులతో -సద్దురు 
దీన్నిబట్టి ఆలోచించండి గురుస్థానం ఎలాంటి దో.... వీరబ్రహ్మగురుదేవులు కూడా 
గురుపదాన్ని ఇలా నిర్వచించారు. 
కం॥ శ్రీగురుపదములు ముట్టియు, బాగుగా త్రివిధప్రసాద భక్షకుడైతే | 
యోగంబు సేయనేటికి యోగులలో నుండు నతడు యోగ్యుడు సిద్దా॥ 
గీ; గురుడు గురుని పూజగురుడు శిష్యునిపూజ-శిష్యగురువులయొక్క శివుని పూజ! 
శివుని పూజించేటి గురుశిష్యులెందరో -నిత్యముక్తి పరులు నేర్పు సిద్ధా! 


అ 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


గురువులను విభజించితే 23మంది గురువులుగా మనకు కనిపిస్తున్నారు 


1.గూఢగురువు 138. సూచకగురువు 
2. దృఢగురువు 14వాచక గురువు 
3. ప్రీతి గురువు 15.బోధ కగురువు 
4.వరాన గురువు 16. నిషిద్ధ గురువు 
5.సకృతి కామగత గురువు 17.విహిత గురువు 
6.విహంగ వృత్తి గురువు 18.కారణ గురువు 
7 కూర్మవృత్తి గురువు 19.పరమ గురువు 
8. మీనవృత్తిగురువు 20.నాద గురువు 
9. బ్రహ్మవిదుడు 21.ఛాయనిధి గురువు 
10.బ్రహ్మవిద్వరుడు 22.చందన గురువు 
11. బ్రహ్మవిద్వరీయుడు 23.కౌంచ గురువు 


12. బ్రహ్మవిద్వ రిష్టుడు. 
అయితే ఈ గురువుల పరిస్టితి ఒక్కొక్కరిది ఎలాఉంటుంది? అని వివరాలలోకి పోతే చాలా 
విషయాన్ని వ్రాయవలసి ఉంటుంది. గనుక కేవలం గురువులలో విభజన మాత్రమే ఎత్తి 
చూపాను. వీరందరూ గాకుండా మన సాయిబాబాగారు మరోక్రొత్తగురువును పరిచయం 
చేసారు. వారే ఊర గురువు (పుట?) 

సాయిబాబాగారు ఈ (గ్రంధంలో ఇంకా ఎన్నో విషయాలు, నాడీ శాస్తం మొదలైన 
అమూల్యమైన విషయాలుగూడా (క్రోడీకరించారు. నిజంగా యిట్టి విషయాలను 
తెలుసుకోవాలనుకునే వారికి అత్యంత ఉపయోగకరమైనదీగ్రంధం. అన్నిటినీ గురించి తడవడం 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

కేంద్రీకరించి మూడు నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. ఈ సమయంలో సాధారణ 
(స తీసుకోవచ్చు. ఇలా చెయ్యడం వలన మలమూత్రాలు సాఫీగా సాగుతాయి. 

2. స్వాధిష్టాన చక్రం:- వెన్నెముక క్రిందిభాగం అంటే బొడ్డుకు క్రింద స్థానంలో ఉంటుందీ 


' చక్రం దీనిపై పై దృష్టి నిలపడం వలన మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది! 


3.మణిపూరక చక్రం: - వెన్నెముక దగ్గర బొడ్డుకు వెనుక భాగంలో ఉంటుందీ చక్రం.ఈ 


' భాగంమీద మనసు ఏకీకృతం చేస్తే జీర్ణశక్తి అభివృద్ధిచెందుతుంది కోమగ్రంధి చక్కగా 
' పనిచేస్తుంది మధుమేహ సమస్యలను రాకుండా కాపాడుతుంది. 


సాధ్యంకాదు. (యిదీ చిన్న (గంధంమే అవుతుంది) గనుక కొన్నికొన్ని ముఖ్యమైనవాటిని | 


మాత్రమే యిందు పొందుపరిచాను. 
షట్‌చక్రాలు 
ఈ ఆరు చక్రాలను గురించి చాలామంది వారివారి అనుభవాలతో విశ్లేషించి వివరణలు 
ఇచ్చారు. “కానీ కూచిపూడి వెంకటలక్ష్మి గారు యోగా శిక్షకురాలు”. వీరు చాలా సులభంగా 
ఒక్కొక్క చక్రాన్ని రెండుమూడు వాక్యాలతో వివరించారు. 
1.మూలాధారం:- శరీరంలో వెన్నుముక క్రింద భాగంలో ఉంటుందీచక్రం. సాధకుడు 
కళ్లుమూసుకుని ఆ(ప్రదేశంలో ఒక చక్రమున్నట్లు ఊహించుకోవాలి. దానిమీద దృష్టిని 


ర్స 


4.అనాహత చక్రం:-గుండెకు వెనుక భాగాన ఉండే ఈ చక్రం అత్యంత కీలకమైనది. 
దీనిమీద దృష్టిపెట్టడం వలన గుండెకు వెళ్ళేరక్తనాణాల్లో అడ్డంకులు ఏర్పడవు. రక్తం గుండెకు 
సాఫీగా సరఫరా అవుతుంది. క్రమం తప్పకుండా ఈ చక్రాన్ని ఉత్తేజపరచడం వల్ల హృద్రోగ 
సమస్యలు రావు. సున్నితమైన మనస్తత్వం ఏర్పడుతుంది. 
ర్‌, విశుద్ధచక్రం: - కంఠానికి వెనుక భాగంలోని ఈ చక్రం థైరాయిడ్‌ సమస్యలను రానివ్వదు. 
స్వరపే పటిక సమస్యలు తగ్గుతాయి. గొంతు సంబంధవ్యాధులు రావు. 
6. ఆజ్ఞాచక్రం: - రెండుకనుల మధ్యభాగంలో ఉండే చక్రం ఇప్పటి వరకు చెప్పుకున్న ఐదు 
చక్రాలు ఆరోగ్యానికి సంబంధించినవైతే యిది ఏకాగ్రతకు, జ్ఞాపక శక్తికి సంబంధించినది. 
అన్ని చక్రాలను ఆజ్ఞాపించే అధికారం దీని సొంతం 
7.సహస్రార చక్రం:- శిరస్సు మధ్యభాగంలో మాడుక్రింద ఉంటుందీచక్రం. మనసును 
సమతుల్య పరుస్తుంది. భావోద్వేగాలను తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. 
సూచన:- ఈ (గంధం యోగ విజ్ఞాన సర్వస్వం. ఎన్నో గ్రంధాలను సోధన చేసి అనుభవాలను 
కూడా జోడించి,మంచి రుచి, పసగల యోగ జ్ఞానామృతాన్ని మనకందించిన శ్రీసాయిబాబా 
స్వామీజీగారు ధన్యులు. 
సర్వేశ్వరుడు సదా వారిని రక్షించి కాపాడుగాక! 
ఒంగోలు 

19.8.2016. 


ఇట్లు 
ఫణిదపు ప్రభాకర శర్మ, 


నాగదోష శాంతి నివారణ కొరకు ధ్యానం : 

అనంతం,వాసుకీం, శేషం, పద్మనాభంచ,కంబళం, శంఖపాలం, ధృతరాష్ట్రంచ, తక్షకం, 
కాకతీయం తథా।ఏతాని నవ నామాని నాగానాంచమహాత్మనాం సాయంకాలం పఠేన్నిత్యం 
ప్రాతఃకాలే విశేషతః తస్మిన్‌ విషభయంనాస్తి సర్వత్రా విజయం భవేత్‌॥ 


© 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 





అభిప్రాయము 
మహారాజత్రి వేగేశన రాధాకృష్ణ, 3.3. (Civil) 


Director - Projects 
NCC 
( Formerly Nagarjuna Constriction Company Ltd., ) 
Hyderabad. 


సనారీ విశ్వేశ్వర సంవాదమును చాలా సులువైన భాషతో 
పాఠకులకు, యోగ సాధకులకు అందించటంలో నుగంధం 
సాయిబాబాచార్య గారి ప్రయత్నం సఫలం అయింది అని నేను 
భావించుచున్నాను. యోగ సాధకులు ముందుగా ఈ గ్రంథంలోని అన్ని 
అంశాలు పరిశీలించి వాటిని బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే 


యోగసాధన యొక్క ప్రయోజనం పరిపూర్ణం అవుతుంది. 


సనారీ విశ్వేశ్వరస్వామి తన తపోబలంతో దర్శించిన విషయం ఈ 
గురు, శిష్యుల సంవాదం ద్వారా వివరించారు. సనారీ విశ్వేశ్వరస్వామికి 
ఈశ్వరుడే గురువు. మనందరికి కూడా ఈశ్వరుడే గురువు. సనారీ 
విశ్వేశ్వరస్వామి వారు మనలో ఉన్న ఈశ్వరుని దర్శించే మార్గం సులువుగా 
బోధించారు అనే విషయాన్ని (శ్రద్దగా అర్థం చేసుకొని యోగసాధకులు 
పాటించాలి. తెలుగు పాఠకులకు ఈ (గంథం అందించిన సుగంధం 
సాయిబాబాచార్యగారికి, విశ్వేశ్వరస్వామివారి కృపతో ఆత్మ (ఈశ్వర) 
దర్శనం కాగలదని కోరుకుంటున్నాను. 


ఇట్లు 
(ప్రముఖ వాస్తు జ్యోతిష యోగసాధనాగ్రంధాల రచయిత 
వేగేశన రాధాకృష్ణ 


ఆ 


' శ్రీ సనారీ యోగ జ్ఞూనామ్యతము 


సృష్టి క్రమము 


శ్లో న భూమి నజలంచైవ నతేజోనచ వాయుహుః నచర్షహ్మానచర్విష్ణుః 
నచరుద్రశ్చతారకాః సర్వశూన్యనిరాలంబో స్వయంభూవిశ్వకర్మణః।। 

సృష్టాదియందు ఏ యితర పదార్థములులేని సమయమున అకార, ఉకార, మకారనాద 
సంయోగములచే ప్రణవనాద మేర్చడి అందుండి ఆది అంతములులేని మహాజ్యోతి వెల్వడెను. 
ఆ మహాప్రకాశములో విరాట్‌ విశ్వకర్మ భగవానుడుద్భవించెను. ఆయన సాకారుడు 
నిరాకారుడు, వీరే పురుషుడు, వీరి అర్ధశరీరమేగాయ్రీమాత యిటుల వేదపురుషుడు 
వేదమాతయూ అర్థనారీశ్వరులైన (పథమ ఆది దంపతులు ఈ విరాట్‌ పురుషుని పంచ 
ముఖముల నుండి వరుసగా మను, మయ, త్వష్ట శిల్పి, విశ్వజ్ఞ[బ్రహ్మలను సృజించి, వేదమాత 
పంచముఖముల నుండి వరుసగా ఆదిశక్తి, పరాశక్తి, ఇఛ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తులను 
వరుసగా సృజించి మను బ్రహ్మశివునకు ఆదిశక్తి పార్వతిని, మయటబ్రహ్మ విష్ణువుకు 
పరాశక్తిలక్ష్మిని, త్వష్టబ్రహ్మ బ్రహ్మకు ఇఛ్చాశక్తి సరస్వతిని, శిల్చిబ్రహ్మదేవేంద్రునకు క్రియాశక్తి 
శశిదేవిని, విశ్వజ్ఞబ్రహ్మా సూర్యునకు జ్ఞానశక్తి సంజ్ఞాదేవినాసంగి, (తిభువనములు, 
పంచభూతములను అష్టదిక్సాలకులను, నవబ్రహ్మలను, కోటానుకోట్ల నక్షత్రములను 
నవగ్రహాములను ఏకాదశ రుద్రులను, ద్వాదశ ఆదిత్యులను, పదునాల్లులోకములను సృజించి 
నవ ప్రజాపతుల ద్వారా అఖిలసురులను, అసురులను, గరుడ, గంధర్వ, యక్ష్మ కిన్నెర, 
కింపురుష, సిద్ధ సాద్యులను, విద్యాధరులను, 84 లక్షల జీవరాసులను, సంకల్పమాత్రముచే 
సృజించి, ఈ అనంత విశ్వపరిపాలనా బాధ్యతలను పై పంచజంటలకప్పగించి, అణువునుండి 
బ్రహ్మాండ మంతయూ తా నుండి, సకల చరాచరజీవరాసుల యందు తానదృశ్యముగా 
నుండి శ్రీ విరాట్‌ విశ్వకర్మ భగవానుడదృశ్యుండాయెను. అంతకొంతకాలం వరకూ ఈ 
పంచదైవ జంటలకు తమ కర్తవ్యం సరిగా బోధపడని వారై, అందరూ కలసి ఆలోచించి 
ఆవిరాట్‌ పురుషునికై యాగము చేయసం కల్పించిరి. అమితదీక్షతో వారాచరించు 
యాగమునకు పరవశించి విరాట్‌ పురుషుడు యజ్ఞజ్వాలలనుండి ప్రత్యక్షమాయెను. 

అప్పుడు వారందరూ దేవాదిదేవా! మా సందేహములు తీర్చి కర్తవ్యమును తెలుపుడని 
ప్రార్థించిరి. 
11౧|| (శ్రుతి: అధవిశ్వ బ్రహ్మోపనిషదం వ్యాఖ్యాస్యామః ॥౧॥ సర్వేదేవా దేవమువతస్తుః 
1౨ భక్యాతేతం ప్రణమ్య ॥3॥ భగవన్‌ కిమాదౌజాతం ॥౪॥ కేనేదం ధార్యతేజగత్‌ 
॥౫॥ కేనేదం సృజ్యతే ॥౬॥ కేనేదం పాల్యతే ॥౭॥ కేనేదం లీయతే ॥౮॥ తత్సర్వం నో ' 


బ్రూహి ॥౯॥ అధనవ. 








శ్రీ ననారీ యోగ జ్ఞానామృతము 


తా॥ విశ్వబ్రహ్మోపనిషత్తును చెప్పుచున్నాము. 1.సమస్త దేవతలు భగవంతుని గూర్చి 
వచ్చినవారై 2.భక్తితో నా యీశ్వరునకు నమస్మరించినవారై 8.యో భగవంతుండా! 
4. ఆదియందేమి యుద్భవించినది? 5. ఎవనిచే నీ జగత్తు ధరించబడుచున్నది? 
6.ఎవనిచే నిది సృజింపబడుచున్నది? 7.ఎవనిచే బాలించబడుచున్నది? 8.ఎవనిచే 
లీనమగుచున్నది? 9. నదియంతయును మాకు జెప్పుమనిరి” ఇది తొమ్మిది వాక్యములు. 

తె (శు॥ అధభగవానాహ 1౧|| విరాట్బంచముఖోస ఏవాహం ॥౨॥ మయ్యేవ సృజ్యతే 
॥3॥ సర్వం మయ్యేవ పాల్యతే ॥౪॥ మయ్యేవ లీయతే సర్వం ॥౫॥| సర్వం మయ్యేవధార్యతే 
౬॥ అహం (బ్రహ్మస్వరూపః ॥౭1॥ అహం విశ్వస్వరూపః ॥౮॥ అహం వేదస్వరూపః 
Tal సర్వే వేదాః ప్రణవే ప్రనతిష్టితాః ॥౧0౦॥ స ఏవమమస్వరూపః ॥౧౧॥ అధ 
భగవానేకాదశ।। 

తా॥ అనంతరము భగవంతుడు చెప్పుచున్నాడు | విరాట్పురుషుడు పంచముఖములు 
గలవాడు! ఆ విరాట్పురుషుని స్వరూపము నేనే! నా యందే నమన్త్నము 
సృజించబడుచున్నది। సమస్తము నా యందే పాలింపబడుచున్నది। నా యందే సమస్తము 
లీనమగుచున్నది। నా యందే సమస్తము ధరించబడుచున్నది। నేను (బ్రహ్మ స్వరూపము! 
నేను విశ్వస్వరూపము। సమస్త వేదములు బ్రణవ మందు (బ్రతిష్టింపబడియున్నవి। యా 
(ప్రణవమే నా స్వరూపము॥ అధాది వాక్యములు11. 

ఆ [(శు॥ పూర్వే వేదాస్సమజాయంత 1౧|| పజ్బుభ్యోమే ముఖేభ్యః 1౨|| 

తస్మాత్సంచాక్షరోవిరాట్‌ ॥3॥ సానగాది పళ్బు బుషయ స్సంజాతాః 

men సద్యోజాతవామదేవా౭_ ఘోరతత్పురు షేశానాఖ్యాః 11౫ పూర్వాననాత్సానగః 

1౬|| దక్షిణాత్సనాతనః 11౭ అపరాదహభూనః ॥౮॥ ప్రత్న ఉదీచ్యాం Tal 

ఊర్జాత్సుపర్నః ॥౧౦॥ ఏభిః పఠితాః పజ్బువేదాః ॥ ౧౧|| 

బుగ్యజుస్సామాధర్వణప్రణవాఖ్యాః ౧౨|| పూర్వే ద్వాదశ॥। 

తా॥। పూర్వమునందు వేదములుద్భవించినవి (ఎక్కడనగా) 1 నాయొక్క పంచ 
ముఖముల వలన (అనంతరము) 2 పంచాక్షరియను విరాడుద్భవించె ౩ సానగాది 
పంచబుషులుద్భవించిరి 4(వీరు సద్యోజాత - వామదేవ- అఘోర- తత్పురుష- 
ఈశానులను నామములు గలవారు 5 తూర్పు ముఖమునందు సానగ బుషియను 
ఈశ్వరుడు, 6 దక్షిణ ముఖము నందు సనాతన బుషియను విష్ణువు, 7. పశ్చిమ 
ముఖమునం దహభూన బుషియను బ్రహ్మయు, రి ఉత్తర ముఖమునందు టబ్రత్న 
బుషియను దేవేంద్రుడు, 9 ఊర్ధ్వ ముఖమునందు సుపర్న బుషియును సూర్యుడు 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


ఉద్భవించిరి. 10 వీరలచే పంచ వేదములు పఠించంబడినవి(అవి) 11 బుగ్వేదము। 


యజుర్వేదము! సామవేదము! అధర్వణవేదము। (ప్రణవ వేదములను పేర్లుగలవి ॥12॥ 


౫ (శు॥ తతోనామాంతరాః పజ్బు ॥౧॥ మను మయ త్వష్టశిల్చి విశ్వజ్ఞాః 
12 ఏతేగాయత్రాబద్ధమానాస్సు్యుః 1131 తతో నామాన్తరాః పజ్బు ॥౪॥ శివకేశవ 


బ్రహ్మేంద్ర సూర్యాః ॥౫॥ ఏతే ప్రకృత్యాబద్ధమానాస్స్యుః ॥౬॥ తస్మాదహం సహస్ర 


శీరోభవం 11౭ తద్రూపేణ విశ్వం సృజ్యతే Io బ్రహ్మణోస్య ముఖమాసీత్‌ 1౯|| 
బాహు రాజన్యః కృతః ॥ ౧౦|| ఊరూతదస్యయద్వైశ్యః ॥౧౧॥ పద్భ్యాగం శూద్రో అజాయత 
౧౨|| పాదనఖేషు పజ్బుమాః ॥ ౧౩|| తతో త్రయోదశ।॥ 

తా॥ అనంతరము సానగాది పజ్బా బుషులు 1 మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞులను 
నామాంతరముల బొందిరి. (ఎందువలననగా)2 వీరు గాయత్రీ బద్భ్దులగుట వలన 8 
వీరే మరల నామాంతరములం బొందిరి 4 శివ, కేశవ, బ్రహ్మ, ఇంద్ర,సూర్యులని 5 
వీరు ప్రకృతిచేం బద్దులైన వారలైతిరి 6. అందువలన నేను సహస్ర శీర్నుండనైతి 7. నా 
యొక్క ఆ రూపముచే విశ్వమంతయు సృజించబడుచున్నది. 8 నా యొక్క ముఖముల 
యందుద్భవించిన వారు (బ్రాహ్మణులు, 9 బాహువులయందు రాజులు, 10 ఊరువుల 
యందు వైశ్యులును, 11 పాదములయందు శూద్రులును, 12 పాదనఖముల యందు 
పజ్బములును ఉద్భవించిరి || 13॥ 

1. మను బ్రహ్మయగు సానగ బ్రహ్మ బుషి పంచముఖముల నుండి ఐదుగురు 
ఉపటబ్రహ్మలు ఉద్భవించగా అందు ప్రధముడగు ఉపసానగుడు సానగ బ్రహ్మబుషి 
యందైక్యమైపోగా ఐదుగురు (బ్రహ్మలు మిగిలిరి. యిలాగే ఆదిశక్తి నుండి ఐదుగురు 
శక్తులుదృవించగా అందు ప్రధమశక్తి ఆదిశక్తియందైక్యము కాగా ఆది శక్తితో ఐదుగురు 
శక్తులు మిగిలినవి. 

2. మయ(బ్రహ్మయగు సనాతన బ్రహ్మబుషి పంచముఖముల నుండి ఐదుగురు 
ఉప(బ్రహ్మలుద్భవించగా అందుప్రధముడగు ఉపసనాతనుడు సనాతన(బ్రహ్మ 
బుషియందైక్యము కాగా ఐదుగురు బ్రహ్మలు మిగిలిరి. యిలాగే పరాశక్తినుండి ఐదుగురు 
శక్తులుద్భవించగా అందు ప్రధమ శక్తి పరాశక్తియందైక్యము కాగా పరాశక్తితో ఐదుగురు 
శక్తులు మిగిలినవి. 

8. త్యష్టబ్రహ్మ యగు అహభవ (బ్రహ్మబుషి పంచముఖముల నుండి ఐదుగురు 
ఉపటబ్రహ్మలుదృవించగా అందు ప్రధముడగు ఉపఅభవనుడు అహభవ (బ్రహ్మ 
బుషియందైక్యము కాగా ఐదుగురు బ్రహ్మలు మిగిలిరి. అలాగే యిఛ్చాశక్తినుండి ఐదుగురు 
శక్తులుద్భవించగా అందు ప్రధమశక్తి యిచ్చాశక్తి యందైక్యముకాగా యిచ్చాశక్తితో 
ఐదుగురు శక్తులు మిగిలినవి. 

1 యై 








శ్రీ సనారీ యోగ జ్ఞానాళ్యుతము 
4. శిల్పిబ్రహ్మయను ప్రత్నబహ్మబుషి పంచముఖములనుండి ఐదుగురు ఉప 
(బ్రహ్మలుద్భవించగా అందు ప్రధముడగు ఉపప్రత్న సుడు ప్రత్న బ్రహ్మబిషియందైక్యము' 
కాగా ఐదుగురు బ్రహ్మలు మిగిలిరి. అలాగే క్రియాశక్తినుండి ఐదుగురు శక్తులుదృవించగా 
అందు ప్రధమశక్తి క్రియాశక్తి యందైక్యముకాగా క్రియాశక్తితో ఐదుగురు శక్తులు 
మిగిలినవి. 
5. విశ్వజ్ఞ బహ్మయను సుపర్నస(బ్రహ్మ పంచముఖముల నుండి ఐదుగురు 
ఉపటబ్రహ్మలుద్భవించగా అందు ప్రధముడగు ఉపసుపర్నసుడు సుపర్న బ్రహ్మయందైక్యము 
కాగా ఐదుగురు బ్రహ్మలు మిగిలిరి. 

అలాగే జ్ఞానశక్తి నుండి ఐదుగురు శక్తులుద్భవించగా అందు ప్రధమశక్తి జ్ఞానశక్తి 
యందైక్యముకాగా జ్ఞాన శక్తితో ఐదుగురు శక్తులు మిగిలిరి. 

యిలా యిరవైఐదు జాతబ్రహ్మ జంటలేర్చడినవి. వీరొక్కొక్కరికి ఐదుగురు చొప్పున 
125 మంది జాతబ్రహ్మ లుదయించిరి. వీరే విశ్వకర్మ సంతతియైన విశ్వబ్రాహ్మణ 
వంశస్థులకు గోత్ర బుషులు. వీరందరూ ఆనన సంజాతులు (బ్రహ్మవంశజుల మూల 
పురుషులు 

౬. శ్రు॥ మనుముఖాత్సజ్బగణా సమజాయంత ॥౧॥ ప్రథమసురమరుద్దంధర్వ 
వస్వాఖ్యాః ॥౨॥ శివకేశవాదయః పజ్బగణాస్సమజాయంత ॥3॥ రౌద్ర- వైష్ణవ- బుషి- 
దేవ- ఆదిత్యాఖ్యాః ॥౪॥ తాన్నేవీక్ష్య పణ్బదా ద్వౌద్వౌయుంజీత 1౫|| మనుముఖాః 
కేశవాది నామభిర్యుజ్యన్తే 1౬|| తస్మాల్లయస్థితి సృష్టి సుఖప్రకాశకర్తారో భవన్తి | ఏతేపల్బు 
బ్రహ్మాఖ్యాః ॥1౮॥ మనుముఖాదజ్ణా 1 

తా॥ ॥౧॥మనువు వలన నైదు గణము లుద్భవించినవి 1 ప్రమథ గణము 2 
దేవగణము 8 మరుద్దణము 4. గంధర్వులు 5. అష్ట వసువులు॥౨॥ వీరే శివ- కేశవ- 
బ్రహ్మ- ఇంద్ర- ఆదిత్యులను నైదు గణములైరి ॥3॥ వారు రౌద్ర- వైష్ణవ- బుషి- 
దేవ ఆదిత్యులను నామములు గలవారు.॥౪॥ నేను నాముఖోద్భవులగు నైదుగురిని 
యెదు విధములగు నామములతో గూర్చినవాడనైతిని.!1౫1| ఆ కారణము వలననేవారు. 
లయము- స్థితి- సృష్టి- సుఖము- ప్రకాశము- వీటికి కర్తలైరి 1౬1 వీరు 
పంచముఖోద్భవ బ్రహ్మలనియుం బేరుం గలవారు 1181 
౩.(శ్రు॥ మదాత్మాన ఆకాశః ॥ ౧|| అస్మాత్సవనః ॥ ౨|| తతోగ్నిః 1131 అగ్నేరాపః ౪|| 
అద్య్యః పృథివీ 1౫|| తస్యా ఓషధయః ॥౬॥ ఓషధీభ్యో౭ న్నం ॥2॥ తస్మాత్రజాః 1౮|| 
ఇద్ధం చరాచరం జగత్‌ ॥౯॥ may 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

తానా యాత్మ వలన ఆకాశము । దాని వలన వాయువు! వాయువు వలన 
అగ్నియు । అగ్నివలన ఉదకము | ఉదకము వలన బృధథివి। పృథివి వలన ఓషధులు 
ఓషధుల వలన అన్నము । అన్నము వలన బ్రజలు । ఈ (ప్రకారముగా స్థావర 
జంగమాత్మక మగు జగదుదృవమయ్యె || 9వాక్యములు॥। 


విశ్వకర్మసృష్టి విశ్వమనగా అఖిలాండకోటి బ్రహ్మాండములు 


కర్మయనగా సకల చరాచరములు గల ఈ సమస్తమును సృష్టిచేయుట కర్మయందురు. 
కావున ఈ ఆది పురుషుని విరాట్‌ విశ్వకర్మయందురు. యిట్టి సకల చరాచర సర్వ 
జగత్తునూ తనలో దర్శింపజేయుటయే విశ్వరూప సందర్శనమందురు. అట్టి సృష్టికర్త 
శ్రీకృష్ణపరమాత్మగా విశ్వరూప సందర్శనము చేసిన విరాట్‌ పురుషుడు ఈ మహనీయుడు. 
అష్ట భార్యలు, 16 వేల మంది గోపికలతో రాసక్రీడలు సల్పిన అస్మలిత బ్రహ్మచారి. 
ఈయన తన అష్ట భార్యలతో ఆనన సంపర్మముతో సంతానమును పొందిరి. 
(యిది ఎలాగంటే మయూరము శరీరసంపర్మము లేకనే ఆననసంపర్మముతో 
సంతానోత్పత్తి యగుచున్నట్లుగా జగతికి తెలియునట్లు శిరమున మయూర. పింఛమును 
ధరించినాడు. ) 
విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ కశ్యపప్రజాపతి ద్వారా 4 లక్షల మానవులను 30లక్షల 
పశువులను 20 స్థావరములను, 9 లక్షల జలచరాలను, 11 లక్షల క్రిమి కీటకాదులను, 
10 లక్షల పక్షిజాతులను స్త్రీపురుష బేధములను సృజించి, కామమును కల్పించి 
సృష్టియాగమును నిర్వహించెను. 

యుగధర్మములు 

కృతయుగమందు ధర్మము నాలుగు పాదములు, త్రేతా యుగమందు మూడు 
పాదములు ద్వాపరయుగమందు ధర్మము రెండు పాదముల కలియుగమందు 
ఏకవపాదముపై నదడచుటచే ధర్మ సంస్థాపనకై 
శ్లో యధాయధాహిధర్మస్య గ్ల్యానిర్భవతి భారతా, 

అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం॥। 

ఈ సూక్తిచే ప్రతీయుగమందు విరాట్‌ పురుషుడు అవతారములనెత్తి ధర్మసంస్థాపన 
చేయుచున్నాడు. 

ఓమ్‌ నమో శ్రీభగవతే సనారీశ్వరాయ నమః నాసృష్టి ప్రభావముచే 

పంచభూతముల సతాచే భూమిపై ఓషధంలు పుట్టెను. ఓషధంల వలన 
ఆహారమాయెను. ఈ ఆహారము వలన సకల జీవరాసులు జీవించుచున్నవి. తేజో భూత 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


సృష్టి= ముందుగా తేజస్సు యందు ఆకాశ వాయువు యొక్క సత్తా నుండి తేజోభూత 
సృష్టియాయెను. వాయు భూత సృష్టి= వాయువుయందలి శక్తి ఆకాశవాయుతేజస్సుల 
యొక్క సత్తాచే వాయుభూత సృష్టియాయెను. 
ఉదక భూతసృష్టి= ఉదకమందలి శక్తి ఆకాశ వాయు తేజస్సుల యొక్క సత్తా వల్ల 
జల భూత సృష్టి యాయెను. ఈ చాతుర్భూతసృష్టి వేరువేరు అయినప్పటికీ పృథివియందు 
యివన్నియూ ఉన్నవి. 
సర్వాకారగుణంనాస్తి యోని ప్రణముచ్యతే।। 
ఉపసంహార క్రమము 
భూమిపై సృష్టికాబడ్డ భూతకోటి యావత్తూ ఎలా ఉద్భవించాయో అలాగే ఈ 
నాలుగింటి యందే ఐక్యమవుతూ ఉండగా, విశ్వకర్మచే సృష్టికాబడ్డ పదునాలుగులోకము 
లున్నూ పాలించే భూతములుండగానే, లయించవని చెప్పడం కాదు. ఇందులో ఉండే 
జంతు జాలములయించినపుడు పంచభూతములందే ఐక్యమవుతూ ఉన్నవి. సృష్టి ఈ 
ప్రకారం జరుగుతూయుండగా జ్ఞానాజ్ఞానములచే విచారించిచూస్తే సృష్టిక్రమమందు 
చెప్పబడ్డ అనుభవం మట్టుకు నిలిచి ఉపసంహార ప్రకరణమును యెరుగకలయించి 
నందున పంచభూతములు సత్యమై నిలిచి యున్నందువలన పుణ్యపాపఫలితములతో 
ఆగామి సంచిత ప్రారబ్ధములున్ను అనుభవించుటకు కర్తయె జీవులు సృష్టిలోనికి వస్తూ 
పోతూ యున్నారు. జ్ఞానితనకు ఆధారమయినఘటమునందు తత్వశోధన జేసి 
పరోక్షాపరోక్షముల యందు పంచభూతికము ఒకటిగా ఉండుట చూచి యిట్టి 
పంచభూతములందులయము గావించి అఖండాచలమందు ఐక్యమయిపోతున్నాడు. 
ఎట్లాగంటే భూమికి కర్తయయిన ఉదకమందు భూమిన్ని ఉదకమునకు కర్తయైన 
తేజస్సుయందు ఉదకమున్నూూ తేజస్సుకు కర్తయైన వాయువునందు తేజస్సును, 
వాయువునకు కర్తయెన ఆకాశమందు వాయువున్నూ యిలాచాతుర్భూతైక్యమయిన 
ఆకాశమును, అపరోక్షమునకు కర్తయెనటు వంటి సర్వమును తెలుసుకోగల ఏ మనస్సు, 
కద్దో ఆ మనస్సునందు ఆకాశమున్నూూ ఈ మనస్సున ప్రణవస్వరూపమయినటువంటిన్ని 
ప్రకృతి అయినటువంటి, ఏరాజహంసాకద్దో ఆహంసయందునను, యిట్టి హంసతో 
కూడా తాను గురుప్రోక్త అనుభవమునందు ఐక్యమయినవాడయి, ఆగామిసంచిత' 
ప్రారబ్దములు తెలుసుకొన్నవాడయి, అచలమందు అచలుడయి మహాపాప రహితుడయి' 
యుండును. యిదియే ఉపసంహారక్రమము. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
ముందుమాట 
శ్రీగురుదేవోభ్యోనమః 

త్రిమూర్తులు మానవులుగా జన్మించినట్టి ధర్మభూమియు, రత్నగర్భయు, 
సువర్ణఖనియు, సమస్తలోహములకు నిలయమై సస్యశ్యామలమై పరమపవిత్రమైనట్టి 
ఈ భారతావనియందు మహా తపోనిష్టాగరిష్టులు, మహాత్ములు జన్మించిన కర్మభూమియగు 
భారతదేశమందు 15వ శతాబ్దిలో, మతకల్లోలములతో జాత్యహంకారములతో 
హింసాకృత్యముల సల్పుచూ, 'ఘోరకృత్యములాచరించు అధర్మవర్తనులు పెచ్చుపెరిగి, 
నీతిన్యాయధర్మములు నశించి అధర్మం విలయతాండవంచేయుచున్నకాలమున, భూదేవి 
భారమును తగ్గించుటకు శ్లో! యధా యధాహిధర్మస్యగ్గా నిర్భవతి భారతా। అభ్యుధ్యాన 
మధర్శస్య తదాత్మనాం స్ఫుజావ్యమ్మ్మ! జగతికిధర్శస్థాపనగావించుటకై “శ్రీ మహావిష్ణువు” 
వీరబ్రహ్మేంద్రస్వామిగా అవతరించి, యావత్‌ భారతదేశము పర్యటించి కాలజ్ఞానమును 
రచించి గోవిందవాక్యములతో ఆనాటి సమాజాన్ని జాగృతపరచి, 18వ శతాబ్దిలో సాక్షాత్‌ 
పరమశివుడు పాలకొండ. గ్రామమున విశ్వబ్రాహ్మణ కులంలో సింహాద్రివారియింట 
విశ్వనాథాచారియై అవతరించి, దుష్టశిక్షణ శిష్టరక్షణ ధర్మసంరక్షణగావింతురని తెలిపి, 
16వ శతాబ్దిలో సజీవసమాధిని ప్రవేశించి కలియుగాంతమందు “సనారీ వారు” దివ్య 
పురుషగణములతో భువికేతెంచి, కృతయుగధర్మములతో రాజ్యమేలుదునని తెల్పిరి. 
బ్రహ్మంగారి కాలజ్ఞానవాక్కుమేరకు విశ్వనాథుడు జన్మించి, బాల్యమునుండి అనేక 
మహిమలు ప్రదర్శించుచూ, వేదాంత ప్రబోధనలు చేయుచూ రాజయోగియై, 
యోగసాధనా పద్ధతులెరింగించుచూ అభ్యాగతులనాదరించుచూ, నిరతాన్నదానములు 
చేయుచూ, తన అర్థాంగిని తనయందైక్యము చేసుకుని సనారీయె దక్షిణ భారతదేశము 
పర్యటించుచూ “సనారీ విశ్వేశ్వరసంవాదంబను” యంత్రమంత్రతంత్రయోగయుక్తంబగు . 
మహా ప్రబంధమును రచియించి, చెన్నపురిలో 1878లో ముద్రణ గావించి, 
భక్తులకందించి, తానే ముక్కంటినని రుజువు పరచుకుని, జనారణ్యమును వీన్‌ 
మవోరణ్యమునకేగి, శ్రీశైలవ ర్వతగువాలో వువోతపోనివ్చలోనుండి 
ఆగమవేదమునూహించుచూ, తనభక్తులను వెన్నంటి కంటికి రెప్పవలే కాపాడుదునని 
అభయమిచ్చి, తమ శిష్యకోటిని రక్షించుచున్నారు. వారు రచించిన గ్రంథరాజమునందలి 


© 








| 

శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము | శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 

విషయములను గుర్తెరిగి త్రికరణశుద్ధిగా ఆచరించిన, మానవుడే మాధవుడు కాగల మార్గములో నిజగురుని సేవచేయుచున్నాను. యివన్నియు సద్గురువుల ప్రేరణచే 
మహాద్భుత విషయములను తెలియపరచిరి. ఆ ప్రకారము ఆచరించి సువ చేయుచున్నాను. నేను నిమిత్తమాతృడనని సవినయంగా మీకు మనవి చేస్తూ జగద్ద్గురుని 
సూర్యకాంతంగారు, కొమ్మోజు కూర్మన్నగార్లు చరితార్థులైరి. మనమెరుగని అజ్ఞాళ ధ్యానించుచున్నాను. 

శిష్యులింకెందరో జీవన్ముక్తిని పొందియుందురు. ఆ కోవలోనివారే మాబోధగురువు గురుధ్యానం: -సీ॥ శ్రీభూతిరు ద్రాక్ష శీరజటామకుట దండకమండలధారనిరత 


బ్రోతణుకు సాంబశివానంద రాజయోగి” వారు. 1995లో మా దంపతులచే నిజగురుని అరుణ ప్రభాలీలలాడుకౌపీనాంగకటి సూత్రబంధంబు కఠినమెసగ 
పాదం పట్టించి, సనారీ సంవాదాన్ని మాచేతికందించిన మహనీయులు “ఈ బ్రహ్మాసనాదిగంబర పుండరీకమాచర్మాంబరా (బ్రహ్మకర్మపాలి 
(గంథరాజమందలి విషయములు అతి నిగూఢమైనవని సంపూర్ణభక్తి విశ్వాసములతో గిరిగహ్వరోపాసక్యూరపాప వినాశ సర్వరక్షణ మహాసాధుమూర్తి 


సద్దురుని సేవించిన జగద్దురువులగు సనారీవారు అందలి సర్వవిషయములు క, పక్రమపాంచాల పావనభక్తరక్ష బ్రహ్మతేజో ప్రభావసంపాద్యవిభవ 
By మేము సనారీవారి పాదం పట్టిన నాటినుండి నిత్యమూ సనారీవారి పార్వతీనాధమౌనిసంభావ్యనిరత, పాహిసర్వేశ విశ్వేశ బ్రహ్మమూర్తి (అని |ప్రారిసూ) 
పాదసేవచెస్తూ జగద్దురువు, సద్గురువు, మద్‌గురుదేవులగు సనారీవిశ్వేశ్వరుల కరుణా క్‌ ne 
కటాక్ష వీక్షణములతో ఈవేదాంత గ్రంధమునుసాధకుల కొరకు వ్రాయసాహసించితిని. 
మహర్షులు, మహనీయులు, సిద్ధపురుషులు, దైవాంశసంభూతులు, కారణజన్ములు, 
కథిషపూయలో ఏడి అకృత్యములనాచరించిఫోర నరకములపాలగు మానవుల 
నుద్ధరించుటక: యోగసిద్ధులై తాము గ్రహించిన విషయములను గ్రంద్లస్థముగావించిన 
విషయములను స్వతంత్రించి మహా ప్రసాదముగా స్వీకరించి నాస్వానుభవమును జోడించి 
యోగసాధకుల ఆచరణకు యిందు పొందుపరచుచున్నాను. యిందలి విషయములు 
ఆధ్యాత్మికపరులకు ఏ కొంచెమైనా సహకరించగలిగితే నాజన్మ భన్యమైనట్లుగా 
తలంచెదను. 


శిష్యుడు: “గురుదేవా! 'పునరపిజననం పునరపిమరణం'” జీవికి అనివార్యంకదా! జీవి 
నానా యోనులందు పుట్టుచూగిట్టుచూ, కుమ్మరి చక్రంవలే పరిభ్రమించుచున్నదిగదా! 
ఈ గమనంలో జీవి అనేక అవస్థలకు లోనగుచూ, యిహలోకబాధలననుభవించలేక 
విధాతను దూషించుచూ మరిన్ని పాపములను మూటగట్టుకుని దుర్భరజీవనమను 
భవించుచున్నారు. స్వామీ సృష్టికర్తకిది లీలావినోదమా? యిదేమి ప్రారబ్ధము పరమేశా! 
అజ్ఞానులమగు మేము ఈ సృష్టి రహస్యమునెరుంగజాలక, కుడితిన బడిన ఎలుకవోలే, 
శ్లేష్మమునబడిన ఈగలవోలే, కలిమాయచే జీవనసాగరమున బడికొట్టిమిట్టాడి 
మరణించు గారికి, జీవన్ముక్తిమార్గమెరిగింపవేదేవదేవా! కరుణామయా! భక్తవత్సలా! 
ఆపధ్భాంధవా! అనాధరక్షకా! మేము 'సంసార సాగరము దాటుటకు నీవెదిక్కు అన్యదా 
శరణం నాస్తి. “త్వమేవ శరణం మమ” తస్మాత్‌ కారుణ్యభావేన రక్షరక్ష” “సద్దురుదేవా” 
12 సంవత్సరములు గురుశుశ్రూషచేసి ఉపదేశం పొందవలసియుండగా, జీవితము యనుచూ అంతరంగమునగురుని ముకుళిత వదనారవిందుడనై ప్రార్థింపగా భక్తజనవ 
క్షణభంగురమని భావించి, ఆధ్యాత్మికాతత్సరులమగు మాకు వయసు 50 సంవత్సరము శంకరుడగు విశ్వనాథుడు నామనంబుననిట్టి ఊహ కల్లించెను. 
లుండునని ఎంచి మాతో 12 ప్రదక్షిణలపూర్వకముగా జగద్దురు శుశ్రూష చేయించి! సద్గురువు : ఓరీ శిష్యా 84 లక్షల జీవరాశులలో మానవజన్మ ఉత్తమమైనది, 
బోధగురుడు సద్గురు నిజపాదములు పట్టించి మా దంపతులకు మంత్రోపదేశముతో అనేకజన్మలందు జీవి విరాట్‌పురుషుని ప్రార్థించుటచే దేవాదిదేవుడు జీవికి మానవజన్మను 
దీక్ష నిచ్చిరి. నాటినుండి 20 సంవత్సరములు నిత్యానుష్టానముతో సనారీ విశ్వేశ్వర ప్రసాదించగా గతజన్మలందు సృష్టికర్తకు తానుచేసిన ప్రార్థనలను, భూపతనమైన పిదప 
సద్దురువుల పాదసేవచేయుచూ, నాకు కల్గిన మానసిక (పేరణచే సనారీవారి పూజావిధాన కలిమాయచే ప్రభావితులై ఇహలోక సౌఖ్యములందాసక్తులై, అరిషడ్వర్గములకు లోనై, 
పుస్తకములు రచియించి, శ్రీశ్రీశ్రీ సనారీ సంవాద గ్రంధార్థములను రచియింళి! కషణత్రయములలో బడి పూర్వజన్మములందు విశ్వకర్మకు తాను చేసిన ధ్యానాన్ని 
నిజభక్తులకందించి యిపుడీ సనారీ యోగజ్ఞానామృతము రచియించి, నాకు చేతనైన! మరచి, కంటికి కనబడునదే శాశ్వతమని భావించి భ్రమలకు లోబడి వాటి సంపాదనకై 


© డడ) 


ఇట్లు సనారీ భక్తరేణువు బ్రహ్మశ్రీ సుగంధం సాయిబాబాచార్య స్వామీజీ 











శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము . సనారీ యోగ జ్ఞానామృతము 
చెప్పరాని, చేయరాని దుష్కృత్యములనాచరించి,-పాపభారాన్ని పెంచుకుని అశాశ్వతమ సాంఖ్యతత్వము : దీనికి అంతర్లక్ష జ మధ్యలక్ష్య, బాహ్యలక్ష్యములనెరింగి నీకనువగు 
భూ, ధన, కనక, రత్న, పద్గవులకై పరుగులిడి, ప్రీ సంపర్మమునకై వావివరసలు మర్వఫర్ధతిని ప్రాణాయామమున శరీరమును నిటారుగా నుంచి, నొసటి ప్రదేశమును రెండు 
కోర్కెలు తీర్చుకుని, అంత్యమున వీటన్నింటినీ వీడి తానాచరించిన కర్మఫలితాన్ని మాత్రేకంటి చూపులను ఏకంచేసి, శరీర ధ్యాసలేకుండా నిశ్చలంగానున్నచో, చెవులందు 
వెంటనిడుకొని, హీనజన్మలను పొంది, తత్మర్మఫ లాన్ననుభవించుచూ, విధాతనదివ్యనాదము వినుచుండటయే దీని సాధన. ఈ యోగాభ్యాససాధకుడు శరీరమందలి 
దూషించుచూ మరిన్ని పాపపుమూటలను పెంచుకొనుచున్నారు. కొందరు సద్గుణములకీ25 తత్వాలను తెలుసుకుని 26వ తత్వమగు పరమాత్మయందు భక్తిగలిగి త్రీవ్రసాధనతో 
ఉన్న దానితో తృప్తిచెంది పరోపకారములు, పుణ్యకార్యములాచరించి, ఉత్తమజన్మలనసాంఖ్యతత్వాన్ని సాధించాలి. 
పొందుచున్నారుగానీ, శాశ్వతమగు బ్ర హ్మైక్యమును పొందుమార్గమునాచరించినవాణిష్యుడు: గురుదేవా! చెవులయందు నాడములన్నారు ఎలాంటి ధ్వనులు వినబడును 
అరుదు. '. స్వామీ? 
గురువు :శిష్యా జన్మరాహిత్యమును పొందగోరువారు యిలాగాక వేరుగా జీవించవలెనగురువు : ఈ సాధనలో ముందుగా క్షిణీనాదము (చిరుగజ్జెల నాదము) మరికొన్ని 
శిష్యుడు : గురుదేవా! మాయందు కరుణతో ఆమార్గమును తెలుప ప్రార్థించుచున్నానుదినంబులకు ఘల్లుఘల్లుమను థ్వని, యింకొన్నాళ్ళకు మేఘనాదంబును, ఆ పిదప 
గురువు : ఓరీ శిష్యా లోకచదువుకునాలుగు మెట్లుగలవు. 1. ఓనమాలు దిద్దుట, ౧భేరీనాదమును, యింకొన్నాళ్ళకు మృదఠగనాదము, ఆ పిదప తాళశబ్దమును, మరి 
గుణింతములు నేర్చుట, 3. పుస్తకములు తోకజ్ఞానం కొరకు చదువుట, 4. వాథొన్నాళ్ళకు ఘంటానాదము, ఆ తరువాత శంఖానాదమును, ఆ పిదప వీణానాదమును, 
అర్థమెరిగి చదువు చాలించి ఆ విద్యతో జీవనయాత్ర చేయుట. తర్వాత కొన్నాళ్ళకు వేణునాదమును యిలా పదిఠకములు ధ్వనులు వినబడును. ఆఖరును 
అటులనే బ్రహ్మవిద్యకు 4 మెట్లు గలవు. మొదట తారకంబును బొందుట, పిదసృష్టికి మూలము ఓంకాఠథ్వని యెడతెఠిపిలేకుండా సదా వినిపించుచుండును. యిటుల 
సాంఖ్యవృద్ధిని విచారించుకొనుట, తరువాత సాంఖ్యలయ్యబై నిలచిన పిదప తత్వంసాంఖ్యతత్వాన్ని సాథించాలి. 
అమనస్కంబని యెరుంగుట. ఆపైన పరిపూర్ణంబు గ్రహించ పంచబంధవిముక్తుడగుటయేశిష్యుడు: గురుదేవా! తఠ్వాత అమనస్మము గురించి తెలుపండిస్వామీ! 
జన్మరాహిత్యంబుగనుక పరటబ్రహ్మనుపొందు తారకంబునెరింగించెదను వినుమగురువు : శిష్యా సాథకుడు శుచియగు ప్రశాంత స్థలమున కూర్చుండి యిష్టదైవ 
బ్రహ్మవిద్యకు మూలము. *  గభాయాచిత్రాన్ని ఎదుటనులచుకొని ఆచాఠ కట్టుబాట్లతో మెత్తని ఆసనమువేసుకుని, 
తారకము : దేశము నలుమూలలా తిరిగి కార్యగురువును కనుగొని వారికి అహర్షిశలానిపై తెల్లని వస్త్రాన్ని పరిచి తన శరీఠం సహకఠించు సుఖాసనము వేసుకుని రెండు 
సేవచేసి వార కృపను పొందగలిగితే ఆగురుదేవుడు కుడిహస్తమును నీ శిరస్సున పెళటూపులను ఏకంచేసి, భ్రుకుటి మధ్యన దృష్టినిచెదరక నిలిపి తదేక దీక్షతో చూడగా, 
గతంలో నీవు చేసిన పాప పుణ్యములచే నీవు అనుభవించవలసిన సుఖదుఃఖంబుతూడగా, చం[ద్రమండలము, యిం ద్రధనస్సు, మాణిక్యదీపాలు, అగ్ని మిణుగురులు, 
బ్రహ్మవ్రాతను తుడిచివైచి, నేటి నుండి సత్‌కాశ్యంబులు చేయుచూ, తత్‌పుణ్యఫలమువలశ్గూమ కింజరులు, ఇంకా అనేక చిత్ర విచిత్రంబులు కానబడును. యివన్నీ ఆత్మ 
జీవన్ముక్తి పొందుటకు నీ నొసట విభూతి పెట్టి, నాలుకపై పంచామృతరసముళప్రయత్నములచే సంభవమగును యిదియే అమనస్మము. 
జ్ఞానబీజాక్షరములునాటి, అవి మొలకెత్తుటకై సద్దురుని పాదతీర్థంబు నీజిహ్వాగ్రముపరిపూర్ణము : శిష్యా ఈ అమనస్మసాధనతో దినక్రమేణా చూస్తుండగా పైనచెప్పిన 
పోసి, నీ కుడిచెవిలో ముందుగా జీవన్ముక్తినపొందు పరమరహస్యము, పరమపావనమ॥వన్నియూ మరుగైపోయి, చూచేకొలది వెన్నెలగుపడును. ఆ వెన్నెలలో చిన్మయరూపు 
తారకమంత్రమునుపదేశించుచుంటిని, (శ్రద్ధగా వినిత్రికరణ శుద్ధిగా సదా ఆచరించమశేనుపించును. అదియే పరబ్రహ్మరూపమని సకలశ్చతిస్మృతి పురాణములు చెప్పుచున్నవి. 
దివ్యమంత్రోపదేశము చేయుటయే తారకమందురు. . యిదే పరిపూర్ణం. 


(2) డు 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము శ్రీ సనారీ యోగ జ్ఞానామృ్యతము 
శిష్యుడు: గురుదేవా! మహిమాన్విత విషయాలను వివరించి సాధనచేయించి, యోగసిద్దుని | శీష్యుడు : మంత్ర ఉపదేశార్డులు ఎవరు స్వామీ ? 
గావించు సద్దురుని గుర్తించుటెట్లు నాయందు శిష్యవాత్సల్యంతో శెలవీయండి. ఎవనివద్ధ ఖే॥  గృహస్టేన దిశేన్మత్ర॥ తన్మంత్రళ్శీఘ్రసిద్దిదః।। 


మంత్రదీక్షనుపొందాలి? వానప్రస్తేనయతినా! చిరకాలప్రదమ్‌।! 
ఎలామంత్రసిద్దినిపొందాలి? అద్ధం: మంత్రస్వరూపస్వభావ ఫలవిషయము లెటింగిన గృహస్టునివద్ద మంత్రోపదేశము 
శ్లో; యస్మిన్‌ దేవేతుయోభక్తః [మంత్రస్తస్మాదవాష్యతే! సిద్దించును. వానప్రస్థులవద్దగానీ, సన్యాసులవద్దగానీ, స్మశానమునందు నివాసముండు 
శీఘ్రసిద్దిప్రదోమంత్రో! నాభక్తేభ్యఃకదాచన।। వారివద్దగానీ, పెండ్లికాని యతివద్దగానీ మంత్రోపదేశము పొందినచో ఆ మంత్రాన్ని 


అర్థం: ప్రతిమానవుడు తనయిష్టదైవముయొక్క మంత్రమును ఒక గురువు ద్వారా నియమనిష్టలతో జపించిననూ ఫలితము జన్మాంతరమున పొందవచ్చును. సాధకుడు 
ఉపదేశం పొంది,ప్రతినిత్యము శక్యానుసారంగా జపించినచో సర్వపాపములు జీవించి యుండగా ఫలితాన్ని పొందలేడు. జక 

తొలగిపోవును. ముముక్షుమార్గమును ఉత్తరోత్తముగా పొందుటకు మంచి అవకాశము 
లభించును. గురూపదేశము లేనిమంత్రమును పఠించరాదు. పుస్తకములలో గల 
మంత్రములను చదువరాదు. -మీ పేరుతో ఏ అక్షరములు గల ఏ మంత్రము శిష్యుడు : గురుదేవా! యమనియమాలను తెలియజేయండి స్వామీ । 

సిద్దించునో,ఏ దేవుని పూజ మీకు రాణించునో గ్రహించి అట్టి మంత్రమును జపింళి గురువు : శిష్యా, వేషము, భాష, అనుకరణ, ఆకర్షణతో ఉన్న గురువును ఆశ్రయిస్తే 
సార్ధకత పొందుటయే వేదాంతమార్గ లక్షణము. (మంత్రార్వణను గ్రహించాలి.) "ఎల్లప్పుడు ఏదో వంకతో ధనము తెమ్మని శిష్యుని పీడించువాడు “'ఊరగురువు' వీరు 


శ్రీజగద్గురు సనారీ విశ్వనాధావధూతస్వామినే నమః 





శిష్యుడు : మంత్రజపసమయములు తెలుపండి స్వామీ షర్చక్రములు పేర్లు, యిడా, పింగళి, సుషుమ్న పేర్లు తెలుసుకుని, రేచక పూరక 
గురువు : శ్లో: బ్రాహ్మముహూర్తసకలాశ్చమంత్రాః శైవాః ప్రదోషే గణేశాః ప్రభాతే కుంభకాదులను గూర్చి గొప్ప గొప్ప ఉపన్యాసములిస్తూ, వారి వేషభాషలతో అన్నీ 
మధ్యందినే భాస్కరవైష్ణవాశ్చ! శక్యానిశీధేసకలాగమోక్తిః॥ 'శామెరుంగుదుమని నమ్మబల్ముచూ క్రియాశూన్యులై యుందురు. మేమే యోగసిద్దులమని 


అర్థం: బ్రహ్మ ముహూర్తమందు అన్ని మంత్రములు జపించవచ్చును. శైవమంత్రముల అబద్ధములు చెప్పుచూ యోగసాధనాపేక్షతో తన దగ్గరకు వచ్చు వారికి మోసపుమాటలు 
ప్రదోషసమయములందునూ, గణీేశమంత్రములను మధ్యాహ్నకాలమందునూ, శాక్తేయ చెప్పి అమాయకులనాకర్షించి జీవించువారే ఊరగురువులు. వీరి దరిచేరుటేయమ 
మంత్రములు అర్థరాత్రములందునూ జపించవలయును. యియ్యది జపసిగ్గిమందురు. (యింకా నిద్రదేహేంద్రియ సర్వవ్యాపారములను శీతోష్టములను 


సమయములు. 'సమపరచతగ్గది ఏదో) అదే అష్టాంగయోగమండలి క్షుయ్గమందురు. 
శిష్యుడు : ఎవనివద్ద మంత్రదీక్ష పొందాలి స్వామి నియమము : మాఘ కార్తీక మాసాల్లో నదీస్నానం చేద్దామని ప్రొద్దున చన్నీళ్లలో 
యట 
గురువు : శ్లో విధురేనదిశౌన్న(త్రః 1దాంబికేనకదాచన। మునిగినంతమాత్రాన శరీరం శుద్ధిగాదు. మేము మడికట్లుకుంటామని స్నానంచేసి 
ల 


నగృహ్లీయాన్న గృహ్హీయాత్‌! వర్జయేత్‌ బ్రహ్యచారిణమ్‌॥ తడిబట్టలు పిండుకుని అక్కడ అంటుంది, యిక్కడ అంటుందని గెంతులు వేసుకుంటూ 
అర్ధం: భార్య మరణించినవానివద్ద మంత్రోపదేశము పొందరాదు. బ్రహ్మచారివ వెళ్ళినంతమాత్రాన అంటు పోతుందా? శుద్వా అశుద్దాలను భరించు భూదేవికి అంటు 
దురాచారవంతులవద్ద, అతిధనాశాపరుల వద్ద, నిత్యానుష్టానములేనివానిపద్ద, హీనజా! ఉందా? హృదయమందలి దైవాన్ని అర్చించి ధీరుడై నిలిస్తే దైవంమెచ్చేది అపుడే, 
వానివద్ద, ఒక పీఠాధిపతియైయుండియు అన్యాయం, అధర్మం, అవిద్యావంతులుగ అదీనియమమంటే అంతేగానీ మడికాదు, మయిలు కాదు. కులం గొప్పేమీ కాదు, 
శోభిల్లుచున్న వానివద్ద, తన పీఠానికేన్యాయము చేయలేనివానివద్ద ఎలాంటి మంత్రా! గుణం ప్రధానం తనువులోని తత్వాలను తెలిపేది గురుమూర్తి. యిది (గ్రహించుటే 
స్వీకరించరాదు. స్వీకరించినచో మహాపాతక వంతులగుదురు. 'నియమము. యింకా వివరంగా చెప్పాలంటే విగ్రహారాధనచే దామూ నర్చించుచూ, 


(9) © 











శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము _ 

నిరాకారముగా తనలోని పరమాత్మను జీవాత్మతో కలుపుటే నియమము. 
శిష్యుడు:గురుదేవా! చాలారకములు ఆసనాలున్నాయి కదా! ఏ ఆసనం శ్రేష్టమైనది. 
గురువు :అనేక ఆసనములు కలవు ఒక్కోదానికీ ఒక్కో ప్రత్యేకతలను చెప్పుదురు. అవన్నీ 
యోగా భ్యాసకులకు సాధ్యపడవు. యివన్నీయూ _జీవనార్ధమై దొమ్మరులు తమ 
నైపుణ్యముచే అనేక రకములయిన ఆసనములు వీధులలో ప్రదర్శించుదురు. అట్టి 
ఆసనముల వలన ఎట్టి ప్రత్యేక ప్రయోజనములేదు. సాధకుడు ప్రతీరోజూ ఒకేచోటులో 
స్థిరంగా తన శరీరం సహకరించేటట్లు కూర్చుని జపమో, తపమో చేయుటయే 
ఆసనమందురు. తన శరీరానికి వీలైనట్లు నిత్యమూ ఒకే ప్రదేశంలో కూర్చుని 
ప్రాణాయామము నిష్టతో క్రమంతప్పక ఆచరించుటయే ప్రధానము. 

శిష్యుడు: గురుదేవా! ప్రాణాయామ పద్ధతులను వివరంగా తెలియజేయండి. 
ప్రాణాయమము 

గురువు : సాధకుడు ఎడమ ముక్కు గుండా 80 సెకన్లు గాలిని పీల్చి 1నిముషము 
బలాత్మారముగా గాలిని నిల్చి, 2 నిముషములు గాలిని కుడిముక్కుద్వారా వదిలి, మళ్ళీ 
కుడిముక్కునుండి గాలిని పీల్చి, పైవిధంగా ఎడమ ముక్కుగుండా వదిలి, మళ్ళీ ఎడమ 
ముక్కుగుండా గాలిని పీల్చి, కుడిముక్కుగుండా గాలిని వదలాలి. యిలా చేసినదానిని 
1 ప్రాణాయామము అందురు. యిలా ప్రతీనిత్యం చేస్తూ, నిముషాలు పెంచుకుంటూ 
శరీరానికి. హానికలగకుండా, గంటలతరబడి శ్వాసను బంధించవచ్చును. ఒకే సారి 
ఎక్కువసమయము గాలిని బంధించుట ప్రమాదమగును. కొంచెం కొంచెంగా సాధనచే 
సమయాన్ని పెంచుకోవాలి. యిలా ప్రతినిత్యము చేయుటచే యింద్రీయనిగ్రహం యేర్చడి, 
ఆత్మజ్ఞానము కలిగి వాయువును జయించినవారై దీర్చాయుష్మంతులగుదురు. 
శిష్యుడు: గురుదేవా! యిలాంటి సాధకులు ఎలాంటి ఆహారాన్ని భుజించాలి. 
గురువు : శిష్యా జీవహింసచేసే మత్స్య మాంసభక్షణ నిషిద్ధము. జీవనార్థమై మొలకలురాని 
విత్తులనుగానీ, విత్తనములులేని ఫలములనుగానీ, తామర తూడులను, పాలను గానీ, 
యితరులవలన లభించిన ఆహారమునుగానీ, యివియునూ మరీ మరీ కోరక మితముగా 
బ్రహ్మార్చణ గావించి భుజించుట ముఖ్యము. ఎచటనైనా భోజనముచేయునపుడు మళ్ళీ 
మళ్ళీ కోరక, పెట్టిన ఆహారముతో తృప్తి పడవలయును. అంతేగానీ, అన్నమును మాని 
ఆకులు తినుటచే ప్రయోజనం లేదు. ఆకులు మేకల ఆహారముగదా? పళ్ళు కాయలు 
పక్షుల ఆహారము గదా? గాలిని తిని శరీరాన్ని శుష్మింపజేసుకున్న ఏ ఫలితమూ లేదు. 


పొందగలరు. గురుదేవుల కృపచే జన్మరాహిత్యము పొరెదవచ్చును. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

గాలి పాములకు ఆహారముగదా? వాటివలన ఏ ప్రయోజనములేదు. ఈ శరీరంతోనే 
భవసాగరాన్ని దాటాలి. శరీరారోగ్యాన్ని కాపాడుకుంటూనే జీవన్ముక్తిని పొందాలి. కావున 
పైన చెప్పినట్లుగా సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ రాత్రింబవళ్ళు దైవధ్యానమునందుండి 
జన్మను సార్ధకం చేసుకోవాలి. 

శిష్యుడు : గురుదేవా! ధ్యానయోగమునెట్లు సాధించవలయునో తెల్పండి స్వామీ. 
గురువు : ఈ చరాచర జీవకోటిని, అనేక కోటి బ్రహ్మాండములను తనసంకల్పమాత్రముచే 
సృజించి, పోషించుచూ తనయందు లయమొనర్చుకొను, 'విశ్వసృష్టికర్తయగు విరాట్‌ 
విశ్వబ్రహ్మ(జ్యోతిరూపమును), మానవశరీరమందు శోధించి మనో నిశ్చయముతో, . 
దృష్టిని భ్రూమధ్యన నిలిపి శరీరమును మరచియుండుటే ధ్యానయోగమందురు. 
శిష్యుడు : గురుదేవా! ఈ స్థితికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో శెలవీయండి. 
గురువు : (భూమధ్యన దృష్టినిలిపి చెదరకుండా యుంచి శరీర స్పృహలేకుండా 
ఎండవానలకు, చలివేడులకు లెక్కసేయక, బాహ్యా ప్రపంచదృష్టి లేకుండా ఉండాలి. 
శిష్యుడు : యిలా ఉండుటచే సాధకుడు ఏ ఫలితాలను పొందును గురుదేవా. 
గురువు : పంచీకరణలో తెల్పిన విధంగా పంచభూతగుణములను దేహేంద్రియములకు 
పంచివేసి, ధనమందు, భార్యయందు, పుత్రులందు విముఖుడై, శారీరసంబంధ 
కోర్కెలన్నింటినీ (తెంచివేసి, మనకంటికి కనబడునదెల్లా నశించునవని నిశ్చయించుకుని, 
పరమాత్మనుండి వెలువడినదే ఈ ఆత్మయని దృఢనిశ్చయుడై, యిహలోక, పరలోక 
సౌఖ్యములనాశింపక లక్ష్యసాధనకై శరీర స్పృహలేక, ఆకాశభూత స్వాభావిక 
ప్రణవనాదమును చెవులకు వినుటకర్పించి, భూతత్వమైన శరీరాన్ని భూభూతమున 
కర్పించి, శరీరమునందలి ప్రాణవాయువును వాయుభూతమునకర్పించి, జ్ఞానేంద్రియము 
లందలి అగ్నిని, భూమధ్యయోగసాధనచే జ్వలించు అగ్నిని అగ్నిదేవున కర్పించి, జీవి 
భ్రూమధ్యగతుండై ఆత్మనచట నిలిపియున్నవాడే గురుడు. యిదియే నిర్వికల్ప సమాధి. 
(ఈ పంచీకరణ నేను వ్రాసిన సనారీవిశ్వేశ్వర సంవాదగ్రందార్ధములలోో కలదు.) 





యోగసాధకులు ఆ(గ్రంధాన్ని చదివి మీ శరీరమందలి 25 తత్వములను సాధనచే 
గుర్తెరిగి, పంచభూతముల సంబంధస్థానములకు పంచివేసి, తత్వరహితులై, నిశ్చలులై, 
ఆత్మను పరమాత్మ సంధానుము గావించి, బ్రహ్మమందైక్యమై నిర్వికల్ప సమాధిని 


















శ్రీ సనారీ యోగ జ్ఞునామృతము ' 


సనారీఉవాచ: 


నేను నిజంచెప్పితిని నిశ్చయమీపరతత్వ బోధయును 
దానవవర్గనిర్ణరులుదారమనుష్యులు సంయమాదులున్‌ 
దీనిగ్రహించివిశ్వమయదేవునిగాంచు నిదానమార్గ 
సోపానములన్నియు తెలిసి పావనమొందుటే గ్రంధమెట్లనన్‌ 


శిష్యుడు : గురుదేవా! దీనికై ఎలా సాధనచేయాలో వివరంగా చెప్పండి. ఇ 

గురువు : ఓరీ శిష్యా సాధకుడు శుచియగు స్థలమందు జింక చర్మమునుగానీ, 
దర్భచాపనుగానీ పరచుకుని, దానిపై తెల్లని వస్త్రమును పరుచుకొని, ఆచార కట్టుబాట్లతో 
సుఖాశీనుడై సద్దురుని స్మరిస్తూ, ముఖం కొంచెంగా వంచి కనురెప్పలు రెండూ మూసి 
నాసికాగ్రాన్నిలో దృష్టితో చూచునది. 1. అమావాస్య దృష్టి:ఈ సాధన అధమము. 
మూడువంతుల కంటిచూపుతో నాసికాగ్రాన్ని రెప్పవేయకుండా చూచే సాధనను (2) 
పాడ్యమి దృష్టియందురు. ఈ సాధన తారకయోగానికి అనుకూలమైనది. 

3. యింక పున్నమిదృష్టి ఎలాగంటే స్థిరచిత్తుడై తన గురుదేవుని మననున 
తలంచిసుఖాశీనుడై ముఖం కొంచెం వంచి, నల్లగుడ్డు రెప్పలోఉంచి, తెల్లగుద్దుమాత్రమే 
కనుపించునట్లుగా ఉంచి, తదేక దీక్షతో ప్రతీదినము చూడగా, ముందుచెప్పిన వెలుగులు 
కన్పించును. 1 జాము అనగా (8 గంటలనుండి) 2 జాముల వరకూ దృష్టి నిలుపగా, 


కటిక చీకటి కన్సించును. ఆ చీకటిలో చూడగా చూడగా ముందు చెప్పిన వెలుగులు 


కనబడును. క్రమంగా పున్నమి వెన్నెల కనబడును. యింకా చూడగా ఆ పండువెన్నెలలో 
జగన్నిర్మాణ కర్తయెన శ్రీ విరాట్‌ విశ్వకర్మయగు పరబ్రహ్మ, మహా వెలుగై కోటిసూర్య 
ప్రకాశంగా అభిన్నవలయాకృతిగా భృకుటియందు కనబడును. ఆ దర్శనము పొందిన 
మానవులు పరబ్రహ్మలో కలియుదురు. అనగా ఆ మహాజ్యోతిలో లీనమగుదురు. ఎచట 
మనస్సు లయమగునో అచట ఆ పరమపదం కనబడును. ఇది ఆత్మ దర్శనం పొందిన 
వారికి మాత్రమే తెలియును. ఈ ్రకారర =రుగులో నెయ్యా ఉన్నట్లు, గింజలయందు 
నూనె ఉన్నట్లు, విత్తనములందు మొలకయున్నట్లు, మానవశరీరమందు పరమాత్మ కలడు. 
సద్గురు కటాక్షమును పొందినవారు గురువాజ్ఞచే మానవశరీరంలో శోధించినవారికి 
పరబ్రహ్మ దర్శనము పొందుదురు. ఎట్లనగా, పెరుగును కవ్వముచే మర్ధించితే వచ్చిన 


వెన్నకాచిన నెయ్యి లభించినట్లుగా. 0 
Co 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
శిష్యుడు : గురుదేవా! సన్యాసియోగము, రాజయోగములలో ఏది ఉత్తమమైనది. ఏ 
సాధన శ్రేష్టమైనది? 
గురువు : శిష్యా అన్ని యోగముల కన్నా రాజయోగము శ్రేష్టమైనది. ఏలననగా తతిమా 
యోగులకు రాజయోగి ఆధారుడు. అతిథి అభ్యాగతుల నాదరించి పోషించువాడు 
గనుక, యిట్టి రాజయోగికి శాంభవీముద్ర అనుకూలమైనది. ఈ ముద్ర పార్వతీదేవికి 
ప్రీతిపాత్రమైనది గనుక ఈ పేరువచ్చినది. ఈ ముద్రసాధనతో ధ్యానము చేయగా 
చేయగా పుట్టిన చిదగ్ని చేత, మానవులు అనేక కోట్ల జన్మలందు త్రికరణములచేత 
చేసిన, బ్రహ్మహత్యాది మహాపాతకములు సైతమూ అవలీలగా దహించబడి, జీవికి 
జన్మరాహిత్యము కల్లును. యిలాంటి రాజయోగి ఎచటయున్ననూ పరబ్రహ్మ 
స్వరూపుడేగానీ సామాన్య యోగీశ్వరుడుకాదని ఎరుంగుము. ఈ యోగము కన్నా 
ఎక్కువగు ఏ యోగములు లేవని గ్రహించుము. సనారీ ఉవాచ: 

నీ నేత్రంబులతో గని మానక పూజింపువెలినిమంత్రంబేలా! 

తానే వెలుగై యుండగ మానకుమా బ్రహ్మపధము మాయలు లేవే॥ 
ఈ పూజ చేయుజ్ఞానులు ఎలాంటి విగ్రహారాధన పూజలు చేయరు. ఈ మానసపూజలో 
కంటిచూపుతో అంతా వెలుగే కనబడుతుంది. ఈ వెలుగే విశ్వబ్రహ్మము యిదిసృష్టి 
అంతా నిండియున్నది. ఎక్కడా సూదిమొనమోపునంత సందు కూడా లేకుండా 
జగత్తునంతా నిండియున్నది. ఈ యోగము బ్రహ్మ విష్ణు రుద్రాదులకు జీవనాధారము. 
దీనికి ప్రమాణము 

మానసపూజ 

ఈశ్వర ఉవాచ మానస పూజచే కల్లుమహిమలు, అద్భుతములు, ఎమనిచెప్పను, 
ధ్యానములేదు, అంగన్యాస, కరన్యాసకరతంత్రములు చేసే అవసరంలేదు, చక్కగా 
స్నానంచేయుట,మంచి ఆసనము మంచి చోట కూర్చొటను ఎప్పుడూ కోరదు,ఈ 
మానసపూజ శుద్ధమగు పానీయములతో, భోజనము,భోజనముతో తినదగు 
పదార్ధములను కోరదు, బ్రహ్మోనికి వీటన్నింటి తో పనిలేదు. 
శిష్యుడు: స్వామీ ఈ పూజ ఎవరెవ చేయవచ్చునో నా యందు దయతో చెప్పండి 
గురువు: భార్యాబిడ్డలు గలవారెవ్వరైనా ఏకులంవారైనా ఏవయస్సువారైనా ఈ మానస 
పూజను వశము చేసుకోవచ్చును. మానసారాధనకన్నమించిన గొప్ప మంత్రము లేవీ 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


లేవు. అలాంటి మంత్రములను? కని పెట్టినవారూ లేతు. అన్నిలోకములలో 
వాడుకలోలేనిది, రహస్యముగ్గా ఉంచబడినట్టి విద్యను, నరతోకంలోని జనుల సాధన 
కొఠకు నీవు అడిగావు కావున వినుము ఈ విద్యను సాధింపుము. 
శిష్యుడు : ఈ పూజకు ఏమేమి కావాలి, ఎలా అర్చించాలి స్వామీ. 
గురువు : ఎలాంటి రూపము, పేరు,ఎలాంటి పనులు లేనట్టిదగు మహాగొప్ప తేజస్సుతో 
వెలుగుచున్న జ్యోతికి, నీను చేయు ఉపచారములు, పూజలో చేయుపనులు శాశ్వతముగా 
నుండుగాక. 1.గొప్ప సముద్రములు, నదులు, ఉపనదులందలి గొప్ప జలములన్నీ 
నీకు అభిషేకముగా, 2. మట్టి,రాళ్ళు, చెట్లు, జంతువులు వీటితో కూడిన 14లోకంబులు 
నీకు గంధముగా. 3.నక్షత్రములు, (గ్రహములు,ద్వాదశ తాసులు గొప్పమండలాలతో 
మహామేరుపర్వతధూళితో కూడిన అకాశమునీకు పుష్పంబుగా. 4. ఆకాశంలో 
(ప్రవేశించి, ప్రవేశింపలేక అన్ని దిక్కులకు గిరగిరా తిరుగుతూ,సన్నని రేణువులతో 
ఆకాశమునకెగయు వాయువు నీకు ధూపంబుగా. 5.సమస్త జీవులందలి అగ్ని నీకు 
దీపంబుగా పంచభూతముల కలయికతో నిర్మితమైన, నేనేనీకు ప్రసాదముగా నన్ను 
నేనర్పించుకొంటున్నాను దేవా, భక్తరక్షకుడవై రక్షించుము పరమాత్మా సాష్టాంగ 
దండ(ప్రమాణములు శ్రీ విశ్వబ్రహ్మార్చణమస్తు అంటూ ఆత్మపూజను చెప్పుకోవలయును. 
శిష్యా నీకళ్ళతో చూస్తూ మానకుండా పూజించు, బయట ఏమంత్రములతో పనిలేదు. 
నీవే జ్యోతివై సృష్టికర్త ప్రతిరూపమై ఉన్నావు. ఈ పూజనువదలవద్దు బ్రహ్మాన్ని చేరు 
మార్గమిదే, యిందులో ఏమాయలూ లేవు. 

ఈ పూజచేసే జ్ఞానులు వేరే ఎలాంటి పూజలు చేయరు. వారికి అంతాదివ్య ప్రకాశమే 
గోచరించును అంతరదృష్టిలో గలజ్యోతి స్వరూపుడు నీ లోను,నాలోను బయలందు, 
సంపూర్ణంగా ఆమహాప్రకాశము అన్నిలోకములందు నిండియున్నది. 

ఈశ్వర ఉవాచ : ఈ ఆత్మపూజ చేసేవారికి ప్రతీపూటా నేనే యొక్కుతుంటాను, 
యిది యదార్థము అలాంటి పుణ్యాత్ములు ఏలోకంలోని వారైనా,నేను కంటికి రెప్పవలే 
కాపాడుతుంటాను. 
గురుదేవా! యింతటి మహిమగల బ్రహ్మవిద్యను ఎలాంటి వారు 
అభ్యసింపవచ్చునో తెలియజేయండి? త 


శిష్యుడు _ 


గురువు": శిష్యా అష్టవిధ బంధములనుండి విముక్తుడయినగోనీ ఈ విద్య సిద్ధించదు. "| 


గీ 
! 





శ్రీ సనారీ యోగ జ్ఞాూనామ్యతము 
అవి ఏవనిన 

1. వివోహమయిన భార్యతో సంసారమునకు యిల్లు, ఆమెను సంతోషపెట్టుటకు వస్తు. 
వాహనాదులకు ధనసంపాదనకై, అహర్నిశలు (శ్రమించి అక్రమంగానైనా ధనార్జన . ' 
చేయుట, వారికి కలిగినసంతతిని పెంచి పెద్దజేసి విద్యాబుద్ధుల నేర్చించుటకు, 
ఉన్నతస్థాయిలో వివాహాదిశుభకార్యములు జరిపించుటకు కలి ప్రభావముచే ఎంత 
ధనమార్జించినను కొరతగనే యుండును. ఈ సమాజములో తామెంత ధనవంతులయినా 
తమకంటే ధనవంతులను చూచి ఆ స్థాయికి చేరలేకపోయితిమనే అశాంతితో 
జీవనయాత్ర సాగింతురే కానీ, తమకంటే నీచస్థితిలోనివారిని గాంచి వారికర్ణటే మనమే 
ధనవంతులమను తృప్తి పడలేక, కోరికలను అదుపుచేసుకోలేక, గుర్వ్యసనములతో 
దుర్భరమగు జీవన యాత్రచేయుదురు. వీటన్నింటికీ మూలము భార్యయేగాన ఈ 
బంధములో చిక్కినచో, కుడితిలో పడిన ఎలుకవలే శ్లేష్మములో చిక్కిన ఈగవలే 
జీవితములు కడతేరుచున్నవి. మానవుల మనసునందలి కోర్మెలతో, కీటకము దీపకాంతిని 
ఆహారపదార్థమని భ్రమించి దానిని మింగబోయి ఆ వేడికి ఆహుతియగువిధముగా, 
మానవజీవితములు యిహలోక భ్రాంతులతో కొట్టుమిట్టాడి సమసి పోవుచున్నవి. 
అట్లుగాక బహు దుర్లభమగు మానవజన్మ నెత్తినందులకు వారివారి వర్ణాశ్రమ ధర్మముల 
నాచరిస్తూ 20వ సంవత్సరము వరకూ జీవనోపాధికి తగు విద్య నభ్యసించి, 
బ్రహ్మవంశజులు బాల్యమున గాయత్రీ మంత్రో పదేశమును పొంది, యితరులు 
గురువులచేవదేని ఉపదేశము పొంది బాల్యమునుండి వృత్తివిద్యలను బ్రహ్మవిద్యను 
ఆచరిస్తూ పెద్దల ఆజ్ఞానుసారము వివాహము చేసుకుని ఇహలోకవ్యామోహములకు 
లొంగక తనకు కలిగిన - దానితో తృప్తినొంది, మిత సంతానమును పొంది వారికి 
విద్యాబుద్ధులు నేర్చి వివాహములు చేసి, వారినో యింటివారిని చేసి సంసాఠ బంధములు 
చాలించి భార్యాసమేతర్థగానీ, తానొక్కడైననూ ప్రశాంతమగు కొండగుహలందు గానీ, 
చిట్టడవిలందైనా (ప్రవేశించి, పర్ణశాలనేర్పరచుకుని, బాల్యమునుండి తనాచారించు 
బ్రహ్మవిద్యను తదేక నిష్టతో ఆచరించుచూ, అచట లభించు ఫలములను గానీ, కాయలను 
గానీ, దుంపలనుగానీ తామరతూడులనుగానీ, యాచనచేగానీ తనకు లభించిన 
పదార్థములతో తృప్తినొంది జీవనయాత్ర సాగించుచూ, ఆత్మను పరమాత్మయండు లగ్నం 
చేసి సదా యోగధ్యానంతో జన్మను తరింపచేసు కొనవలయును. 


కు 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


శిష్యుడు : గురుదేవా! యోగసిద్ధి పొందవలెనన్న సద్గురువు కావలెను గదా వారి | 


లక్షణములెట్టి వో తెల్పండి స్వామీ. 


గురువు : శిష్యా గురువనగా గురుతు చెప్పి గమ్యానికి చేర్చువాడు. శిష్యుడనగా శుశ్రూష, 


చేయువాడు, జ్ఞానమార్గముపదేశించని వాడు గురువు కాడు, సేవలుచేయనివాడు శిష్యుడు 
కాడని ఎరుంగుము. లౌకిక సంబంధ గురుశిష్య సంబంధమున విషయ శూన్యముండును. 


నిజగురువనగా “గు” శబ్దమునకు గాధాంధకారమగు చీకటిని తొలగించువాడు “రు” | 


అనగా ఆ అంధకారములో జ్ఞానజ్యోతిని ప్రసాదించగలవాడు సద్గురువు. వారి ప్రవర్తనలు 
ముఖ్యముగా 3 విధములుగా నుండును. 

1. పచ్చిగడ్డిపై తిరుగు పురుగును తుమ్మెదపట్టి మట్టిగూటి దగ్గరకు తెచ్చి గట్టిగా కుట్టి 
గూటిలో పడవేసి, పైమూత మూసి గూటిచుట్టూ తిరుగుచూ రుంకారనాదము 
చేయుచుండును. బాధతోనున్న క్రిమి “భమరము” తన చుట్టూ తిరుగుచూ మరల 
కుట్టునన్న భయంతో తుమ్మెదపై తదేక దృష్టితో నుండి, కొన్నాళ్ళకు తుమ్మెదవలే తయారయి 
గూటినుండి బయటకు వచ్చును. అనగా గురువు శిష్యుని కొట్టి తిట్టి భయపెట్టి విద్యలలో 
తనంతవానిని జేయును. 

2. పిల్లి పిల్లలను పెట్టి పాలిచ్చి పెంచుతూ దూరంగానుండి పిల్లలను గమనిస్తూ, 
పిల్లలకు హాని కలుగునని అనుమానం కలిగినప్పుడు ఎవరికంటా పడకుండా పిల్లల్ని 
నోటకరుచుకుని సురక్షిత ప్రాంతమునకు జేర్చి తన విద్యలన్నీ నేర్చి వాటిని వదిలివేయును. 
అట్లే సద్గురుడు శిష్యునికి తన విద్యలన్నీ నేర్చి తనంతజేసి శిష్యుని వదిలివేయును. 


8. కోతి పిల్లలను బెట్టి తన సహజతత్వమగు చెట్టుకొమ్మలనుండి గుట్టలనుండి దూకుచూ | 
తన ధోరణిలో నుండునేగానీ పిల్లగురించి యోచించదు. పిల్లతల్లిని పట్టుకొని తనను ' 
తాను రక్షించుకోవాలేగానీ, తల్లి ఏమాత్రమూ పిల్లను గమనించదు. పిల్ల పట్టుతప్పినా | 


పట్టించుకోదు, దానివంకనైనా చూడక తన విద్యలను ప్రదర్శిస్తుంది. యిలాంటి గురువుల 
దరిజేరుట హానికరము, కావున భ్రమరకీటక న్యాయము, మధ్యమము, మార్జాల కిశోర 
న్యాయము ఉత్తమమైనది. బ్రహ్మజ్ఞానాన్ని పొందగోరువారు తామరాకుపై నీటిచందాన 
నీటిలో ఉన్నా నీరంటనట్లు, కుమ్మరిపురుగు ఏ మలినమున (ప్రవేశించినా 
బురదనంటించుకోనట్లు, నెయ్యి ఎంత వేసుకున్నా నోటికి అంటనట్లుగా, యోగాభ్యాసి 
అన్నిటనుండియూ, ఏదీ తనకు సంబంధంలేని విధముగా లోకసంబంధ విషయములందు 


ఉండి లేనట్లుగా, సంచరించువాడు యోగసిద్ధిని బొందును. యిలా కాకుండాయోగసిద్ధిని | 


పొందజాలరు. 





| 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శిష్యుడు : గురుదేవా! నేటి గురువులు చాలామంది చాలా విషయాలు చెబుతున్నారు 
గదా. ఉత్తమ గురువుని గుర్తించుటెట్లు స్వామీ! యోగ సాధనలు ఎలా చేయాలి. 
గురువు : శిష్యా జ్ఞానసముపార్దన ప్రశాంతంగా చేయాలిగానీ, వేగిరపాటుతో పనికిరాదు. 
ఎందుకంటే చీమ బెజ్జములోనుండి తన ఆహారవస్తువెచటగలదో (గ్రహించి, అచటకు 
నిదానముగా చేరి నోట కరుచుకొని దానితో గూటికి చేరి భద్రపరచుకొనును. పక్షి 
చెట్టుకొమ్మపైనుండి ఆహారమును చూచి వేగంగా ఎగిరి వెళ్ళి కాళ్ళతో పట్టి చెట్టుకొమ్మను 
చేరేలోగా పట్టిన ఆహారము ఒక్కోసారి నేలపాలగును. కావున నిదానముగా చేయు 
జ్ఞాన సముపార్జన తనకు దక్కును. వేగిరపాటుచే అభ్యసించు విద్య అక్కరకు రాదు. 
యింకా సద్గురువుల నడవడికలు ఎలాగంటే, విషయవాంఛలందు మనసు పోనీయక 
సదా దైవధ్యాసతో నుందురు. అట్టివారికి మాయాభావములు మనసుకు రానీయకుండా, 
మడి, మైల అనునది లేకుండా దైవమే చేయును. వీరు పనికిమాలినపనులు, యితరులను 
వంచించు పనులు చేయరు. ఊరికే తిరగరు. అతిగా మాట్లాడరు. మనసును కేంద్రీకరించి 
ఆత్మను పరమాత్మతో కలుపు పనులు నిష్టగాచేసి బ్రహ్మంతో కలిసి, పరిపూర్త్ణుడై 
బ్రహ్మమందే ఉంటారు. యింకా జ్ఞాని, మంత్రసిద్ధిని బొందినవారు క్రూరమృగాల్ని 
వశపరచుకొని, విషజంతువులకు గల . విషాన్ని సైతము శరీరానికి సోకకుండా 
చేసుకోగలరు. వాటిని తన అదుపులో ఉంచుకోగలరు. ఎలాంటి అవాంతర ఆపదలను 
సైతం తప్పుకుంటారు. సద్గురుడు, ఎలాగంటే సూర్యునకు ఎలాటి మలినము అంటదో, 
మరణంతో శరీరభ్రాంతులు ఎలా నశిస్తాయో అలాగే బ్రహ్మజ్ఞాని ఏదైనా అవసరకార్యంలో 
నిమగ్నుడయినా భార్యతో సంభోగిస్తున్నా వారికి ఎలాంటి భంగమూ రాదు. శరీర 
అవసరాలను తీర్చుకొనుటకు జ్ఞానానికి ఎట్టి సంబంధము లేదు. 

: గురుదేవా! ఈ భువిపై నరులు మహనీయులకు వవరునగా 
వందనమాచరించాలో తెలియజేయండి. 

గురువు : మొదట సూర్యునకు, అగ్నికి, సద్దురువులకు, యోగి, ఉదాసీ, పరమహంస, 
భోగి, అవధూత, కవికి, రాజులకు, అవతారమెత్తినవారికి, వరుసగా 'మొక్కాలి. వారు 
ఎదురైనపుడు గజందూరంలో నుండగా, వారిముందు సాష్టాంగపడి, యెడమచేతిపై 
కుడిచేతిని మెలికవేసి, ఫాలభాగాన్ని భూమికి తగులునట్లుగా ఆనించి, నమస్కరించి 
వారు కనబడునంతవరకూ చూచి, అపుడు నేలపై కూర్చోవాలి. యిలా కాకుండా 


OO 


శిష్యుడు 








శ్రీ సనారీ యోగ ,జ్ఞానామ్యతము 

నమస్కరించిన పాపం వస్తుంది. గురుశిష్యులిరువురు చర్చలకు పాల్గొనరాదు. గురువుగారి 
ప్రక్కన నిల్పోవాలి. విషయాన్ని పూర్తిగా ఎరిగినచో వారి ఎదుట సామర్థ్యంగలవారు 
మాత్రమే కూర్చోవచ్చును. యిలాకాకుండా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పాపం కలుగును. 
మీకు గల సర్వదోష నివారణకు ఇ మహనీయులకు మధుర ఫలములు శక్తికొలది 
యిచ్చి, "నమస్కరిస్తే దోషనివారణయగును. యిలా చేయనివారికి నరకము పట్టి 
వదలకుండా బాధిస్తుంది. కన్నతండ్రి అయినా ఈదోషబారినుండి తప్పుకోలేరు. యిలాకాక 
ఈ దోషాన్ని వదిలించుకొనుట చాలా కష్టం. వారి పాదాలుబట్టి మొక్కనిదే పోదా 
పాపము. యిది ఎలాంటిదంటే కాలకూట విషసమానమైనది. మరియు ఆవధూత, 
ఉదాసీ, పరమహంసలను జూచి 14.లోకములతో గల బ్రమ్మాదిగా, మానవులవరకూ 
ఎవ్వరయినా యిలా నమస్కారాలు చేయనివారు భరింపలేని, తరింపరాని మహా 
నరకముల బడుదురు. అదియును గాక ఆ మహనీయులు ఎదురగునపుడు 
వెనుకకుపోయే, భూపాలకులు, షట్‌కర్మనిరతులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, 
వారి సేవకులు, ధనవంతుల్ము లెక్కలుకట్టువారు, గానుగనాడించువారు, పొగడ్తలు 
చెప్పువారు, దైవారాధకులు ఎవరైనాగానీ పైన తెల్పిన విధమగు సపర్యలు చేయనిచో 
వారికి గల ఐశ్వర్యం, సత్‌కర్మ సంపద, దేహబలం, వారు సంపాదించిన జ్ఞాన 
విజ్ఞానములు క్రమముగా తరిగిపోవును. a 
శిష్యుడు : గురుదేవా! నాకిదంతయూ అగమ్యగోచరముగా యున్నది. యిన్నీ సాధించుట 
ఈ జన్మకు సాధ్యమా? సూక్ష్మముగా మోక్షము నొందగల దారి నాకు అనుగ్రహింపుము 
స్వామీ! 

గురువు : సనారీ ఉవాచ:-శిష్యా! సత్య ధర్మవ్రతాచరణులగు వారెవ్వరైనా ఖార్యా 
సహితంగా, నన్ను, నా భార్యను, నా యంత్రాన్ని నా గ్రంధాన్ని మడిమయిలని ఆలోచింపక 
కుల ఆచారములు గమనించక, త్రికరణ శుద్ధిగా శ్రీగంధం, విభూతి కుంకుమలు 
ధరించి, రుద్రాక్ష తులసీమాలలు అలంకరించుకుని సమస్త పుష్పములతో పూజించి, 
దూపదీపనైవేద్యములనర్చించి కర్పూరనీరాజనములతో ప్రదక్షిణపూర్వకముగా ఆరాధించు 
వారలకు, (భగవత్‌),నా కృప కలుగును. జపసిద్ధి పొందాలంటే (భూమధ్య దృష్టి నిలిపి 
ప్రాణాయామము చేస్తూ మంత్రాన్ని అక్షరలక్షలు జపించి జపసిద్ధి పొందవచ్చును. యిలా 
సాధకులంతా ఒకచోటచేరి గురువు చెప్పినట్లుగా పూజలు, జప సాధనలు చేసి 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

భోజనపానాదులను సేవించి తృప్తులై సదా ధ్యానమందున్న యోగసిద్ధిని పొందుదురు. 
సాధనాబింకముచే ఆత్మపరమాత్మ యందు లయమగు కాలాన్ని ఉపరతియందురు. 
దీనినే ముక్తికాంతను కూడుట యందురు. యిలాచేయలేక మూఢులు తమతో నున్న 
సువాసినీ యోగినీలను ముక్తికాంతగా భావించి వావి వరసలు తప్పి క్షణికావేశముతో 
ఆత్మనిగ్రహము చెడి వివేకము కోల్పోయి ఒక నిమిషమాత్రము క్రీడించి, బ్రహ్మతేజస్సగు 
యింద్రియస్మలనముచేసి, మహాపాతకులై రౌరవాది నరకములపాలై, తక్షణమే కొన్ని 
(పేతంబున అన్నియూ అనుభవింతురు. యివన్నియు అన్యట్రీకూటంబుచే 
సంభవించుచుండునని (గహించుము. 

శిష్యుడుగురుదేవా! వీటన్నింటినీ తప్పుకొనుటకు మనసునెట్లు స్వాధీనమందుంచు 
కోవలయునో నాయందు దయతో తెలియజేయండి. 

గురువు : శిష్యా గురువుచే మంత్రోపదేశముపొంది, దానిని విమర్శింపక తదేక 
నిష్టాగరిష్టత్వంబుతో యితర విషయములందు మనసు పోనీయక దృఢభావంబుతో 
నుండుటయే శ్రద్దయందురు. యిది బ్రహ్యకాణార్థందు అత్యంత ఆవశ్యకము. యిలాగాక 
కొందరు దుష్టగురువులు మిధునక్రెకర్యమనగా భార్యాభర్తలకు సేవచేయుటయే త్రివిధ 
ప్రసాదమనియు, మరికొందరు స్రీపురుష సంపర్మరసము ఒక గిన్నెయందుంచి దానిలో 
కొంతజలమును మరికొంత మధువును కలిపి శిష్యులకిచ్చెదరు. యిది కలుష 
ప్రసాదమగనుక నిజము చెప్పెద వినుము. త్రివిధ ప్రసాదమనగా 1. ముందుగా గురువు 
ప్రకృతి యిట్టిదనియు ప్రకృతి జన్యమిట్టిదనియూ తెలిపి 2. ఆ తర్వాత ప్రత్యగాత్మయిట్టిదని 
బోధించి ౩ ఆపైన కేవలాత్మ నిర్యాణమును వివరముగా బోధించుటే త్రివిధ ప్రసాదము. 
శిష్యుడు : గురుదేవా! ఈ లోకంలో స్వార్థపరులు తమ కోర్కెలసాధనకై అనేక అక్రమాలు 
చేసి అమిత సుఖసంతోషములతో జీవించుచున్నారు. ధర్మంగా జీవించువారు అనేక 
కష్టములననుభవించుచున్నారు. యిదేమి న్యాయము స్వామీ! 

గురువు :శిష్యా యిల్లలుకగనే పండుగౌనా? పండకనే చెట్టునుండి పండు విడువడునా? 
ఎవరు చేసుకున్న కర్మఫలము వారిని విడువదు. జన్మజన్మలందు అనుభవింపజేయును. 
యిది తథ్యం. తస్మాత్‌ జాగ్రత జాగ్రత. ఎవరు చేసుకున్న పుణ్యపాప ఫలములను 


వారు జన్మజన్మలందు అనుభవించుచుందురు. పాపకర్మలనాచరించువారు దానికి 


తగినట్లుగా 21 నరకములననుభవింతురు. యిదిగాక స్వర్గమనునది యింకొకటి 
గలదు. (నేను వ్రాసిన సనారీవిశ్వేశ్వర సంవాద గ్రందార్థములలో కలవు.) 


WD 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
శిష్యుడు : గురుదేవా! స్వర్గప్రాప్తికి ఎట్టి ప్రయత్నాలు చెయ్యాలో సెలవీయండి స్వామీ. 
గురువు : శిష్యా! దుష్టకార్యములందు మనసు పోనీయక, సత్‌ కార్యములను విడువక 
అరిషడ్వర్గంబులలో చిక్కకయున్నవారు యోగసాధనలో అంతరనాదాన్ని ప్రతీక్షణం 
వింటూ ఆనందసాగరంలో మునిగియుందురు అట్టివారు స్వర్గసౌఖ్యములనుభవింతురు. 
శిష్యుడు : గురుదేవా! జీవన్ముక్తి పొందుటకు యేమి మార్గములు గలవో వాటినెలా 
సాధించాలో నాయందు శిష్యవాత్సల్యంతో తెలియజేయండి. 
గురువు : ఆకాశమంతా శూన్యంగా ఉన్నట్లు, గాలిలో ధూళియున్నట్లు అగ్నిలో కాంతి 
యున్నట్లు, నీటిలో నవరుచులున్నట్లు, భూమిలో అనేక రంగులున్నట్లు, అన్ని 
దిక్కులందుగల సృష్టిని గమనింపక, శరీరానికిగల గుణములను తత్వములను, మొత్తం 
ఈ ఆలోచనలను మనసుకు రానీయకుండా, శరీర స్పృహలేకుండా ఆత్మను 
పరమాత్మయందు జేర్చి, స్వప్రకాశుడై ప్రాణంతోనుండియూ శవంవలే నుండువాడేముక్తికి 
అర్హుడు. ఇట్టివారు కలిమిలేములు, సుఖదుఃఖములు, చలివేడి, మానావమానములు 
సమంగా భావింతురని ఎరుంగుము. 
శిష్యుడు : గురుదేవా! యిట్టి మానసిక స్థితికి ఎలాంటి సాధనలు చేయాలి స్వామీ. 
గురువు : శిష్యా బ్రహ్మజ్ఞానాన్ని పొందగోరువారు త్రయోదశవర్గాలను త్యజించాలి. 
అవి ఏమిటంటే 1. స్తీసొఖ్యాన్ని సుగంధపరిమళాలనుభవించవలెననుఆశ 2. ఎదుటవారి 
విద్య ప్రీ యవ్వనమునకు అందానికి ధనాన్నీ చూచి ఓర్వలేకపోవుట, 3. ధన, ధాన్య, 
వస్తు వాహనాదులు, భూములు గృహములందు కోరిక 4. తన రహస్యము తెలిసివారు 
ఎక్కడ తనను చులకనగా చూతురోయని వారిపై క్రోధము, 5. తనవద్ద ధనము 
కలిగియాచించిన వారికి యివ్వననే లోభబుద్ది, 6. తనవద్దగలవాటిపై మోహముతో 
యితరుల అవసరానికి యిచ్చుటకు నిరాకరించు మోహము, 7. యితరుల 
యోగ్యాయోగ్యతనెంచక పశువువలె (ప్రవర్తించుమదము, రి. మూర్భత్వంతో తిరుగుచూ 
తనకంటే అధికులెవరని భావించు మాత్సర్యము, 0. జరిగిన విషయాలు తలుచుకుంటూ 
యితరులపై ద్వేషం పెంచుకునే ఈర్య్య, 10. ఎదుటవారి గొప్పతనాన్ని వినిసహించలేక 
యిలా మాతాతలూ చేసారనే అసూయ, 11. తన గొప్పతనాన్ని తనలో తలచుకుంటూ 
ఆత్మస్తుతి చేసుకొనే దంబము 12.నాకు గల రాజసం, త్యాగము సుగుణములు ఎవరికీ 
గలవని యోచించు దర్పము, 13. తాను చేపట్టిన కార్యాన్ని సాధించలేక యితరుల పై 
చిరాకు వడి వారిని బాధించు అహంకారము. శిష్యా ఈ 13 లక్షణాలను 
బ్రహ్మజ్ఞానాసక్తులు దరి చేరనీయరాదు. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శిష్యుడు : యోగసాధకులు యింకా ఎలాంటి పద్ధతులను ఆచరించాలి గురుదేవా! 
గురువు : శిష్యా నాడీవార నిర్ణయములు యోగసాధకులకు చాలా అవసరము. ఆది, 
మంగళ, గురు, శని వారములు సూర్యనాడి కుడి ముక్కున శ్వాస రావాలి. సోమ, 
బుధ, శుక్రవారములు చంద్రనాడి ఎడమ ముక్కున శ్వాస రావాలి. కృష్ణపక్షంలో 
గురువారములు సూర్యనాడి, శుక్లపక్షంలో చంద్రనాడి నడవాలి. పూష. 
చంద్రనాడి, అమావాస్యనాడు సూర్యనాడి వార తంజంధరలేతురడ రావాలి. 
సంవత్సరాదిరోజున చంద్రనాడి ఉండాలి. యిది రానిచో ఆ సంవత్సరంలో ప్రాణహాని. 
శుద్ధపాద్యమినాడు చంద్రనాడి లేకున్న ధననష్టము కలుగును. శుక్లవిదియనాడు చంద్రనాడి 
లేకున్న సంవత్సరమంతా భయముతో గడుచును. శుక్లతదియనాడు సంవత్సరాదినుండి 
8 రోజులు చంద్రనాడి ఆడాలి. చవితినాడు ఆవార స్వరం లేకపోతే బంధువిరోధం 
కలుగును. పంచమినాడు వారస్వరము లేకుంటే వ్యాధి వచ్చును. షష్టినాడు వారస్వరం 
లేకుంటే సంకటములు. సప్తమినాడు వారస్వరము లేకుంటే డేశాలబట్టి తిరుగును. 
అష్టమినాడు వారస్వరము లేకుంటే ఆ సంవత్సరములో మరణము కల్లను. దక్షిణాయన 
ఆరంభదినమున సూర్యనాడి, ఉత్తరాయణ ఆరంభదినమున చంద్రనాడి. ఈ కూటు 
ఉదయం 1 గంట శ్వాస నడిచిన చాలును. సంవత్సరాదినుండి మూడురోజులు వార 
సంబంధం లేకుండా తిథుల ప్రకారం స్వరాలు ఆడాలి. 4వ రోజునుండి వారస్వరము 
ఆడాలి. యోగసాధకులు ఈ స్వరనాడిని తప్పక ఆచరించాలి. 


యింకా తిధులకు స్వరనాడి నక్షత్రములకు స్వరనాడి 





సూర్యనాడి చంద్రనాడి సూర్యస్వర చంద్రస్వర 
తిథులు తిథులు నక్షత్రములు నక్షత్రములు 
బహుళ నవమి బహుళ షష్టి రోహిణి శ్రవణం 
శుద్ధ చవితి శుద్ధ పాద్యమి పుబ్బ అశ్వని 
శుద్ధ పంచమి శుద్ధ విదియ ఉత్తర భరణి 
శుద్ధ షష్టి శుద్ధ తదియ హస్త కృత్తిక 
శుద్ధ దశమి శుద్ధ సప్తమి చిత్త మృగశిర 
శుద్ధ ఏకాదశి శుద్ధ అష్టమి స్వాతి ఆరుద్ర 
శుద్ద ద్వాదశి శుద్ధ నవమి విశాఖ పునర్వసు 
బహుళ పాడ్యమి శుద్ధ త్రయోదశి అనూరాధ పుష్యమి 
బహుళ విదియ శుద్ధ చతుర్దశి జ్యేష్ట ఆశ్లేష 








శ్రీ సనారీ యోగ జ్ఞానాళ్యుతము 


బహుళ తదియ శుద్ధ పూర్ణిమ మూల మఖ 
బహుళ సప్తమి బహుళ చవితి శతభిషం పూర్వాషాఢ 
బహుళ అష్టమి బహుళ పంచమి ఉత్తరాభాద్ర ఉత్తరాషాఢ 
బహుళ త్రయోదశి బహుళ దశమి ధనిష్ట 
బహుళ చతుర్దశి బహుళ ఏకాదశి పూర్వాభాద్ర 
బహుళ అమావాస్య బహుళ ద్వాదశి రేవతి 


నక్షత్రస్వరము సూర్యుడై, చంద్రుడాడిన రోగమును, నక్షత్రస్వరము చంద్రుగై 


సూర్యుడాడిన ఆపదయును కలుగును. 


చంద్రస్వరామాడుచుండిన ఎడమకాలు ముందుపెట్టి బయలుదేరాలి. ప్రతీమాసము 
మొదటిరోజున సూర్యస్వరము 4 జాములు (12 గంటలు) ఏకధాటిగా నడిచినవానికి 
మరణము చెప్పవలయును. 4 జాములు సూర్యస్వరము భారముగా నడిచిన 4 
సంవత్సరములు ఆయువు పై విధముగా ఒక రోజంతా నడిచిన ౩ సంవత్సరములు 
ఆయుర్ధాయమును. అలాగే 2 రోజులు నడిచిన 2 సంవత్సరముల ఆయుర్ధ్థాయము. 
3 రోజులు విడవకుండా నడిచిన 6 నెలలాయువును. 10 రోజులు నడిచిన 1 నెల 
ఆయువును 14 రోజులు స్వరము మారకనడిచిన 15 రోజులాయువు. అలాగే 
నెలరోజులు నడిచిన 1 రోజు ఆయుర్జాయమును చెప్పవలయును. 

చంద్రస్వరము అతిభారముగా 5 రోజులు నడిచిన 1 సంవత్సరము రోగముతో 
బ్రతుకును. 15 రోజులు చంద్రస్వరము నడిచిన 6 నెలలాయువును 20 రోజు 
నడిచిన నెలవరకూ వ్యాధిబాధ వుండును. ఒకరోజంతా పైవిధంగా స్వరము నడిచి 
బెషధసేవ, జపము, హోమము, దానములు, శివపూజ మొదలగునవి చేసిన అపమృత్యు 
తొలగును. 
సూచన: ముఖ్యముగా పూర్ణిమరోజున వార సంబంధము లేకుండా చంద్రస్వరము 
అమావాస్య నాడు వారసంబంధం లేకుండా సూర్యస్వరమూ ఆడాలి. 


ఉత్తరాయణమున దక్షిణాయనమున 

మకర సంక్రాంతి చంద్రనాడి కర్నాటక సంక్రాంతి సూర్యనాడి 
కుంభ సంక్రాంతి సూర్యనాడి సింహసంక్రాంతి సూర్యనాడి 
మీనసంక్రాంతి చంద్రనాడి కన్యాసంక్రాంతి చంద్రనాడి 





శ్రీ సనారీ యోగ జ్ఞానాళ్యుతము 


మేష సంక్రాంతి సూర్యనాడి తులా సంక్రాంతి . సూర్యనాడి 
వృషభ సంక్రాంతి చంద్రనాడి వృశ్చిక సంక్రాంతి చంద్రనాడి 
మిధున సంక్రాంతి సూర్యనాడి ధనస్సంక్రాంతి సూర్యనాడి 


సూచన: యిందలి ముఖ్యాంశములేమనగా 1. వారం, 2.పక్షు 3. రవి సంక్రమణం 
4 ఆయన ప్రవేశము 5 సంవత్సరాదులలో చంద్రస్వరము నడిపించి మరునాడు ఏ 
రోజైన ముందురోజు స్వరాన్నే నడిపించాలి.వారం కంటేపక్షం, పక్షం కన్నా రవి 
సంక్రమణం, దానికన్నా ఆయన (ప్రవేశము, దీనికన్నా సంవత్సరాది, ఒక దానికంటే 


' వేరొకటి క్రమంగా బలీయమైనవి. 
ప్రయాణసమయమున సూర్యస్వరమాడుచుండిన కుడికాలు ముందుపెట్టి, 


కొత్త అమావాస్య మొదలు మూడు దినములు రాత్రినిద్రించు వేళ సూర్యస్యరమును 
ఉదయము నిద్ర లేచువేళ చంద్ర స్వరము ఉండాలి. ఒక్క సంవత్సరాదిన కంద్ర 
స్వరమాడిన సంవత్సరమంతా బాగుండును. 
సూచన: (ప్రతీవారు దీనిని గమనించి చంద్ర స్వరము వచ్చునట్లుగా సాధనచేసి 
సుఖించగలరు. 
1. =ముక్కుపైభాగమును తాకుతూ 12 అంగుళముల శ్వాసనడిచిన పృథ్వీతత్వం. 
2. ముక్కురంధ్రం క్రింద భాగమునుండి 10 అంగుళముల శ్వాసనడిచిన జలతత్వము 
3. ముక్కురంధ్రముల నుండి వెచ్చగా 6 అంగుళముల శ్వాస నడిచిన అగ్నితత్వము 
4. ముక్కు రంధ్రముల మధ్యనుండి వెచ్చగా 8 అంగుళముల శ్వాసనడిచిన 
వాయు తత్వము 
5, ముక్కు రెండు రంధ్రముల నుండి 4 అంగుళముల శ్వాస నడిచిన ఆకాశతత్వము 
1a పృథ్వీతత్వమునసకల శుభకార్యములు స్థిరమగు కార్యములు చేయుటకు 
అనుకూలము, శుభం. 
2. జలతత్వమందు అన్ని శుభకార్యములు చేయుటకు చాలామంచిది 
3. అగ్నితత్వము వివాదములకు మంచిది, ప్రమాదకరమైనది. 
4. వాయుతత్వము నందు ఏపనీకాదు ప్రమాదకరమైనది. 
5. ఆకాశతత్వము నందు యోగాభ్యాసానికి మంచిది. యింక దేనికీ పనికిరాదు. 
వీటిని గమనించి ఆయా కార్యములందు ఫలితములు పొందగలరు. 
సూచన: చంద్రనాడి వారములయందు ఉషుకాలవేళలో సూర్యనాడి నడిచిన 
శూన్యఫలితమనియు, చంద్రనాడి ప్రవహించుచుండిన సంపూర్ణ శుభములు కలుగునని 


కాము. (అ 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృ్యతము 

అటులనే సూర్యనాడి వారములయందు ఉషుకాలవేళలో చంద్రనాడి నడిచిన శూన్య 
ఫలితమనియు, సూర్యనాడి సడిచిన పూర్ణ శుభఫలప్రాప్తియని ఎరుంగుము. 
స్వరమార్చు విధములు 


1. ఎడమస్వరము నడుచునపుడు కుడి స్వరమవసరమైనచో, ఎడమ చేతిని కిందమోపి, | 


రెండుపాదములను కుడివైపుకు మడిచి కూర్చున్నయెడల కుడిస్వరము ఆడును. 

2 కుడిస్వరమున్నస్పుడు ఎదమస్వరము మార్చుటకు, కుడిచేతిని నేలకుమోపి రెండు 

పాదములను ఎడమవైపుకు మడిచి కూర్చున్నచో ఎడమ స్వరము నడుచును. 

3. యోగదండమును కుడిచంకలో పెట్టుకుని, రెండుపాదములను ఎడమవైపునకు 

మడిచి కూర్చుండి యోగదండముపై ఆధారపడిన ఎడమ స్వరము లభించును. 

4. యోగదండము ఎడమచంక నిడిపాదములను కుడివైపుకు మడిచి కూర్చుండి 
మోగదండముపై ఆధారపడిన కుడిస్వరము లభించును. 

. పరుండునప్పుడు స్వరము మార్చవలెనన్నచో, ఎడమచంకలో చిన్నగుడ్డను బంతిలాగ 
చుట్టి పెట్టుకుని ఎదమచేతిపై పడుకుని ఎడమపాదమును మంచంకోడుకుగానీ, 
మరిదేనికైనా గట్టివస్తువుకుగానీ ఆనించియుంచిన కుడిస్వరము లభ్యమగును. 

6. పైవిధంగా కుడిచంకలో వస్త్రముంచి కుడిచేతిపై పడుకుని కుడికాలిని పైవిధముగా 

నుంచిన ఎడమస్వరమాడును. 

సూచన: ఏవిధమగు స్వరమైననూ ఉదయము పద్ధతితప్పినచో, మద్యాహ్నం 12 

గంటల నుండి 2 గంటలవరకూ సక్రమపద్ధతిన హంసను నడిపిన చాలును. ఈ 

స్వరమును తన అధీనమందుంచుకొని నడిపించగలవారు సంపూర్ణ ఆరోగ్యవంతులై 

యుందురు. స్వరసాధనచే మూర్చవ్యాధులు, జ్వరబాధలు, ఉదరరోగములు, నేత్రవ్యాధులు 
నివారించుకొనవచ్చును. 

శిష్యుడు : గురుదేవా! ఏరోజునైనా వ్యతిరేకంగా స్వరం నడుస్తున్నప్పుడు ఏమి చేయాలి 

స్వామీ? 

గురువు : చంద్రస్వరం రావాలంటే కుడిచేతిపై పడుకుని కుడిచంకలో గుడ్డని గుండ్రంగా 

చేసి నొక్కి పెట్టి కాసేపు పడుకుంటే ఎడమపక్కనుండి గాలి వస్తుంది. సూర్యస్వరం 

రావాలంటే ఎడమచేతిపై పడుకుని ఎడమచంకలో గుడ్డనిపెట్టి నొక్కి పెట్టి కాసేపు 
పడుకుంటే కుడిముక్కునుండి గాలి వస్తుంది. దీనికొరకు సాధువులు, యోగులు 
యోగదండాన్ని చంకలో నొక్కిపెట్టి శ్వాసను మార్చుకుంటారు. పైన చెప్పిన ప్రకారం 


uy! 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

ఉదయం నిద్రలేచేసరికి ఆముక్కు రంధ్రంనుండి గాలి రావాలి. అలా రాని పక్షంలో 
పైన చెప్పినట్లు స్వరాన్ని తెచ్చుకుని సూర్యనాడి అయితే కుడికాలు, చంద్రనాడి అయితే 
ఎడమకాలు ముందుగా భూమిపై ఉంచి భూదేవికి నమస్కరించి 


శ్లో॥ సముద్రవసనే దేవీం పర్వతస్థనమండలే। 

విష్ణు పత్నీం నమస్తుభ్యం పాదస్పర్శామ్‌ క్షమస్వమే 

(అంటూ భూదేవికి నమస్మరించుతూ తన రెండు చేతులను చూస్తూ) 
శ్లో! కరాగ్రే వసనే లక్ష్మీం, కరమధ్యే సరస్వతీం! 


కరమూలే స్థితే గౌరీం ప్రభాతే న కరదర్శనమ్‌॥। 


అంటూ రెండు చేతులతో కళ్ళను తుడుచుకుంటూ ముందుగా తల్లిదండ్రులను, 
తానారాధించు దైవాన్నీ, గురువును, యింకా తన యిష్టదేవతలందరికీ నమస్కరిస్తూ, 
సూర్యనాడికి దక్షిణ పశ్చిమ దిశలలో 3 అడుగులు, చంద్రనాడికి తూర్పు ఉత్తరదిశలలో 
3 అడుగులు వేస్తూ పడకనుండి లేవాలి. నిత్య కాలకృత్యములు తీర్చుకుని, 


నాన శ్రమము... అతల తుల ల క కరన కాక కల్లా లల. 
(సూర్యోదయానికి ముందుగా నీటికి నమస్మరించుతూ) 


శ్లో గంగేచయమునేచైవ కృష్ణాగోదావరి సరస్వతీ! 
నర్మదా సింధుకావేరి జలేస్మిన్‌ సన్నిధింకురు!। 
(ఆపోయిషాది నవ మంత్రములను చెప్పుకుంటూ స్నానం చేసి ఆఖరున) 
శ్లో। అపవిత్రః పవిత్రో వాసర్వా౭_ వస్థాంగతోపివా। 


యస్మరేత్‌ విశ్వకర్మాణం సభాహ్యంభ్యంతర శుచిః॥। 
(ఈ మంత్రం చెబుతూ శిరస్సున జలటప్రోక్షణ చేసుకోవాలి.) 
నేను వ్రాసిన సంధ్యావందనం నిత్యపూజా విధానంలో కలదు. 
సంధ్యావందనాన్నాచరించి యిష్టదేవతా పూజ చేసుకొని జీవనార్ధమై నిత్యకృత్యము 
లలో పాల్గొని తాను స్పృహలోనున్నంతవరకు మానసిక జపం చేసుకుంటూ,సత్యమును 
పాటిస్తూ భూతదయకల్లి,కన్నవారిని (ప్రేమతో ఆదరిస్తూ, 
భార్యాపిల్లలను పోషణ చేయుచూ గృహస్థాశ్రమధర్మం తప్పకుండా కలిగినదానితో 
తృప్తిపడి, పరుల ధన, కనక వస్తువాహనాదులకు, పరకాంతలకూ ఆశపడక జీవించుటే 
ఉత్తమపురుష లక్షణము దీనికి వేరుగా జీవిస్తూ ఎన్ని వ్రతములు పూజలు చేసినా, 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

నిష్రయోజనము. అన్నిటికంటే జీవహింస చేయకుండుట ఉత్తమము. యిలా పగలంతా 
శ్రమించి రాత్రి పరుండు సమయమున అణువునుండి బ్రహ్మాడమంతయూ నిండి 
సమస్త జీవులకు ఆత్మవైయుండు ఓ పరంధామా! నేను ఉదయం నిద్రలేచినది మొదలు 
ఇప్పటివరకూ, తెలిసీ తెలియక కాళ్ళతో చేతులతో మనస్సుతో, కంటిచూపుతో, నోటి 
వాక్కుతో చేసిన సుకృత దుషుత్యములునీకు సమర్పించుచున్నాను. “ఓపాప విధ్వంసకా” 
యిపుడు నిన్ను నా హృదయకమలమందు నిలిపి నిద్రింతును. మరల మేల్మొన్నది 
మొదలు రాత్రి నిద్రించువరకూ సత్మార్యములు చేయునట్లునాకు బుద్ధినొసంగుము. 


నాకుగల పాపములన్నియూ హరించి నన్ను నీ సన్నిధిలో చేర్చుకొనుము. ఓ పరంధామా 


అనాధరక్షకా! ఆపద్భాంధవా నన్ను రక్షింపుము. రక్షింపుము రక్షింపుము. అనుచూ 
రెండు చేతులూ జోడించి నమస్కరించి ఎడమచేతిపై పడుకుని శ్వాస పీల్చునపుడు 
“సో” వదులునపుడు అనుచూ నిద్రవచ్చువరకూ జపిస్తూ మనసున ఏయితర 
ఆలోచనలు లేకుండా హాయిగా నిదురించి, బ్రహ్మముహూర్తమున మేల్కాంచి, గురువు 
చెప్పినమంత్రాన్ని పడకమీదనుండియే తూర్పుముఖంగా కూర్చుని జపిస్తూ బ్రహ్మముహూర్త 
సమయానికి ముందుగా పడకనుండి లేవాలి. 

(ఓ పరమాత్మా దృఢమైన భక్తి విశ్వాసములను నిశ్చలమైన ధ్యాన నిష్టను నాకు దయతో 
కల్గించండి) ఈ విధంగా పూజకుగానీ జపానికిగానీ ముందుగా దైవాన్ని కోరుకుని 
ఆరంభించాలి. 

శిష్యుడు : గురుదేవా! శరీరానికి ఆత్మకూగల భేదాన్ని చెప్పండి. పరమాత్మతత్వమేది? 
గురువు : దేహము పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు, పంచప్రాణములు 
పంచతన్మాత్రలు, చతురంతఃకరణలు, ఈ యిరువది నాలుగు తత్వములయొక్క కూడికయే 
దేహము. ఇట్టి దేహమందు 25వ తత్వమగు జీవాత్మ చేరికచే ఈ శరీరము 
పంచవింశతితత్వములగుచున్నవి. యివిగాక 26తత్వముగలదు. “పరమాత్మ” యిట్టి 
దేహముతో జీవి ఈ ప్రపంచమున బడుచున్నది. 

శిష్యుడు : గురుదేవా! ఈ అనంత సృష్టిలో జీవి ప్రవేశించుటకు కారణమేమి? 
గురువు : ప్రీ పురుషులు జన్మించినది మొదలు చచ్చువరకూ ప్రతిదినము చేయుచుండెడి 
పుణ్యపాపకర్మలను ఆగామి కర్మలని చెప్పబడును. 

సంచితము : ఒక్కొక్క జన్మయందు చేయుచూ వచ్చెడి పుణ్యపాపములన్నియూ గుట్టలు 
గుట్టలుగా పర్వతమువలే పెరుగుతూ ఉన్నవే సంచిత కర్మలందురు. 


eva 


హాం” 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
ప్రారబ్ధము : జీవి సంచితమందుండి వారి చేసిన పూర్వజన్మ కర్మానుసారముగా 
పుణ్యపాపములననుభవించుటకై జన్మించునదే ప్రారబ్ధమందురు. 
మానవజన్మలో ఎవరెవరు మనసున ఏది కావాలయునని నిత్యమూ తలంచుచున్నారో 
ఆ కోరికయే ఆగామి యందురు. అట్టి కోరికలు లెక్కలేనన్ని చేరి వృద్ధి పొందినదే 
సంచితమందురు. ఈ సంచితమునుండి మరుజన్మకు కావలసినంత పుణ్యపాపములను 
సంపాదించుకుని మరుజన్మలో అనుభవించునదే ప్రారబ్బమనబడును. ఈ ప్రపంచమున 
ప్రతీ మానవులు అనుభవించు సుఖదుఃఖములకు కారణమేమనగా పూర్వజన్మలందు వారు 
చేసుకున్న పుణ్యపాప ఫలితములేగానీ, యిందు పరమాత్మ ప్రత్యేకించి యిచ్చునదేమీ లేదు. 
షరా: (ప్రతీ జీవీ పూర్వజన్మ కోర్కెలను అనుభవించుటకై మరల మరల 
జన్మించుచున్నారు. 
శిష్యుడు గురుదేవా! స్టూలశరీరం గురించి చెప్పారు, సూక్ష్మశరీరం గురించి చెప్పండి 
స్వామీ 
గురువు : జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణములు 5, మనోబుద్దులూ 
రెండూ కలిసి 17తో సూక్ష్మశరీరమైనది. 
శిష్యుడు క గృహస్థుడు ఎలా ఉండాలో శలవీయండి గురుదేవా! 
గురువు : 1.శుచి, శుభ్రత, 2. దొంగబుద్ధిలేకుండుట, 3. ఓర్చు, 4. ధైర్యము, 5. 
యింద్రియనిగ్రహము, 6.లోకజ్ఞానము, 7. వేదాంత విచారణ, 8. సత్యము పల్ముట, 
9. క్రోధము లేకుండుట, 10. మంచి బుద్ధితో జీవించుట. 
యిలాగాక దుర్చుద్దులతో నున్నవారు : 

నోటితో చేయుపాప కర్మలకు మృగముగనో పక్షిజాతిగానో పుట్టవలసియుండును. 
మనసుతో చేయు దుష్కర్మలచే హీనజాతిలో పుట్టవలసియుండును. అహంకారముతో 
శరీరముతో చేయు హింసాకృత్యములకు పర్వతములుగానో వృక్షములుగానో జన్మింతురు. 


శ్లో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం । 

నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి? 
కావున శిష్యా (శంకరాచార్యులవారు చెప్పినట్లు) అన్ని జీవులయొక్క మనస్సుకు 
సాక్షిగా నుండి “నే” ననెడి తలంపును తెలుసుకొనదగిన యిర్రదియ వ్యాపారములనెల్లను 


ఆత్మచేయుచున్నదనియు, అట్టి ఆత్మయే స్వయం టప్రకాశమైన జ్యోతిరూపమని తెలుసుకుని, 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
దానివలనకలుగు బ్రహ్మానంద సుఖమును సాధనతో ఎవరు పొందుచున్నారో వారు 
ఏకులమువారైననూ తన గురువని శంకరాచార్యులవారు తలచుచున్నారు. 


శిష్యుడు: గురుదేవా! శంకరాచార్యులవారి జన్మ రహస్యంచెప్పంది. 
గురువు: ఆచార్యశంకరోనామ త్వష్ట పుత్రో నసంశయః । 
విప్రకులగురోర్దీక్షా విశ్వకర్మంతు బ్రాహ్మణాః ॥ 


వ్యాసునకిచ్చిన మయ బ్రహ్మవరం ఫలించు విధివిధానంగా విప్రులు యోగసిద్దిని పొంది 
వారి పీఠములు మార్చు చేసిన వారి శాస్త్రములు పూజింపబడుట కొరకు ఉపదేశార్దతగల 
త్వష్ట ప్రజాపతి కుమారుడగు విశ్వరూపాచార్యులు(దత్తాత్రేయులవారిని త్వష్ట 
వంశీయునకు విప్రబాలవిధవకు శంకరాచారిగా ఆవిర్భవింపజేసి, వారితో విప్రులకు 
ఉపదేశములు చేయించి,అష్టాదశ పీఠములు స్థాపించి విప్రులకు వారి పీఠములకు 
రాజపూజ్యతకు కారకులైరి. ) 

శిష్యుడు : గురుదేవా! ఎలాంటివారు యోగి, అవధూత? యోగమనగానేమి? 
గురువు : శిష్యా మనసును వెలుపలకు బరువిడకుండా నిలిపియుంచుటే యోగము, 
అట్టి వాడే యోగి, యిట్టి యోగమే మౌనమని చెప్పబడును. దీనికి సాధనయేమనగా 
తలంపులన్నియూ క్రమముగా అణచి, శాంతముగానుండి ఎలాంటి ఆలోచనలు లేనివాడై 
సమస్తభూతములను (జీవులను) సమముగాచూచువాదే యోగియనియు, 
సన్యాసియనియూ అందురు. 

అవధూత అర్ధం : “అ” అనగా నాశనములేని వాడు. “వి అనగా సకల మానవులలో 
శ్రేష్టుడు. అనగా (బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, సన్యాసియనెడి నాలుగు 
ఆ(శ్రమములందున్న వారికంటె శ్రేష్టుడు. “ధూ యనగా దేహమేనేనను అభిమానమే 
సంసారమనబడును. యిట్టి దేహాభిమానమే లేకుండుట “త” అనగా తత్వమసి యనెడి 
మహావాక్యరీతిగా “బ్రహ్మము, ఆత్మ” యనెడి భేదములేక రెంటినీ ఐక్యము చేయువాదని 
అర్ధము. యింకా జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములు శరీరమునకేగానీ పరబ్రహ్మ 
అంశయగు ఆత్మకులేదని తెలుసుకుని, సకల ప్రపంచవ్యాపారములను మరచి ఆ 
పరబ్రహ్మమే తానని దృఢనిశ్చయముగలవాడై ఎల్లప్పుడు స్థిరముగా నుండువాడే అవధూత. 
శిష్యుడు : గురుదేవా! మోక్షమనగా ఏమిటో తెలియజేయండి స్వామీ. 

గురువు : నిత్యుడు, నిర్వికారుడు, శాశ్వతుడు, స్వయం ప్రకాశుడు, కేవలా ద్వితీయుడుగా 


శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 
నుండు పరబ్రహ్మము తానేనని తెలుసుకుని, సకల ప్రపంచవ్యాపారములను మరచి 
తాను సాక్షీమాత్రుడైయుండి, నిత్యము ఆనందపరవశమున తేలియాడువాడే జ్ఞాని. అట్లు 
ఆనందింపక తనకంటే మరియొక (బ్రహ్మమున్నదని తలంచి, అవ్టాంగయోగములు చేసి 
భ్రూమధ్యమున దృష్టి నిలిపి, పంచముద్రలను అనుష్టించి దానివలన కలుగు దశవిధ 
నాదములు, చిత్మళలను ఆ చిత్మళలలోని మండలములు మొదలగువానిని చూచుచూ, 
అవియే (బ్రహ్మమను సంకల్పమే “అజ్ఞానము” దేహమునకు యింద్రియములకును 
వేరుగానుండు పరబ్రహ్మమే తానని తెలుసుకొనలేక, దేహేంద్రియములుగల జీవుడే 
తానని తలచి మోక్షము పొందవలెనను సంకల్పమే “బంధము” శరీరము మాయతో 
కూడిన ఆత్మ తనవికాని దేహేంద్రియములు తనవిగా తలంచుచూ కొన్ని దినములలో 
నశించిపోవు భార్య, పుత్ర, పుత్రిక, గృహ, ధన ధాన్యాది వస్తువాహనాలదుల మీద 
నుండు ఆశలన్నింటినీ (క్రమంగా వదలి, సుఖ, దుఃఖములు శరీరమునకేగానీ ఆత్మ 
స్వరూపుండనగునాకు లేవని బ్రహ్మజ్ఞానియై గ్రహించి, ఆత్మ స్వరూపియగునేనే బ్రహ్మమని 
తలచి అన్ని తలపులు మరచి, ఎల్లపుడు బ్రహ్మానందములో జొక్కియుండుటే మోక్షము. 
పాలలో నెయ్యి మరుగై ఎట్లున్నదో, అట్లే సకల ప్రాణులయందు ఆత్మ మాయచే కప్పబడి 
మరుగైయున్నది. (ఇదే (బ్రహ్మసాక్షాత్మారము) 
శిష్యుడు : గురుదేవా! యిట్టి మోక్షసామ్రాజ్యమును పొందుమార్గమేమి? 
గురువు : శిష్యా అణుమాత్రమైన తేజస్సగు బ్రహ్మము నాశ్రయించి సమస్త జీవరాసులు 
మనగలుగుచున్నవి. ఆ తేజస్సు తొలగిన నిర్జీవములగుచున్నవి. ఆ అణుమాత్ర 
పరబ్రహ్మమగు ఆత్మను మాయ కప్పియుండుటచే జనన మరణములకు కారణమగు 
చున్నది. అట్టి మాయను యోగసాధనచే జయించినచో, నిత్యానందమనెడు సుఖము 
ప్రాప్తించును. అట్టి బ్రహ్మానందమున లీనమైనవాడు, పరిపూర్ణ ఆనందస్వరూపుడగు 
చున్నాడు. ఇట్టి వానికి బ్రహ్మమునకూ భేదములేదు. ఇతడు మాయ యనెడు 
పాపబంధములను తెగనరికి, we సను యిట్టివానిని లోకుందరు పూజింతురు. 
ఇట్టి వానికి భిక్షపెట్టిన, అన్నవ స్రాదుల్బుప్చిన, సాక్షాత్‌ పరమేశ్వరునకర్పించినట్లగును. 
ఇట్టి శివజ్ఞానిని దూషించినవారు శివదూషణచేసినవారగుదురు. ఈతనిని స్తుతించిన 
శివుని స్తుతించినట్లగును. పరమేశ్వరుని కృపగలవారు మాత్రమే జీవన్ముక్తులగుదురు. 
ఇట్టి బ్రహ్మమును గుర్తెరిగినవారే, బ్రాహ్మణులగుదురని శృతి ప్రమాణము. ఇట్టి యోగిని 
బ్రహ్మాదిదేవతలు కూడా పూజింతురు. 

CD 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శిష్యుడు : స్వామీఈ స్థితికి రావలెనన్న ఎట్టి యోగసాధనలుచేయవలెనోతెలుపండి. 
గురువు : శిష్యా యింద్రియములను విషయ వ్యాపారాదులయందు బోనివ్వక, క్రమ 
క్రమముగా వశపరచి, తన శరీరమును కష్టపెట్టక జ్ఞానముతో నిష్టగా సాధనచేయుచూ 
రావలయును. జ్ఞానానుష్టానము వలన మనస్సును అణచినయెడల యింద్రియములకు 
విషయములందు ఆశకలుగ నేరదు. మనస్సును నిలుపక యింద్రియములను 
బాలాత్మారమేసిణుచుటకు ప్రయత్నించినవానిని మూఢుడందురు. యింద్రియములను 
వాటి కార్యములను జేయనీయక నిర్భంధించినయెడల, శరీరము నిలువజాలదు. ఈ 
శరీర సహాయముననే జీవికి ముక్తి సామ్రాజ్యము లభించును. ఎట్లన్న నదిని దాటవలెనన్న 
నావ అవసరముగదా! అట్లే భవసాగరము దాటవలెనన్నచో శరీర సహాయముచే 
సాధ్యమగును. దేహము జలమువల్లను, మనసు సత్యముచేతను, జీవాత్మ 
నిష్మామ్యబ్రహ్మనిష్ట వల్లను, బుద్ధి యదార్ధ జ్ఞానమువల్లను, పరిశుద్ధమగును. జ్ఞానులు 
జ్ఞానతీర్ధస్నానమువలన వాక్కు మనస్సు, బుద్ధి, జీవాత్మను పరిశుద్ధము చేసుకొందురు. 
లౌకికమగు జలస్నానముచే కలుగు దేహశుద్ధిని అట్టి వారు పాటింపరు. జ్ఞానులు 
తమను ఆశ్రయించినవారికి (బ్రహ్మజ్ఞానముపదేశించి, బ్రహ్మజ్ఞాన దానము చేసిన 
వారగుదురు. అన్ని దానములకన్నా జ్ఞానదానమే ఉత్తమము, (్రేష్టమయినది. 
శిష్యుడు : గురుదేవా! జీవన్ముక్తుడనగా ఎట్టివారు స్వామీ తెలియజేయండి! 

గురువు : వేదములవలననూ, స్మృతుల వలన, ధర్మములవలనను, తనకు జీవన్ముక్తి 
లభించునని తెలుసుకొని, ఆతలంపులు మరచి తదేక నిష్టాగరిష్టుడై, సదా బ్రహ్మములో 
జొక్కియుండువాడే జీవన్ముక్తుడు. 





శిష్యుడు : గురుదేవా! సాధనా పద్ధతులెన్ని విధములు వాటి ఫలితాలను నాయందు. 


దయతో తెలియజేయండి. 

గురువు : గురుయంత్రాన్ని మంత్రముతో క్రమము తప్పకుండా మనసులగ్నంచేసి 
మంత్రమందలి బీజాలేమూలమైనవిగాచేసి, శ్వాసను పూరించి, దానికి రెట్టింపు సమయం 
శ్వాసను నిలిపి, నిదానంగా శ్వాసను వదలాలి, శ్వాస నిలుపునదే కుంభకము. ఈ 
కుంభకమందే మంత్రబీజాలను జపించు జపస్థానం గురువునుండి తెలుసుకుని, 
కుంభకమందు జగన్మాతను ఆత్మలోనిలిపి, ఈ అర్చన చేయాలి. అప్పుడు కలిగే ఆకాశ 
ధ్వనిని శ్రవణానందముగా వినాలి. ప్రశాంత వాతావరణంలో రాత్రింబవళ్ళు తదేకనిష్టతో 


శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 

ఈ యోగాన్ని 12 సంవత్సరములు చేయాలి. దీనివలన కలుగు సిద్భులెవ్వి? అనగా ౩3 
మాసాలకు కుంభకముసిద్ధించి వాయు స్వాధీనమగును. 1. సంవత్సరానికి దేహారోగ్యము, 
2 సంవత్సరములకు జనవశీకరణ, 3౩3 సంవత్సరములకు అన్ని దోషాలు పోవుట, 4వ 
సంవత్సరంలో సంపూర్ణ వాయుజయంబు, 5వ సంవత్సరంలో శరీరపీడలన్నీ పోవుట, 
6వ సంవత్సరంలో నేత్రాలకు ఆరోగ్యము, 7వ సంవత్సరములో పరవిద్యాభక్షణయు, 
8వ సంవత్సరంలో దివ్య దేహము, 9వ సంవత్సరంలో బహుదేవతాగణములతో గల 
మహాసిద్ధ గణ సమూహ దర్శనము 10.వ సంవత్సరంలో వాగ్జాలతయు, 11వ 
సంవత్సరము మహాసిద్ధగణసమూహతో గల దర్శనము, 12వ సంవత్సరంలో తానే 
దైవస్వరూపుడగుటయును, దీక్షతో ఆచరించినవారికి క్రమముగా ఇవి సిద్ధించును. 
గృహస్తుడు ఈ యోగసిద్ధి కొరకు పంచపర్వదినములందు, (94వ పేజిలో) భార్యా 
బుతుకాలాన్ని విడిచి తతిమా కాలములందు వంశాభివృద్ధికై భార్యతో సంసారము 
చేయుచూ, తతిమాసమయములందు ఆత్మను యింద్రియములను నిగ్రహించుతూ, 
యోగసిద్ధిని పొందాలి. అన్ని జాతులవారు ఈ ప్రకారము ఆచరించాలి. 

శిష్యుడు : విశ్వకర్మ సంతతి వారికి ప్రత్యేక నియమనిబంధనలు కలవా గురుదేవా! 
గురువు : విరాట్‌ విశ్వకర్మ సంతతివారగు విశ్వబ్రాహ్మణులు జాతాదిగా షోడశకర్మలు 
తెలుసుకోవాలి. వారికి గల పంచాశ్రమములు తెల్పెద. (శ్రద్ధగా వినుము. 


దైవజ్ఞ స్కృతౌ : విశ్వకర్మ సంతతివారు 
శ్లో! ప్రధమం బ్రహ్మవంశంచ బ్రహ్మచర్య గృహస్థకం। 
వానప్రస్థంచ సన్యాసం పంచైతే ఆశ్రమశ్ళతః॥। 

తా॥ 1. బ్రహ్మవంశమున 2. బ్రహ్మచర్యము, 3.గృహస్థము, 4. వానప్రస్థము, 5 
సన్యాసము అనెడు ఐదు విధంబులుగా నియమించియుండెను. గనుక వీరలు ముక్తి 
చెందుటకు సాధన చతుష్టయములు నెరింగించెదను. శిష్యా శ్రద్ధగా వినుము. 
1. నిత్యా నిత్య వివేకము అనగా బ్రహ్మము నిత్యము జగత్తు మిధ్యయని తెలుసుకొనుట. 
2. ఇహముత్రఫలభోగవిరాగమనగా! యిహలోకంబున వనితాగృహాది విలాస 
భోగములందును, పరలోకమున రంభాది భోగములందును ప్రీతి (మక్కువ) లేకుండుట. 
3. శమాది షట్కసంపత్తి 6 విధములు 1. శమము, 2.దమము, 3. ఉపరతి, 4 తితీక్ష 
5 సమాధానము, 6. శ్రద్ధ. శమమనగా యిహలోక విషయాదులందపేక్షతో మనసును 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

త్రిప్పి నిలకడగా యుంచుట 2 దమమనగా జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు 
విషయాదులయందు (ప్రీతితో చరించునపుడు, (బ్రహ్మజ్ఞానాసక్తుడై మనస్సును 
నిగ్రహించుట, ౩ ఉపరతియనగా యిహలోక కర్మాదులను విడిచి ఆత్మను సదా 
పరమాత్మతో కలిపి యుంచుట, 4. తితీక్షయనగా తాననుభవించు ప్రారబ్ధకర్మలకు 
యితరులపై నిందమోప కుండుట 5. సమాధానమనగా గురువు తెలుపు వేదాంత 
విషయములును స్థిరచిత్తుడై బుద్దినిలకడగా ఉంచుట 6 (శద్ధయనగా మాతా 
పితరులయందు గురువుయందు భగవంతుని యందు వినయ విధేయుడై యుండుట. 
గురువు వలన మోక్షమార్గమును గ్రహించి, స్థిరచిత్తుడై మోక్షము పొందుట. 


1. బ్రహ్మవంశజుల లక్షణములు 


చేయుచూ, శ్రీగంధ, కుంకుమ భస్మములను ధరించి జ్యోతిస్వరూపుడగు విరాట్‌ విశ్వబ్రహ్మ 
దర్శనమునకై నిత్యమూ జపతపోనిష్ట్టయందు నిమగ్నుడై యుండుట ఆవశ్యకము. 
2. బ్రహ్మచర్య లక్షణము మనుసూత్రే : 

స్నానసంధ్యా౭_గ్ని కార్యవేదవ్రతభిక్షాచర్యకుకౌపీనదండధారయే ద్యుక్తం బ్రహ్మచర్యం 
తా॥ నిత్యము భస్మధారణ, సంధ్యావందనము, అగ్నికార్యము, వేదభిక్ష కుశ, కౌపీన 
దండములను ధరించుట, వేదాధ్యయనాదిగాయత్రీ బ్రహ్మోపదేశములను గురుముఖతా 
పొందుట, (శ్రద్ధతో ఆచరించిన బ్రహ్మచారి, మరణానంతరమున పరబ్రహ్మమందైక్యమై 
శాశ్వత బ్రహ్మపధము నొందును. దీనినే సాలోక్య పదవియందురు. 

తి, గృహస్థు లక్షణము 

మనుసూత్రే: షోడశ సంస్కారాధికార కర్తవ్యమిత్యుక్త |ప్రతాంగార్హస్థం। 


తా॥ జన్మించినది మొదలు పదహారు కర్మలయొక్క అధికారమును పొందుటయే గాక, ' 


మరియు 


శ్లో; స్నాన సంధ్యాది జపహోమం దేవతానాం పూజనం। 


ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మ దినేదినే॥ 
తా॥। నిత్యస్నానము, భస్మధారణ, సంధ్యావందనము, జపము, హోమము, దేవపూజ, 
అతిథి పూజ మొదలగునవి చేయుచున్న గృహ్హస్థుడు, పరలోకంబున పరబ్రహ్మ 
సమక్షమునగాక, అతని సమీపమునగల మథొయొక (ప్రదేశమునందుండి సమస్త 


భోగములననుభవించును. 








శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 
4. వానప్రస్థ లక్షణము 


ధర్మశాస్తే: గృహస్థుడు తన సంతానమునకు వివాహములు జరిపించి, కుటుంబ 
బాధ్యతలను వారికి అప్పగించి, భార్యాసమేతుడైగానీ, తానాక్కదైననూ వనమందుగానీ, 
కొండగుహలయందుగానీ పర్ణశాలనేర్పరచుకొని, తాను ఉపనయనము నాటినుండి 
చేయుచూ వచ్చిన మహామంత్రానుష్టానమును నిత్యమూ చేయుచూ 12 సంవత్సరములు 
గానీ, 5 సంవత్సరములుగానీ కనీసం క సంవత్సరములైనను, నియమ నిష్టలతో 


' చేయుచూ, కందమూలాది ఫలములు సేవించి పాలను త్రాగుతూ, లభ్య పదార్థములను 
ఈశ్వరార్పణ కావించి భుజించుచూ దంపతీయుక్తముగా యిట్టి (వ్రతమాచరించినచో 


' న్వర్లలోకమున వర(బవ్మావంటి రూవము గలిగి యచట నమన్హ 
పిత్రుముఖతా గాయత్రీ బ్రహ్మోపదేశములను పొందినిత్యస్నానసంధ్యానుష్టానములు. న 


భోగములనుభవించుచును. యిదియే సారూప్య పదవి 


5. సన్యాసి లక్షణము 

మతధర్మచంద్రికా: నిత్యస్నానము, భస్మధారణ, (ప్రణవవేదవిధిని తప్పకుండా తత్వభేదా౭_ 
భేదంబులను, కర్మ దుష్మర్శలను (గ్రహించి 1.అణవమలము 2. కార్మీక మలము 
3. మాయీకమలము వీటిని తొలగించి పాశాబంధంబులను మూలంటా త్రెంచివేసి, 
పంచేంద్రియంబులను నిగ్రహించి దేహాభిమానమును విడిచి, సమస్త సంబంధ 
బాంధవ్యంబులను తెగనరికి, పరిశుద్ధాత్మతో తాను తానైయున్న సన్యాసి, అంత్యమున 
పరలోకంబున పరబ్రహ్మయందైక్యమై జనన మరణాదులు లేనివాడగును. యిదియే 
సాయుజ్యపదవి. యిది కష్టమగునని భావించిన వారికి రాజయోగము. దీనిని గురించి 
వేమనయోగి! 


ఆ॥వె।॥। కామిగానివాడు కవిగాడు రవికాడు! కామిగాక మోక్షకామిగాడు 
కామియైనవాడు కవియగురవియగు। విశ్వదాభిరామ వినురవేమ 


ఈ ఆర్యోక్తిచే గృహస్థాశ్రమంబైన రాజయోగము స్వీకరించి, అందు సకల 
భోగములనుభవించుచూ సద్గురు కరుణా కటాక్షంబున గురుపాదముపట్టి, పదిరెండు 
వందనములు చేసి జ్ఞానంబుపొంది, దానివలన 1. దైవభక్తి, 2. శాంతము, 9. 
శత్రువులందు ఉపేక్షభావము, 4. సర్వభూతదయాళుత్వము, ర. సత్యధర్మంబులు 
మొదలగు గుణములచే సంచరించుచూ కులమతభేదంలేక ప్రవర్తించిన ఎల్లజనులు 
ముక్తి పొందవచ్చునని తెలిపిరి. శూ 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృ్యతము 

ఆ ధనాన్ని న్యాయమార్గమున కష్టించి ఆర్జించాలి. కానీ నేరాలు, ఘోరాలు, మోసాలు 
చేసి జీవించరాదు. భార్యను సహధర్మచారిణిగా స్వీకరించి ఆమెకై తపించరాదు. పిల్లలను 
ప్రేమతోపెంచి పెద్దచేసి ఒక యింటివారిని చేయాలిగానీ, వారిపై ఆశలు, అతి(ప్రేమను 
పెంచుకోరాదు. భవసాగరం దాటుటకు శరీరం కావాలి, గానీ దానిపై మమకారం 
పెంచుకోరాదు. అన్ని విషయములందు తామరాకు నీటిలో ఉండియూ, నీరంటుకోనట్లు 
ప్రతీవారు సంసారమందుండి, అదే శాశ్వతమని (భ్రమించరాదు. ఈ సంసారమనెడు 
అడవిలో భార్యయే పెద్దవలగాను, పుత్రులే శత్రువులుగాను ధనమే అగ్నిజ్వాలలుగా 
యున్నది. ఈ ధనమువలన భార్యా, భర్తలు, తండ్రీ కుమారులు, తోడబుట్టినవారు, 
స్నేహితులు, బంధువులు విరోధులగుచున్నారు. అజ్ఞానులు అశాశ్వతమగు ధనముకై 
కాపత్రయ పడుచున్నారు కానీ సత్యము శాశ్వతమగు పరమాత్మను పొందగోరకున్నారు. 
జ్ఞాని తన స్వజన సౌఖ్యముకై పాటుబడక తన ప్రాణ ప్రయాణమునకు ముక్తి పొందు 
సాధనలు చేయుచూ, ఈ క్షణమో, కొంతసేపటికో, నేడో రేపో, శరీరము నశించుట 
తథ్యమని తలంచి మోక్షసాధనకై నిరంతరం యోగసాధనలో ఉండాలి. 

శిష్యుడు : మానవజీవితములో మానవులెట్లు ప్రవర్తించిన శ్రేష్టులగుదురు గురుదేవా! 
గురువు : ఆహార నిద్ర మైధునాదులతో నాలుగు కాళ్ళ జంతువులవలే జీవించువారికంటే, 
విగ్రహారాధన చేయువారు శ్రేష్టులు. వీరికంటే నిర్మల బుద్ధిచే పరమాత్మయనెడు 
పరబ్రహ్మమును మనోవాక్కులచే ఆరాధించువారు వ్రేష్టులు, వీరికంటే అంతరాత్మలోగల 
భగవంతుని తెలుసుకొని ధ్యానించువారు శ్రేష్ణులు, వీరికంటే సత్తు చిత్తూ ఆనందమనెడు 
యోగము నెరిగి శరీర స్పృహలేక పరమాత్మలో లీనమైయుండువారు శ్రెష్ణులు. వీరికంటే 
తన్ను తాను మరచి బ్రహ్మానందసాగరమున దేలుచూ భావోన్మత్తులై శీతోష్టములనుగానీ, 
రాత్రింబవళ్ళను, ఎండ వానలను గమనించక ఉండిన చోటునే యుండు మహనీయులను 
గమనించి, వారికి ఆహారాదులను సమకూర్చి సంరక్షించువారే న్రేష్టులు. 

శిష్యుడు : గురుదేవా! యిట్టివారికి స్నాన సంధ్యాదులతో పనిలేదా స్వామీ. 

గురువు : ఏ జ్ఞానముచే జనన మరణాదులనెడు సముద్రమును దాటి మోక్షమనెడి 
దరిచేరుచున్నారో, ఆ జ్ఞానమే వారికి తీర్ధము. జ్ఞానులకు గంగాజలము తీర్ధము కాజాలదు. 
జనులెల్లరు జలముచే దేహశుద్ధిచేసుకొనుచున్ననూ, వారి మనసు, బుద్ధి, జీవాత్మ ఈ 
లముతో శుద్ధి కాజాలవు. జ్ఞానులకు జ్ఞానతీర్థస్నానము ఆత్మను పరమాత్మ 
ందుంచుటయే. 


శీ సనారీ యోగ జ్ఞానామృ్యతము 

6.చాతుర్విధ శుశ్రూషలు 

1, స్థల శుశ్రూష: గురువుగారి నివాసమును శుభ్రంగా ఊడ్చుట, అవసరమగునపుడు 
కడిగి ముగ్గులతో అలంకరించి పరిశుభ్రముగా ఉంచుట స్థల శిశ్రూష యందురు. 
2. అంగ శిశ్రూష: గురువుగారి శరీరావయవములను ఒత్తుచూ, వారి దేహము అలసట 
కల్లినపుడు చేయదగు సపర్యలన్నీ చేయుట అంగ శిశూష యందురు. 

3. భావశిశ్రూష: గురువుగారున్న ప్రదేశమే కాశీ గయాది మహాపుణ్యక్షేత్రములుగా 
భావించి ఆనందించుట. గురుపాదోదకం పంచామృతముగా పరిశుద్ధమగు గంగా 
తీర్థముగా భావించి కనులకద్దుకొని సేవించుట, గురువే సాక్షాత్‌ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర 
స్వరూపంబులుగా భావించి యుండుటయే భావ శిశూష యందురు. 

4. ఆత్మశిశ్రూష: గురువుగారి ఆత్మయందలి భావములు గ్రహించి, వాటికి కావలసిన 
సమస్తమును స్వయముగా సమకూర్చుటే భావ శిశూష యందురు 























త్రివిధ ప్రసాదములనిన 

lf. గురుపాదోదకాన్ని భక్తితో అజ్ఞాన మూల హరణం జన్మకర్మ నివారణం గురు 
పాదోదకం పీత్వా యనుచూ కన్నుల కద్దుకుని ఆ తీర్ధాన్ని సేవించుట. 

2. గురువు భుజించిన శేష పదార్థాన్ని మహా ప్రసాదముగా భుజించుట. 

3. గురువు తెలుపు వాక్యములను శ్రవణానందముగా విని ఆచరించుట. ఈ మూడింటిని 
త్రివిధ ప్రసాదములందురు. 

శిష్యుడు : గురుదేవా! మీరు వివాహమాడి రాజయోగియై గృహస్థాశ్రమ ధర్మమును 
స్వీకరించమంటున్నారు. భార్యతోనే అన్ని బంధములు ఆరంభమగుననుచున్నారు. 
యిందలి మర్మము నాకు బోధపడుటలేదు స్వామీ. 


సనారీఉవాచ: 
గీ ఆడదానికిమగడైనవాడుజనుడు,మీసముండినశాక్తేయోపాసకుండు, 
నోరుగల్లిన వాదంబు బారుయగును. యిహపరంబంత జూరువాడెందునున్న 


గురువు : శిష్యా బ్రహ్మచర్య వ్రతమాచరించుట చాలా కష్టము. ప్రీ సంపర్మము లేక 
పోయిననూ, మనసు చంచలమైన వ్రతభంగమగును. కావున రాజయోగియెయూ , 
తామరాకు మీద నీటి చందాన సంసారమునంటీ అంటక జీవించుచూ, శక్తిని ఉపాసించి 
యోగసాధన చేసి తరించమన్నారు పెద్దలు. అంటే జనజీవనానికి ధనం కావాలి. 


GD 





శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 


నామములతో స్థిరచిత్తులై జపించుటయే ధ్యానమందురు ప్లహ్లోదుడు. సదాస్మరించుట. 


4. పాదసేవన: సృష్టికర్తను సగుణరూపునిగా తలంచి ఆయనదివ్య పాదారవిందములంద ర. 


హృదయము నర్చించి పూజించుటయే పాదసేవయందురు. భార్గవి(లక్ష్మీదేవి) 
ర్‌. అర్బనము: భగవంతుని రూపమునుగానీ యంత్రమునుగానీ కలశమును గానీ, 
అందు సాక్షాత్‌ పరబ్రహ్మయున్నట్లు భావించి మంత్రోచ్చాటనతో కుంకుమ, పూలు, 
అక్షతలు, పంచామృతములతో పూజించుటయే అర్భనయందురు. పృధుడు 
6. వందనమనగా: భగవంతుని దివ్యమంగళ రూపును విగ్రహమందుగాకీ 
చిత్రపటమందు గానీ చూచినంతనే అమితభక్తితో శిరస్సాష్టాంగ దండ ప్రమాణముల 
చేయుటయే వందనము. అక్రూరుడు 

7. దాస్యమనగా: వందనముగావించిన వెంటనే భయభక్తులతో అనేక కోటి బ్రహ్మాండ 
నాయకా ఆది మధ్యాంతరహితా। అనంతావతారా। శరణాగతవత్సలా। నీవు రక్షకుడవు 
నేను నీ పాదదాసుడను. అజ్ఞానముతో తెలిసీ తెలియక నేను చేసిన తప్పులను క్షమించి. 
రక్షించమని మనసులోని భగవంతుని అనంతావతారములను ఊహించుకొను 
స్థిరచిత్తుడై యుండుట. గరుత్మంతుడు. 

8. సఖ్యమనగా: యిహలోక సౌఖ్యములయందు ధనేషణ, ధారేషణ, పుత్రేషణలయందు 
కోరికలేక శాశ్వతుడగు పరబ్రహ్మయందు అత్యంత భక్తి (శ్రద్ధలతో నుండుట. అర్జునుడు. 
9. నివేదనయనగా: భగవంతునియందు మనసు లయమొనర్చి మరియే యితర 
విషయములందు ఆలోచనలు లేక నిర్వికల్పుదై యుండుట నిశ్చలుడై తదేక ధ్యానముతో 
తన్మయత్వము పొందుటయే నివేదన. గోపికలు ఆత్మనివేదనముచే 

శిష్యుడు :. గురుదేవా! జ్ఞానులకు, బ్రహ్మజ్ఞానులకు గల పూజాభఖేదములు వివరించండి 
గురువు :భక్తులు, పూజారులు చేయు దైవారాధన ముముక్షువులు ఆచరించునది 








జ్ఞానపూజా విధానము 

. తపోనిష్ట వహించుట - 
2. ధ్యాన నిమగ్నుడై యుండుట  - 
3. పద్మాసనాశీనుడైయుండుట - 
పాదములు కడుగుట ఆ 
హస్తములు కడుగుట 


సుజ్ఞాన పూజా విధానము 
యిహభోగములందనాసక్తులై యుండుట 
ఏఆలోచనలు లేక నిశ్చింతగాయుండుట 
వివేకముగా యుండుట 

స్థిరమగు మనోభావముతో నుండుట 


Ga నస్సును కదలనీయక యుంచుట 


12. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
3. ధ్యానము: అఖిలాండకోటి బ్రహ్మాండములను తృటిలో సృజించి, పోషించి, సంహరింప 6. 
సమర్థుడైన లీలా నాటకసూత్రధారియగు విరాట్‌ విశ్వరూపుని, అనంతకోళీ 7. 


స్నానముచేయుట = 
గంధాలంకరణ చేయుట - 


ఎల్లపుడూ జ్ఞానాపేక్షతో యుండుట 
సృష్టిలోనిసమస్తమూ బ్రహ్మముగా 
భావించుట 
అపరోక్షదృష్టియే (అంతర్‌దృష్టి) 
ఆత్మసందర్భనము (స్వస్వరూపము గాంచుట) 
చిత్తమును స్వాధీనపరచుకొనుట 
బ్రహ్మజ్ఞాన ప్రకాశముతో యుండుట 
సచ్చిదానందముతో యుండుట 
ఎలాంటి సంకల్పములు లేకుండుట 
అహాన్నిస్వాధీనపరచుకొనుట 
సదానిష్టతో నుండుట 
ఎల్లకాలములందు సంతోషముగా 
యుండుట. 
పద్యం : యింద్రియంబుల విషయముల్‌ విపులముగ। పరుగులెత్తంగనీయక పట్టినిలిపి 
తనకుస్వాధీనముగజేసుకొనుట నిదియె। యజ్ఞమననొప్పుబుషిమతమిదియెవత్సా॥ 
శిష్యుడు : గురుదేవా! ఈ స్థితికి రావలెనన్న ఎలాంటి సాధనలు చేయాలి స్వామీ! 
గురువు : సాధకులు అహంకారాన్ని లజ్జను వీడి, అశ్వము, వరాహము, గోవు, గాడిద, 
కుక్క నక్క మొదలగు సర్వజంతువులందు, పరమాత్మ జ్యోతిస్వరూపంగా యున్నాదని 
తలంచి సమస్త జీవులను భగవంతుని ప్రతిరూపముగా భావించి, ఏ జీవరాశియందు 
హీనభావము లేకుండా సంచరించుతూ వాటిని ఆపదలందు ఆదుకొనుచూ, సదా 
భగవన్నామస్మరణ చేయుటయే అనన్య భక్తియందురు. యింక చివరిగా అనంతుడగు 
పరమాత్మ చతుర్ధశ భువనములందునూ, సర్వప్రాణులయందునూ ఆత్మస్వరూపంబుగా 


అక్షత సమర్పణ చేయుట - 
9 పుష్పపూజ చేయుట ద 
10. ధూపమేయుట - 
11. దీపము వెలిగించుట - 
ప్రసాదము స్వీకరించుట - 
13. ప్రదక్షిణచేయుట - 
14. పాదాభివందనము చేయుట  - 
15. మౌనదీక్షతో నుండుట - 
16. సంపూర్ణపూజ చేయుట - 


' నున్నాడని ఎరింగి, భ్రూమధ్యన దృష్టి నిలిపి జ్యోతిస్వరూపుని నేత్రపర్వముగా 


తిలకించుచూ, తన్మయత్వమునొందుటయే ఏకాంతస్థితియందురు. యిలా సాధనలు 
చేయాలి. లేకున్నపాపఫలితముల నొందెదరు. 

శిష్యుడు: మానవులకు సంప్రాప్తించు పంచ మహాపాతకము లెవ్వి స్వామీ? 

గురువు : 1. బ్రహ్మహత్య, 2. మత్తుపదార్థములు సేవించుట, 8. బంగారమును 
దొంగిలించుట, 4. గురు భార్యను పొందుట, 5. యిట్టివారితో కలిసి స్నేహము చేయుట. 


GD 
























శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

4 అయమాత్మ బ్రహ్మ : స్వప్రకాశమై నిత్యమై అపరోక్షమైయుందు ఈ ఆత్మ స్వరూపమే 
పర బ్రహ్మమయినది. యిది అధర్వణవేదవాక్యము. (తుర్యావస్థతో) కూడిన మహాకారణ 
శరీరము దీనినే విజ్ఞానమయకోశమందురు. 

సర్వఖల్విదం బ్రహ్మ : సమస్తము బ్రహ్మస్వరూపము శరీర రహితము ప్రణవవేదవాక్యము 
మనోమయ కోశము (తుర్యాతీతము) పంచకోశ రహితము. 

శిష్యుడు : గురువూ! అమనస్కయోగమనగా ఏమిటో తెలుపండి స్వామీ 

అమనస్క యోగము 

గురువు : శిష్యా అమనస్మయోగమన గా మనోలయము అనగా మనసు లేకుండుట. 
అనగా సర్వకాల సర్వావస్థలందు మనసును పరబ్రహ్మయందైక్య మగుట “అట్లు మనసుకు 
వృత్తిరహితము కావలయును గానీ”, పశువులవలే కందమూలాదులు భక్షించినను, 
సర్పమువలే వాయుభక్షణము చేసినను గానీ, గానుగ చుట్టి వచ్చు ఎద్దువలే నిత్యమూ 
దేవాలయములందు ప్రదక్షిణలు చేసినను, తాబేలు వలే విషయములో బడనివ్వక 
యింద్రియములు నిలిపినను, గబ్బిలమువలే తల్లక్రిందులుగ తపస్సుచేసినను, 
పందికొక్కువలే గుహలలో యుండినను, మర్రియూడలవలే జడలు దాల్చినను ముక్తిలేదు. 
వీటివలన అమనస్కంబుగాదు. అమనస్కంబుగానిదే పరబ్రహ్మమందైక్యముగా నేరదు. 
హంసనాద బిందు కళలతో మనఃప్రాణంబులయంబగుయవస్థతురీయ్యంబనియు, 
ఉన్మనియనియు, అమనస్మంబనియు, నిర్వికల్బసమాధియనియు చెప్పుదురు. రేచక 
పూర్ణాత్మకమైన హంస మంత్రమును రేయింబవలు తదేకనిష్టతో ధ్యానించగా, బుద్ధి 
సిరంగా యుండును. దశవిధనాదములు వినగా చివరికి ప్రణవనాదము వినబడును. 
మనోలక్ష ములచే స్వయంజ్యోతి కనబడును. రెండు రూములు (6గం॥) తదేక నిష్టతో 
నాదబిందు కళలను ధ్యానింపగా తన్మయత్వంగలుగును. మనసు నశించును. యిదియే 
అమనస్మము. సాంఖ్యతారక యోగోపాసకులకు మనశ్ళుద్ధియు, పరబ్రహ్మస్వరూప 
నిర్ణయమును లభించినట్లు- అమనస్క నిష్టగలవారికి నిరతిశయ బ్రహ్మానందము 
కలుగును. అనాహతమందు ఘంటా శబ్దము పుట్టును. ఆ ధ్వనియందు వెలుగును, ఆ 
వెలుగు నందు మనస్సు యున్నది. మనోలీనమైనవారికి ముక్తి కలుగును. దీనినే అమనస్క 
మందురు. చూపు, చూచువాడు, చూడబడునది యనుమూడును, విశ్రాంతిబొందుస్థలము, 
అనగా యివేమీ లేనిచోటుననే మనసు నిలుపవలెనుగానీ, భూమధ్యయందు మనసు 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శిష్యుడు : యోగసాధనలో పొందు స్థితులేమేమి గురుదేవా! ముక్తి యనగానేమి?సమా 
యనగానేమి? సచ్చిదానందమనగానేమి? 

గురువు : ముక్తియనగా- అన్ని బంధములనుండి విడిపడుటయే ముక్తియందురు 
సమాధియనగా- జీవాత్మను పరమాత్మతో కలుపుట సమాధియందురు. సచ్చిదానమం 
మనగా- సత్‌ నశింపక అన్ని కాలములందు ఉండునది. చిత్‌యనగా- స్వప్రకా 
జ్ఞాన స్వరూపముగలది. ఆనందము- నిరంతర సుఖమునిచ్చునది యగు పర(బ్రప 
స్వరూపము, మనస్సు సంసారమునకు కారణమైనది, యిది పరబ్రహ్మమం 
లీనమైతేనేగానీ, ముక్తిలేదు. ఆకాశము : శబ్ద సహితము, పరబ్రహ్మము : శబ్ద రహితము. 
శిష్యుడు: గురుదేవా! యోగసాధనకు ఆటంకము లెవ్వి స్వామీ? 

గురువు : అవిద్య : సత్వరజో, తమో గుణత్రయాత్మకము. (బ్రహ్మము ¢ అవిద్యవలన 
గుణబ్రహ్మంబై ఐదువిధములుగానున్నదని చెప్పుదురు. 

1. శుద్ధచైతన్యము - పరమాత్మ 2. మాయా విచ్చిన చైతన్యము - ఈశ్వరుడు. 
అంతఃకరణ విచ్చిన్న చైతన్యము- జీవుడు 4. మృత్యు విచ్చిన్న చైతన్యము 
మహదహంకారము, 5. విషయవిచ్చిన్న చైతన్యము - నిర్గుణ (బ్రహ్మము, (సగుణ నిర్లు 
విలక్షణ బ్రహ్మం- నిష్ప్రతి యోగికము-) వాసనత్రయములు, 1. శాస్రవాసన 
లోకవాసన 3. దేహవాసన (వీటి వివరాలు 80వ పేజీలో గలవు.)? 

శిష్యుడు : మహా వాక్యములు వీటినివివరంగా తెలుపండిస్వామీ! 

గురువు : మహావాక్యములు 4 (శ్రద్ధగా విని విషయమును గ్రహించు శిష్యా. 

1. ప్రజ్ఞాన బ్రహ్మ; సమస్త భూతములందునూ అంతరాత్మగా నుండు వివేకమే ప్రజ్ఞానము 
ఆ ప్రజ్ఞానము పరబ్రహ్మ స్వరూపమేగానీ వేరుగాదు. యిది బుగ్వేదవాక్యము. (జాగ్రదవస్త 
జీవుల స్టూల శరీరము దీనినే అన్నమయ కోశమందురు. 

2. అహం బ్రహ్మాస్మి : నేను అనెడి అహంభావముపోయి పరబ్రహ్మమందైక్య మ 
చున్నాను. యిది యజుర్వేదవాక్యము. యిది (స్వప్నావస్థ దీనినే సూక్ష్మశరీర మందురు 
దీనినే ప్రాణమయ కోశమందురు. 

3.తత్వమసి : ఆ పరబ్రహ్మ స్వరూపము దేహేంద్రియాదులకు అతీతమై సాక్షీభూతమై 
చైతన్యమగు నీవు అయితివి. యిది సామవేదవాక్యము. (సుషుఫ్యవస్థ). కారణ శరీర 
దీనినే ఆనందమయ కోశము అందురు. 













శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


నిలుపరాదు. అభ్యాసకులు దృష్టి భ్రూమధ్యయందే నిలిపి క్రమక్రమముగా నిలకకీ 
చిక్కిన పిదప ఆ ప్రదేశమును వదిలి పరబ్రహ్మయందే మనసు నిలుపవలెను. యిదిలే 
అవునన్మరాజయోగ లక్షణము. అచలమన్ననూ, వరివూర్ణమన్ననూ, 
సచ్చిదానందమన్ననూ, పరబ్రహ్మమన్ననూ, మాటల భేదమేగానీ వేరేమియూగాదు. నిర్గుణ 
సాక్షాత్మార విరాట్‌ పరబ్రహ్మ స్వరూపమునకే, అచలమనియూ, పరిపూర్ణమనియు, 
సచ్చిదానందమనియు, పర(బ్రహ్మమనియు చెప్పుదురు. యిది పురుషులకు “స్రీలకు 
పాతివ్రత్యమే భూషణము”. పాతివ్రత్యము వలన యిహలోక పరలోకములయందు 
సన్మానింపబడుదురేగానీ, వారికి ముక్తిరాదు. స్త్రీలను అబలలనియు, అజ్ఞానులనియు, 
తలంచవలదు. స్త్రీలకు ఏకాగ్రత ఎక్కువనుండును గనుక పరబ్రహ్మమును యోగసాధనచే 
అతి సూక్ష్మముగా వారు తెలుసుకొందురు. 

గురుదేవా! యోగసంబంధ విషయములు, యిందలి మర్మములు 
తెలియజేయండి. 

గురువు : యోగమనగా మానవాత్మకు, పరమాత్మకును, నీటి కుందయందలి 
ఆకాశమునకు, మహాకాశమునకు భేదంలేనట్లుగా, అనగా మనస్సును అనేకరీతులుగా 
సంచరింపనీయక తనయందే లగ్నం చేసుకొనుట, యింద్రియములను వశపరచుకొనే 
చిత్తమును పరబ్రహ్మయందు లయింపజేయుటయే యోగము. నిత్యమూ మనము దేనితో 
యిహలోకమందలి సమస్త వస్తువులను చూచుచుందుమో, అట్టి నేత్రములయొక్క 
చూపునకు యిహలోక దృష్టిని తప్పించి, తనను తాను చూచుకొనుటనేర్చిన అదివరకు 
కనబడు వస్తువులెల్లనూ కానరావు. దీనినే అంతర్ముఖ వ్యాప్తియని చెప్పుదురు. అట్లు 
చూపెక్కడ లీనమగునో అచటే మనస్సు సైతము లీనమగును, చూపు మనస్సు ఎక్కడ 
లీనమగునో అచ్చటనే హంస స్వరూపముగ నుండెడి వాయువు లీనమగును. అచ్చటనే 
మనోమారుతములు లయమగుచున్నవి. 

శిష్యుడు : యిట్టి యోగాభ్యాసమునకు ఎలాంటి ఆసనములు ఏఏ ప్రదేశాలు అనుకూలమో 
తెలుపండి గురుదేవా! 

గురువు : యోగాభ్యాసము చేయువారు ప్రశాంత వాతావరణ ప్రదేశములందు, 
గుహలయందుగానీ, జనసంచారము, దుర్వాసనయు, నల్లులు, చీమలు, దోమలు, 
' మిట్టపల్లములునూ లేని విశాలమగు సమ భూమియందు జింకచర్మము, దర్భాసనము 


© ళం! 


శిష్యుడు ర 


శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 
పరచుకొని దానిపై వస్త్రములేసుకుని స్థిరచిత్తముతో పద్మాసనముగానీ, తన శరీరము 
సహకరించిన ఏ యితర ఆసనమైననూ వేసుకుని, శరీరము నిటారుగా ఉంచి, మెడ 
కొంచెం క్రిందకు వంచి, ఏ ఆలోచనలు లేక, తన గురువు నుండి ఉపదేశం పొందిన 
మంత్రమును తదేక ధ్యాసతో జపించి సిద్ధింపజేసుకోవలయును. తనకుగల 
దుర్గుణములను, ముఖ్యంగా కోపమును దూరంగా విడువవలెను. కారము, ఉప్పు 
మొదలగు తామస పదార్థములను తినక సాత్వికాహారమును మితముగా భుజింపుచూ, 
మితనిద్రతో నుంటూ, మొదట్లో ఏ ఆసనమందైననూ ఒక గంట కూర్చుండుటకు 
అభ్యాసం చేస్తూ, క్రమేపీ సమయాన్ని పెంచుకుంటూ, కనీసం (1రూము) 3 గంటలైనా 
కూర్చోగలగాలి. 

శ్లో నాత్యశ్నస్తుయోగో స్తినచైకాంతమనశ్నతః।నచాతి స్వప్నశీలస్యజాగ్రతోనైన చార్జున॥ 
భగద్దీత 6వ అధ్యాయములోచెప్పినట్లుగా 
ఈ యోగసాధన తిండిపోతుకు,ఉపవాసములు చేయువానికి, అతినిద్రపోవువానికి, అసలు 
నిద్రపోనివారికి,భక్తివిశ్వాసములు లేనివానికి సిద్ధించదు. ఉపదేశించరాదు. 
శిష్యుడు : గురుదేవా! సాత్విక ఆహారమంటే ఎలాంటివి భుజించాలి స్వామీ. 

గురువు : సాత్విక ఆహారము తేనె పాలు, నెయ్యి, మినుములు, గోధుమలు, పెసలు, 
యివి ఆయుర్వద్ధినిచ్చి శరీరానికి శక్తిని, ఆరోగ్యమును, సుఖమును, సప్తధాతువృద్ధిని, 
విజ్ఞానాన్ని కలిగించుతాయి. యింకా రాజస ఆహారమగు కారము, పులుపు, ఉప్పు, 
వగరు,చేదు యివి శరీరానికి వేడిని పెంచి కామక్రోధాలను అభివృద్ధి చేయును. 
శిష్యుడు : యోగాభ్యాస సమయాలను తెలుపండి స్వామీ! 

గురువు : యోగాభ్యాసము భోజనము అయిన వెంటనే చేయరాదు. తెల్లవారుజామున 
ప్రశస్తము. 

శిష్యుడు : గురుదేవా! మానవశరీరములో పరమాత్మ ఏఏ స్థానాల్లో ఉన్నారో తెలుపండి 
స్వామీ! 

గురువు: 1. స్టూలశరీరమందు రొమ్మెముకకు వీణాదండమునకు. మధ్యన వ్రేలాడు 
మాంసఖండమందు పరమాత్మ యుండును. 

2 సూక్ష్మశరీరమున నేత్రస్థానమందు పరమాత్మ యుండును. 

3. కారణశరీరమున దౌడలమధ్య వ్రేలాడు మాంస ఖండమున పరమాత్మ యుండును. 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
4 మహాకారణ శరీరమున కపాలమందలి సహస్రారచక్రమున పరమాత్మ యుండును. 
5. శరీర రహితమున సర్వవ్యాపకమై అంతర్భాహ్యములయందు సర్వత్రా నిండి, 
నిబిడీకృతమై పరమాత్మ యుండును. 

రెండు దవడల మధ్య వ్రేలాడు మృదువగు మాంసఖండమునుండి యోగానుభవము 
గలవారలకు, సుధ (అమృతము) (స్రవించుచుండును. ఆ సుధాపానముతో నిరంతర 
అనుభూతి పొందినవారికే తెలియునుగాన యిది పరమాత్మ స్థానముగా నెంచబడినది. 
శిష్యుడు : గురుదేవా! ఎన్ని రకముల గురువులున్నారో వారి బోధలేమిటో తెలుపండి స్వామీ! 
గురువు : లోకమందు 8 రకముల గురువులు కలరు. వారి బోధ లెట్లుండుననిన- 
బోధకగురువు: యోగసంబంధ గ్రంథములందలి విషయాలను బోధించును. 
. వేదక గురువు: ఉపనిషత్తులందలి విషయాలను బోధించును. 
. నిషిద్ధ గురువు: తనకు ధనము వచ్చు మార్గమాలోచించి బోధించును. 
. కామ్యక గురువు: పాపపుణ్యములు జీవికి చెందు విషయములను బోధించును. 
సూచక గురువు: ఆత్మా౭_ నాత్మాల విషయములను బోధించును. 
. వాచకగురువు: వైరాగ్య విషయములను బోధించును. 
. కారణగురువు: జీవన్ముక్తి విషయములు శిష్యునకు బోధించి పరిపూర్ణుని జేయును. 
. విహితగురువు: నిరాలంబమును (నిరాకార విషయములను) బోధించును. 
. శిష్యా! మానవులు పూర్వజన్మ సుకృతముచే ఎవరికి చెందవలసినవి వారు గురుకృపచే 
పొందుదురు. మోక్షప్రాప్తిని ప్రాందగోరువారు సంసారజలధిలో ముక్కుమూసుకుని 
మునుగక ఆ మహా సంసార సముద్రము దాటుటకు ఈదుచూ ఒడ్డుకు చేరినటుల, 
యింద్రియభ్రాంతులనణచి సంసారాన్ని వదిలిన మహనీయులు మోక్షాన్ని పొందిరి. 
శిష్యుడు : గురుదేవా! సామాన్య మానవుని మొదలు చతక్రవర్తులవరకూ గల యోగసాధన 
లెట్లుండును? 
గురువు : శిష్యా మోక్షాపేక్షులగు చక్రవర్తులు నగరాన్ని వీడి అడవులందలి తాపసులను 
చేరారు. రాజాధిరాజులు సైతమూ ఆశ్రమవాసులగు గురువుల దరి చేరారు. అడవులందలి 
బుషులు జపతపములనాశ్రయించి (ఆచరించి) మోక్షాన్ని పొందుటకు జనారణ్యమును 
వీడి మహారణ్యములను చేరిరి. నిరుపేదలు సర్వసంపదలు గల మానవులు గురుపాదం 
పట్టి నిత్యమూ వారి పాదసేవ చేయకపోతే ధనేషణ, ధారేషణ, పుత్రేషణలు ఎలా 
నశిస్తాయి? గురుపాదసేవ చేయనివారికి ఈషణత్రయములు, అరిషడ్వర్గములు వదలక 


పట్టి ఉంటాయిగదా! 
/ 


౦0 ఎఇ రాల టల ఖణలి కో 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

గురుసేవ చేయకుంటే, మనసు మోక్షాపేక్ష నాశిస్తున్నా, బుద్ధి స్థిరంలేక కుక్కబుద్ధివలే 
ఉంటుంది గానీ మోక్షాన్ని పొందజాలదు సుమా! 
శిష్యుడు : గురుదేవా! ఈ లోకంలోని జనులు ఉత్తములు, మధ్యములు, అధములుగా 
జన్మించుటకు కారణమేమి స్వామీ. ?ఎట్లు పిండోత్సత్తి యగును. 

పిండోత్పత్తి క్రమము 

గురువు : ఈ ప్రపంచమున స్తీ పురుషులు పరస్పర ఆకర్షణతో వ్యామోహంతో 
చేయు కామక్రీడలో బుతు సమయమునందు ప్రీ గర్భాశయమునందు శుక్లము 
ప్రవేశించి, అండముతోచేరి గర్భము వచ్చును. స్వాధిష్టానచక్రమందలి బ్రహ్మశరీరమందలి 
అవయవములను అంగములను ఏర్పరచును. తల్లిదండ్రుల రూపములతో జీవితానుగత 
జన్మలో చేసుకున్న కర్మలను అనుభవించుటకు తగు స్థితిగతులను, దేహారోగ్యములను, 
భోగభాగ్యములను, తెలివితేటలను, బంధుమిత్రాదులను, పరిసర ప్రాంతములను సృష్టికర్త 
సమకూర్చును. తల్లిదండ్రుల శుక్షశోణితములు కలసి రోజు రోజుకూ వృద్ధి చెందుతూ 
బంతి ఆకారముగానుండి 5 రోజులకు నీటిబుగ్గయగును. 10 దినములకు నెత్తురై 15 
దినములకు మాంసపుముద్దయగును. 20 దినములకు గట్టిపడి 25 రోజులకు తలపొట్ట 
తయారగును. నెలచివరిలో మాయ ఏర్పడును. రెండవమాసములో వక్షము, ౩వ 
మాసములో అవయవములు, 4వ మాసములో సప్తధాతువులను 5వమాసములో 
వెంట్రుకలు వచ్చును. 6వ మాసములో అవయవములు వేటికవి విడివడి వేరగును. 
7వ మాసములో ప్రాణము, 8వ మాసములో శిశువుకు జ్ఞానోదయము గలిగి మొదటగా 
జననీ జనకులు మోహావేశముతో చేసిన రతిక్రీడ, తాను గతజన్మలో చేసిన కర్మ 
ఫలములననుభవించుటకై యిలా జన్మించుతున్నానని (గ్రహించి, ఎవరు చేసుకున్న 
కర్మఫలము వారనుభవించక తప్పదనుకొని సృష్టికర్తయగు విరాట్‌ విశ్వబ్రహ్మమును 
ప్రార్థిస్తూ, నిరంజన!, నిర్వికార!, నిష్మళంక!, నిరుపద్రవ!, నిరామయా!, నిస్సంగ!, 
నిష్రపంచా!, నిరాకారా!, నిరీశ్వరా!, నిరాభాసా!, స్వప్రకాశా!, మహాదేవా!, 
దీనదయాపరా!,దివ్యరూపా!, అనంతా!, ఆత్మానందా!, అమోఘా!, అతులితా!, ఆది 
మధ్యాంత శూన్యా!,అభవా!, అనాది పురుషా!,ఆర్తజనరక్షకా!, పరమపావనా!, 
వేదాంతమయా!, విశాలా!, వినోదా!, అజితా!, అచలా!, అవ్యక్తా! అఘోరా! విరాడ్రూపా! 
విశ్వకర్తా! విశ్వపాలా! విశ్వా! విశ్వసృజనా! విశ్వగోళా! విశ్వహృదయా! విశ్వకర్మా! 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

విశ్వబ్రమ్మా! ఆపదోద్దారకా! యిలా అనేక విధములుగా ప్రార్థించుచూ, యిటుల అనేక 
జన్మంబులనెత్తితిని, యిలా ఈ జన్మంబులు అనేకముగా నెత్తుచూ, ఆగామి సంచిత 
ప్రారబ్ధములననుభవించుచున్నాను. యింక నాయందు దయయుంచి, నన్ను కరుణించి, 
నీ కటాక్ష వీక్షణలతో ఈ గర్భమందలి నరకములనుబాపి ముక్తిమార్గంబు జూపరావెే, 
ననుబ్రోవరావే యనుచు అనేకవిధంబుల మహాదేవుండగు విశ్చబ్రహ్మను ప్రార్థింపుచూ, 
తల్లిగర్భమందుట తనకు నరకంబనియు, తల్లి తనను మోయలేక బాధపడుచున్నదనియూ, 
దిగులు నొందుచూ, సుఖదుఃఖరాగద్వేషాదులననుభవించుటకు 9వ మాసమున 
ప్రసవవేదన గావించి, జననీ గర్భభార విముక్తుండై జన్మించి, దినదినాభివృద్ధి చెందుతూ, 
తల్లిగర్భమందు తాను భక్తితో చేసిన భగవధ్యానమును మరచి, ప్రకృతి సంబంధమగు 
ఈషణ[త్రయాదులలో బడి, పూర్వజ్ఞానమును మరచి గత జన్మకర్మలననుభవించుచున్నారు. 
శిష్యుడు : గురుదేవా! జీవి జన్మించిన పిదప యిట్టి కర్మలననుభవించవలసిందేనా? 
జీవన్ముక్తిమార్గములు లేవా? దయతో తెలుపండి స్వామీ! అసలు జ్ఞానులు, అజ్ఞానులు 
పుట్టుటకు కారణమేమిటి? 

గురువు : శిష్యా ప్రీ బహిష్టుయెన దినము మొదలు 16 దినములవరకు పిండోత్పత్తి 
కాలము. బహిష్టుయైన 1వదినమున రతి సల్పిన అల్పాయువుగలవాడు జన్మించును. 
2వ దినంబున కూడిన వ్యాధిగ్రస్తుడు జన్మించును. 3వ దినమున అతిచోరుడు 
జన్మించును. 4వ దినంబున గర్భము నిలచిన అల్పాయువుగల దరిద్రుడు పుట్టును. 
5వ దినమున కూతురు. 6వ దినమున గర్భము నిలిచిన మధ్యమగుణముగల కుమారుడు 
జన్మించును. 7వ దినంబున పుత్రవతియగు కుమార్తె, 8వ దినమున మహదైశ్వర్య 
సంపన్నుడగు కుమారుడు, 9వ దినంబున పతివ్రతయగు కుమార్తె, 10వ దినంబున 
సుగుణుడగు కుమారుడు, 11వ దినంబున అధర్మురాలగు కుమార్తె, 12వ దినంబున 
పురుషోత్తముడగు కుమారుడు 13వ దినంబున గర్భము నిలిచిన వర్ణ సంకరురాలు, 


దుర్మార్గురాలగు కూతురు, 14వ దినంబున ధర్మాత్ముడు, కృతజ్ఞుడు, దృఢప్రతుడు, 


ఆత్మజ్ఞానియగు పుత్రుడు భూపాలకుడును 15వ దినంబున అధిక సౌభాగ్యము పుత్రులు, 
ధనము రాజవంశమును పొందు పతివ్రతయగు కూతురు 16వ దినంబున సకల 
శాస్తమహావిద్యా (ప్రవీణుడు, జితేంద్రియుడు (బ్రహ్మవిద్యాదురంధ రుడు సకల 
జనమిత్రుడునగు కుమారుడు కలుగును. శిష్యా బుతుకాలమందలి సరి దినములలో 
గర్భము నిలిచిన పుత్రుడును, బేసి దినములలో గర్భము నిలిచిన కుమార్తెయు పుట్టుదురు. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శిష్యుడు : గురుదేవా! తలిదండ్రుల అంశములు జన్మించినవారికి ఏ శరీర భాగము 
లందుండును 

గురువు : శిష్యా తండ్రి అంశములు ఎముకలు, మెదడు, వీర్యము. తల్లి అంశములు 
నెత్తురు, వెంట్రుకలు, మాంసము ఏర్పడును. గుణములు ఎలా వస్తాయంటే 


సంభోగకాలమందు పురుషునికి సంభోగకాలమందు స్త్రీకి 


రాజసమెచ్చిన రాజసుండును రాజసమెచ్చిన వ్యర్గుండును 
తామసమెచ్చినతామసుండును తామసమెచ్చిన కూరుడును 
సత్వగుణమెచ్చినసాత్వికుండును సత్వగుణమెచ్చిన తపః సంపన్నుడును 


ఉదయకాలమందు జన్మించిన సాత్వికుండును, మధ్యాహ్నము జన్మించిన దుష్టప్రవర్తన . 


గలవాడు, అస్తమయ కాలమున జన్మంచిన అసుర రూపుడును, రాత్రికాలమున జన్మించిన 


సకల సామ్రాజ్య సంపదలుగల వాడును, వేకువజామున జన్మించిన దీర్చాయుష్మంతు 
లగువారు జన్మింతురు. సంగమ సమయమున శుక్ల మధికమైన పురుషుడును, 
శోణితమధికమైన ప్రీయును, శుక్షశోణితములు సమమైన నపుంసకుడును, గర్భమందు 
శుక్లశోణితములు వాయువుచే భేదింపబడెనేని యిద్దరులేక ముగ్గురు శిశువులు 
కలుగుదురు. గర్భవతియైన స్త్రీని 8వ మాసములో రతి సల్పగా గర్భమందలి శిశువు 
వీర్యమును త్రాగి పాపకర్ముడు, రోగ(గ్రస్తుడగును. 9వ మాసములో రమించగా పిండము 
గర్భమునుండి యూడిపడును. గర్భవతియగు (స్త్రీకి కుడిప్రక్క్మన పురుషుడు, ఎడమ 
ప్రక్కన ప్రీ శిశువులుందురు. 

శిష్యుడు : గురుదేవా! బ్రహ్మచర్యమనగా నేమి? అతీత చాతుర్విధ శుశ్యాషలెవ్వి స్వామీ! 
గురువు : (స్త్రీపురుషులు సంతానోత్పత్తికై ప్రీల బుతుకాలమందు రతి సల్పుచూ 
గర్భవతియని తెలిసినప్పటి నుండి ప్రసవించిన 3౩ నెలలవరకూ (మరల బుతుకాలము 
వరకూ) సంగమించకుండుటయే బ్రహ్మచర్యము. స్త్రీ బహిష్టుయైన 16 దినములు 
సంగమ సమయము. అలాగాక అన్యదినములందు భార్యనుగూడినా వ్యభిచారమగును. 
(అన్యప్రీని కూడుట వ్యభిచారమందురు) 


చతుర్విధ శిశ్రూషలు :- అతీత పద్ధతి యిది 
1. స్థాన శిశ్రూష : జాతి, వంశ ప్రతిష్టయందు అభిమానమును, దేహాభిమానమును 
విడిచిపెట్టుట పరబ్రహ్మయందు, (ప్రణవమునందలి అకార ఉకార మకారములకు 





శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 

లక్ష్యార్థముగ కన్సడు స్థానమును ఎరుకమరపులులేని యునికితో విచారణ చేయుటయే 
స్థానశిశ్రూష యందురు. 

2. A. అంగ శిశూష: సూర్య, చంద్ర బ్రహ్మ విష్ణు రుద్రాదులే కన్నులు మొదలగు 
దేహ అవయవములని విమర్శించి యెరుగుట అంగ శిశ్రూష యందురు. 

2.B .అంగశిశూష : కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి అంతర్‌ 
శత్రువులను, పంచమలములను మనసు దరిజేరనీయకుండుట, అంగశిశ్రూషయందురు 
3.భావశిశ్రూష : మనసు జడమనియు, తాను మనస్సుకంటే భిన్నుడ ననియు, 
శరీరమునశించునది గనుక తాను శరీరముకాదనియు, తాను పంచకోశములకు 
విలక్షుడననియు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములనెడి (14) 
చతుర్ధశేంద్రియములకు తాను విలక్షుడై సాక్షిగనుండుదుననియు తలంచుటయే భావ 
శిశూష యింకా (బ్రహ్మతానని భావించుట భావశిశూష యందురు. 


4. ఆత్మ శిశూష : భావ శిశ్రూషయందు తాను సాక్షియనియు దానికి భిన్చుడనని' 
తెలుసుకొనుచు ఆత్మ శిశ్రూషయందు తాను సాక్షియనుకొనుటయు, చేయు వృత్తులందు 


తాను సాక్షిగాదనియు, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపమే తాననియు (గ్రహించి 
తాను తానై యుండుటయే ఆత్మశిశూష. ఆత్మకు ఆత్మయే ప్రియమైనటుల కూట 
భిన్న పరబ్రహ్మమైన తనయందు తాను తప్పక యుండుటచే ఆత్మశిశ్రూషయందురు. 
(పంచమలములనగా) 

1. అణవమలము : పరబ్రహ్మమును తెలుసుకొనవలెనను జ్ఞానమును మరుగు 
పరుచునది. 

2 కార్మీకమలము : పెద్దలవలన రహస్యములను వినునపుడు దానియందు బుద్ధి 
పోనీయనిది 

౨. మాయికమలము : బుద్ధిని, మనసును దట్టమైన అజ్ఞానముతో కప్పియుంచునది. 
4. మాయేయమలము : జీవునిచే మాయాసంబంధమగు పాపకార్యములు చేయించునది. 
5. తిరోధానమలము : ఈ జగత్తే సత్యము, బ్రహ్మవిద్యయేమిధ్యయనెడు అజ్ఞానమును 
కలుగజేసి జననమరణాది దుఃఖముల అనుభవమునకు కారణమైనది. 

శిష్యుడు : గురుదేవా! సాధకుడు పరిపూర్ణుడు కావలెనన్న ఎట్టి భక్తితో సాధన చేయాలి స్వామీ? 
గురువు : భక్తివిధానములు 1. శాంతము, 2. దాస్యము, 3. సఖ్యము, 4. వాత్సల్యము, 


5. మాధుర్యము. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

1. సర్వవిషయములందు సర్వులయందునూ ఉ(డేకపడక నిదానించుటే శాంతము. 

9. గురువులయందు పెద్దలయందు అనురాగముతో సేవలందించుటయే దాస్యము. 

3. తనవారు, పరవారు అనుభేదము మనసుకు రానీయకుండా, అందరియందు 
స్నేహభావముతో నుండుటయే సఖ్యతయందురు. 

4. సుఖదుఃఖాదులందు సహ్యా౭_ సహ్యములందును మానావమానములందును 
యితరులతో (పేమాభిమానములతో ప్రవర్తించుయే వాత్సల్యము. 

5. షడ్రుచులందును, సమస్త పరిస్థితులందును, సకల జీవరాశియందును 
సమభావముతో నుండుటయే మాధుర్యమందురు. 

శిష్యుడు : గురుదేవా! ఎట్టి ఉపదేశమువలన ఏ యోగము సిద్ధించును స్వామీ! 

గురువు : హస్తమస్తక సంయోగమనగా మనసును ఊర్ధ్వముఖవ్యాప్తిచేయమని చెప్పుట. 

ఉపదేశము: మనసు ఊర్జ్వముఖముగ నిలుపుటకు స్థాననిరూపణ జేసి ఆ విధానము 

నెరింగించుట. 

ఉపవాసమనగా: మనసును విషయ సుఖములనుంచి తప్పించి సహస్రారమందుంచుట. 

(ఆత్మను పరమాత్మతోకలుపుట) దీనికొరకు చేయు యోగసాధనలు రెండు విధములు. 

1. అభ్యాసయోగము: దీనినే కర్మయోగమనియు ప్రాణాయామమనియు అందురు. ఈ 

యోగాభ్యాసముచే చిత్త పరిపక్వము కలుగును. 

2. జ్ఞానయోగము : దీనినే రాజయోగమందురు. చిత్త పరిపక్వముగల వారు దీనిచే 

ముక్తినొందుదురు. ప్రాణాయామము (3) విధములు. 1. (ప్రాకృతము లేక 

మంత్రయోగము. 2. వైకృతము లేక లయయోగము 8 కుంభకము లేక హఠయోగము. 

మంత్రయోగములు (4) విధములు 1. అజరూపమగు మంత్రయోగము, 2. 

జపరూపమగు మంత్రయోగము, 3. క్రియారూపమగు మంత్రయోగము, 4. 

సగుణరూపమగు మంత్రయోగము. 

శిష్యుడు : గురుదేవా! ప్రాణాయామముచే కలుగు ఉపయోగములేమిటి స్వామీ! 

గురువు :శిష్యా ప్రాణాయామములో శ్వాసలు తక్కువగా తీసుకొందురు. దీనివలన 

దేహారోగ్యము, ఆయుష్న అభివృద్ధి చెందును. మానవుల జన్మ సమయమునగల నవగ్రహ 

స్థితిని బట్టి ఆయుః ప్రమాణముండును. యిది సంవత్సరకాలమాన ప్రకారం కాక 

శ్వాసల లెక్క ప్రకారముండును. సహజంగా మానవులు రోజుకి 21600 శ్వాసలు 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

నడుచును. యోగసాధనచే శ్వాసను బంధించుటచే వారి సాధనా బింకమును బట్టి 
రోజుకి తక్కువ శ్వాసలు నడుచుటచే జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చును. మానవులు 
ప్రాణాయామము చేసి ఆయుష్షును పెంచుకోకపోగా నిత్యము కర్చు కావలసిన 21600 
కంటే ఎక్కువ శ్వాసలు కర్చుపెట్టి ఆయుః ప్రమాణాన్ని తగ్గించుకొనుచున్నాడు. అదెట్లనగా 


శ్వాసతీసుకొనునది బయటకువదులునది నష్టమగుశ్వాసలు 


మానవులు ప్రశాంతంగా 

నున్నపుడు 12 అంగుళాలు 8 అంగుళాలు 4 అంగుళాలు 
నిద్రపోవునపుడు 

48 అంగుళాలు 30 అంగుళాలు 18 అంగుళాలు 


సంభోగ సమయంలో 
64 అంగుళాలు నా 40 అంగుళాలు 


మానవులు ఈ విధంగా శ్వాసలు నష్టపోతూ జీవన ప్రమాణము తగ్గుచున్నది కావున 
యోగ సాధనచే శ్వాసలు తగ్గించి ఆరోగ్యాన్ని ఆయుష్షును పెంచుకోవచ్చు శిష్యా! 
ప్రాణాయామము చేయు పద్ధతులు 

పూరకము: (గాలి పీల్చుట) 16. సెకన్లు, కుంభకము (గాలినిలుపుట) 64 సెకన్లు, 
రేచకము (గాలిని వదులుట) 32 సెకన్లు ఈ నిష్పత్తితో సమయాన్ని పెంచుకొంటూ 
సెకన్లు, నిముషాలు, గంటలు సాధనచే దినక్రమేణా పెంచుకుని ప్రాణాయామాన్ని 


సిద్ధించుకోవాలి. 






















మామూలుగా సతచునపటూ 


16 అంగుళాలు 










చేతిపనులు చేయునపుడు 
20 అంగుళాలు 
ఘర్షణ సమయంలో 


౨4 అంగుళాలు 













24. అంగుళాలు 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

ఈ సాధనతో కలుగు మానసిక పరిస్తితి మనము 12 అంగుళాలు శ్వాసను తీసుకుని 

1 అంగుళం శ్వాసను లోపలుంచుకొని 11 అంగుళాల గాలి వదిలిన ఈ ప్రపంచేచ్చ 
తొలగును. 

2 అంగుళాల శ్వాసను లోపల ఉంచుకుని 10 అంగుళాల శ్వాసను బయటకు వదిలిన 
మనసు ఆనందమును పొంది జ్ఞానము కల్గును 

8 అంగుళాల శ్వాసను లోపల ఉంచుకుని 9 అంగుళాల శ్వాసను బయటకు వదిలిన 
వివేకి యగును. 

4 అంగుళాల శ్వాసను లోపల ఉంచుకుని 8 అంగుళాల శ్వాసను బయటకు వదిలిన 
దూర దేశములందలి విషయాలను గ్రహించును. 

5 అంగుళముల శ్వాసను లోపల ఉంచుకుని 7 అంగుళాల శ్వాసను బయటకు 
వదిలిన భూసంబంధ విషయాలు గ్రహించును. 


6 అంగుళాల శ్వాసను లోపల ఉంచుకుని 6 అంగుళాల శ్వాసను బయటకు వదిలిన 


ఆకాశ సంబంధ విషయాలు (గ్రహించుదురు. 
12 అంగుళాల శ్వాసను తీసుకుని 


7 అంగుళాల శ్వాసను నిలిపి 5 అంగుళాల శ్వాసను విడిచిన శరీరము కాయసిది 
@ 

పొందును. 

8 అంగుళాల శ్వాసను నిలిపి 4 అంగుళాల శ్వాసను వదిలిన అణిమాదుల సిద్ధి 
పొందును. 

9 అంగుళాల శ్వాసను నిలిపి ౩ అంగుళాల శ్వాసను వదిలిన నవఖండములందు 
సంచరించును. 

10 అంగుళాల శ్వాసను నిలిపి 2 అంగుళాల శ్వాసను వదిలిన జీవి ఈ దేహమునుండి 
వేరాక శరీరములో ప్రవేశించును. 

11 అంగుళాల శ్వాసను నిలిపి 1 అంగుళం శ్వాసను వదిలిన ఆత్మ పరమాత్మ 
యందైక్యమగును. 


' 12 అంగుళాల శ్వాసను పీల్చి ఏమియూ వదలక నిలిపిన ఆ శ్వాసపుట్టినచోటునుండి 


శరీరమంతయూ తిరుగుచుండును. ఇట్టి సాధన చేయు పరమయోగి మృత్యువును 
జయించి అన్నపానాదులు లేకుండా అనేక యుగములు యోగనిష్టలో చొక్కి 


యుందును. 


















శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

గమనిక : 12 అంగుళముల కంటే ఎక్కువ శ్వాసలు తీసుకొనువారికి ఆయుక్షీణమగును. 
కావున యోగాభ్యాసంతో అతి తక్కువ శ్వాసలు తీసుకుని ఆయుష్షును పెంపొందించు 
కొనవచ్చును. ఆరోగ్యాన్నీ పొందవచ్చును. 

శిష్యుడు : గురుదేవా! మానవులలో దైవ సంపత్తి అసుర సంపత్తి గలవారి లక్షణము 
లెట్లుండును 


దైవ సంపత్తిగలవారి లక్షణములు: 
గురువు : దైవకార్యములు, ధర్మకార్యములు చేయుట, చేయించుట, చేయువారికి 
సహాయపడుట అదీ సాధ్యముకానిచో చూచి సంతోషించుట దైవ సంపత్తిగలవారి 


లక్షణములు: 


అసుర సంపత్తి గలవారి లక్షణములు: దైవకార్యములు చెడగొట్టుట, యితరులచే 
చెడగొట్టించుట, అట్టివారికి సహకరించుట, చెడిన కార్యములు చూచి సంతోషించుట. 
యింకా మానవులలో గల సత్‌ పురుషులు: 

1 రణమును జయించిన వానిని శూరుడు వీరుడందురు. 

2. శాస్త్రములు చదివినవానిని పండితుడందురు. ౩. వాక్చటిమ గలవానిని వక్తయందురు. 
4. దానములు చేసినంత మాత్రమున దాతకాలేడు. యితరుల అవసరములలో 
ఆదుకొనువాడే నిజమగు దాతయందురు. 5. యింద్రియములను జయించినవానిని 
శూరుడందురు. 6. ధర్మాచరణ కలిగియున్నచో పండితుడందురు. 7. యితరుల 
హితవుకోరువానిని సుగుణసంపన్నుడందురు. 
1. దేహేంద్రియముల సౌఖ్యములే గొప్పగా తలచువానిని శూద్రగుణములు కలవాదని, 
2. ధనమే గొప్పదని తలంచువానిని వైశ్యగుణములు కలవాడని, 3. యశస్సే (కీర్తి) 
గొప్పదని తలంచువాడిని క్షత్రియ గుణములు కలవాడని, 4. బ్రహ్మజ్ఞానమే గొప్పదని 
తలంచువానిని బ్రాహ్మణ గుణములు కలవాడని, 5. భోగమే గొప్పదని తలంచువానిని 
ప్రీగుణము కలవాడని, 6. యోగమే గొప్పదనితలంచువానిని పురుష గుణములు 
* కలవాడని అందురు,7. క్షత్రియ గుణములు కలిగినప్పటి నుండి శుఖేచ్చయు, 
బ్రహ్మజిజ్ఞాసయు, ముముక్షత్వమున్ను నివృతిమార్గబుద్ధియు గొప్పదను తలంపులు గల్గును. 
అప్పటినుండి ఆత్మ వికాసమునకు వచ్చుచుండును. యివియే గురుతులు శిష్యా! 
బ్రహ్మచింతన ఉత్తమమైనది, శాస్త్ర చింతన మధ్యమము, మంత్రచింతన అధమము, 


పచ్చరంగు గలిగి, 4 దళములలో “వశషస” 
అకరముండును. దీనికి గణపతి అధిదేవత, సూర్యోదయం 6 గంటలకైనచో షుమారు 
| నమిషములలో 600 జపం జరుగును. సాధకుడిది ఆచరించిన అధోముఖంగాయున్న 
హంస ఊర్ద్వముఖియె స్వాధిష్టానము జేరును. దీనికి యిచ్చాశక్తి అధిదేవత. “భూస్థానం” 
త్రికోణాకృతి. 

2 స్వాధిష్టాన చక్రం : యిది మర్మావయవము దగ్గరలో, 6 దళములతో సింధూర 
వరముతో “బభమయరల” ఈ అక్షరముల దళముల మధ్య “మ” అక్షరముండును. 
దీనికి బ్రహ్మ అధిదేవత షుమారుగా , ఉదయం 6-40 నుండి మధ్యాహ్నం 1-20 
వరకూ 6-40 నిమిషముల కాలంలో 6వేల అజపగాయత్రీ జపం జరుగును. సాధకుడు 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శీరయాత్రాపేక్ష అధమాధము, లోక భ్రాంతి కోర్కెలు విషతుల్యము నరక రూపమైయున్నవి. 
ఈ ప్రకృతిలో వయోవృద్ధులు, ధనవృద్దులు, విద్యావృద్ధులు వీరందరూ జ్ఞానవృద్దుని 
శిష్యులు, సేవకులు అని తెలుసుకో శిష్యా 

శిష్యుడు : గురుదేవా! దేహమందలి సప్తచక్రముల వివరములు తెలుపండి స్వామీ? 

గురువు : జీవాత్మ సప్త చక్రములందలి దేవతలను అజపతో అర్చించు క్రమము: - 


1. ఆధార చక్రం : యిది గుదమూలమున కలదు. పృథ్వీతత్వం (ఘాణకారణం, 1 
ఘడియ 40 విఘడియలలో 600 జపం జరుగును. దీనికి 4 రేకుల దళములతో 


ఈ అక్షరములుండి మధ్యలో “నః 


తాను అర్చించిన యిటనుండి హంస మణిపూరకము చేరును. దీనికి క్రియాశక్తి అధిదేవత. 
గురులింగం చతుష్‌కోణాకృతి “జలస్థానం” 

3. మణిపూరక చక్రం : యిది బొడ్డు దగ్గర గలదు. 10 దళములతో కృష్ణవర్ణం గలిగి 
“'డథధణతథదధన ప ఫి ఈ అక్షరములు దళముల మధ్యన “శి” అక్షరముండును. 
దీనికి విష్ణువధిదేవత. మధ్యాహ్నం 1-20 నుండి రాత్రి ర గంటలవరకూ 6-40 
౧||కాలంలో 6వేల వాంన గాయుతి జవము జరుగును. సాధకుడు 
తానర్చించినయిటనుండి హంస అనాహత చక్రము చేరును. దీనికి జ్ఞానశక్తి అధిదేవత 
శివలింగం పీఠాకృతి “అగ్నిస్థానం”. 

4. అనాహత చక్రం : యిది హృదయము దగ్గరగలదు. 12 దళములతో సువర్ణభాయ 
కలిగి,“క ఖ గఘజచభఛజర్లు ఇట రఠి ఈ అక్షరములతో కూడిన దళముల మధ్య 


CD 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

“హ” అక్షరముండును. దీనికి శివుడు అధిపతి. రాత్రి 8 నుండి అర్ధరాత్రి 2-40 
వరకూ గం॥6-40 ని॥ కాలంలో 6వేల హంస గాయత్రీ జపము జరుగును. సాధకుడు 
తానర్చించిన హంస యిటనుండి విశుద్ధచక్రమునకు పోవును. దీనికి బీజశక్తి అధిదేవత. 
చరలింగం లింగాకృతి “వాయుస్థానం” 


5. విశుద్ధ చక్రం : యిది కంఠస్థానమున గలదు. 16 దళములతో తెల్లని జ్యోతికాంతితో 
“అ నుండి అః” వరకూ దళములందక్షరములు కలిగి మధ్యలో “య” అక్షరముండును. 
దీనికి జీవుడధిపతి, అర్ధరాత్రి 2-40 నుండి 3-46 వరకూ 1 గంట 6 నిముషాల 
కాలంలో వేయి పరమహంస జపము జరుగును. సాధకుడు తానాచరించిన యిటనుండి 
అగ్నేయ చక్రమునకు హంస వెళ్ళును. ప్రసాద లింగము మత్యాకృతి “ఆకాశము ద్ర” 
దీనికి ఆదిశక్తి అధిదేవత. 


6. ఆగ్నేయ చక్రము : భ్రూమధ్యనగలదు. యిది 2 దళములతో విద్యుల్లతా కాంతితో 
“హం క్షం” అక్షరములు కలిగియుండును. దీనికి సనారీ విశ్వేశ్వరులు అధిపతి, 
తెల్లవారుజామున 3-46 నుండి 4-52 నిముషముల వరకూ 1 గంట 6 నిముషముల 
కాలంలో వేయి పరమహంసల జపము జరుగును. సాధకుడు తానాచరించిన యిటనుండి 
సహస్రారమునకు హంస పయనించును. మహాలింగం “ప్రకాశము ద్ర” సర్వసృష్టిస్థానము 
దీనికి పరాశక్తి అధిదేవత. 


7. సహస్రార చక్రం : యిది కపాలమందుగలదు. వేయి దళములతో దేదీష్యమాన 
ప్రకాశముగలిగి వేయిదళముల మధ్యన “ఓం” అక్షరముండును. దీనికి సకల చరాచర 
సృష్టికర్త విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ అధిపతి. తెల్లవారురూము 4-52 నుండి ఉదయం 
6 గంటలవరకూ 1 గంట 8 నిముషాల కాలంలో వేయి పరమహంసల జపము 
జరుగును. సాధకుడు సరిగా ఆచరించినచో అచట దైవసాక్షాత్మారము జరుగును. ఓం 
కారలింగము “విమల జ్ఞానముద్ర” ప్రణవ స్థానం. ఈ ఏడు చక్రములందు 
సంచరించువాయువే ప్రాణమందురు. ఈ వాయు సంచారస్తానభేధములచే దశ 
విధవాయువులగుచున్నవి. దీనికి శ్రీగురుమూర్తి అధిదేవత. 

ఈ సప్తకమలాలు వెన్నెముక ఆధారంగా వీణాదండమువలే, గుదస్థానంనుండి 
కపాలం వరకూ వరుసగా యుండును. వెన్నెముక నడుమరంధ్రమందు 1. సుషుమృనారీ 
కలదు. దీనికి శివుడధిపతి. యిది సూర్యమండలం దాకా వచ్చియుండును. దాని చివర 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

సూక్షమగు రంద్రముండును అదియే దశమ రంధ్రము, యిందులో సకల చరాచర 
సృష్టియావత్తూ యుండును. దీనికి కుడిప్రక్కన పింగళి, ఎడమ ప్రక్కన ఇడా నాడీ 
కలవు. యిది గుదస్థానంనుండి కపాల బ్రహ్మరంధ్రం వరకూ ఉండును. 2. పింగళినాదికి 
బ్రహ్మ అధిపతి. ఈ నాడి మూలాధారంనుండి కపాలపర్యంత ము వచ్చి 
ఆగ్నేయచక్రమందలి అగ్నిమండలమును వ్యాపించి కుడిముక్కుగుండా వాయువు పోవును. 
యిడానాడికి విష్ణువు అధిదేవత. ఈ నాడి మూలాధారంనుండి కపాలంవరకూ, వచ్చి 
తాకి అక్కడగల చంద్రమండలం వ్యాపించి తిరిగి ఎడమ ముక్కుగుండా వాయువు 
పోవును. ఆగ్నేయ చక్రమందు పుట్టిన సకారమునూ, మూలాధారమునందు 
అపానవాయువుతో పుట్టిన హకారమున్నూ కలిసి “హంస” అనియూ “సోహం” బనియూ 
ఊర్థ్వఅధోకుండలుల యందు వ్యాపించుచున్న ఆధారాది చక్రములందలి అధిదేవతలకు 
నేటి ఉదయం నుండి మరుచటి ఉదయం వరకు 21600 జపం జీవుడు చేసి దేవతల 
కర్పణ చేయుచున్నాడు. ఇట్టి రహస్యమును మానవులు కనుగొనలేక, తానాచరించలేక, 
కాశీ గయ, ప్రయాగ మొదలగు తీర్థయాత్రలు చేయుచూ, కాలమంతయూ వ్యర్థముగా 
గడుపుచున్నారు. దీనిచే జీవి ఆడుచున్న బంతివలే క్రిందికి పైకి తిరుగుచూ సుఖదుః 
ఖములననుభవించు చున్నాడు. సహగస్రారమే శబ్దరూపమగువాక్కు అదే పరంజ్యోతి, 
అదే యూర్ధ్వకుండలి, అదే అమృత స్థానము. అదే సమస్త సృష్టికీ కారణము, అది 
మెరుపువలె కనబడి క్షణంలో అదృశ్యమగును. సహగస్రారమందే సమస్త సృష్టియున్నది. 
దీనియందు జీవుడు (ప్రవేశించినపుడు ఈ సమస్త మూ చిద్విలాసముగా కనబడును. ఆ 
స్థితిని బొందిన జీవికి ఏదోషమూ అంటదు. హంసను సహస్రారమును దాటించినచో 
కపాలమును ఛేదించును అట్టి జీవి పరమాత్మయందైక్య మగును. అట్టి ఊర్థ్వకుండలిని 
ప్రవేశింపలేక, అధోకుండలి (మూలాధారం, లోబడి, దారాపుత్రులు తన్నురక్షించెదరని 
భ్రాంతిచెంది, ఈ దేహమే నేననుకొని, తాపత్రయపడుచుండును. జీవుడు తన 
దేహమందుగల అమృతమును పానము వేయుదారిగనలేక, తనకంటే వేరైన 
వస్తువుకలదని, నేర్చుకొలది భక్తికర్మల నాచరించుచూ, షట్‌కర్మకాండలలో 
మునిగియుండును. సుధాభాండమునెన్ని సార్లు గంగలో ముంచినను ఎట్లు పవిత్రము 
కాజాలదో, ఈ దేహమును ఎన్నిసార్లు పవిత్రక్షేత్రములలో ముంచిననూ బాహ్యమగు 
కర్మ లెన్నిటి నాచరించిననూ మోక్షము రాదు. హంస సంచారము చేయించు నేర్చులేక 
ఆధారమును దాటించిన జీవి నరకములపాలగును. కృతయుగమున మనఃశుద్ధి, 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


త్రేతాయుగమున దృష్టిరూపకం. ద్వాపరయుగమున మంటత్రసామర్థ్యం కలియుగమున 
కరసాధనం కావున మానవులందరూ చేతులతో అన్ని కార్యములు నెరవేర్చుకొనుచున్నారు. 
యిది యుగధర్మము శిష్యా! 

శిష్యుడు : గురుదవా! సిద్ధులమరుగు పదాలను, బ్రహ్మమనగా ఏమిటో తెలుపంగి 
స్వామీ? 

గురువు : బ్రహ్మంత విషయములు 


1 
2, 


బ్రహ్మమనగా యిది 84 లక్షల జీవరాసులందు జీవమై యున్నది. 

ఆత్మ పరమాత్మ, జీవుడు, దేవుడు, సర్వశరీరములందు జ్యోతిరూపుడగు పరమాత్మ 
చేరుటచే సర్వజీవులు చేతనముతో నున్నవి. ఆ పరమాత్మ తొలగినచో 
అచేతనములగుచున్నవి. అదియే ప్రణవనాదమగు ఓంకారము. 
ఓంనాదమందు 1 బిందువ 2 బిందువందు కళ ౩ కళయందు అకార, ఉకార, 
మమకారము ఈ మూడును మాతృకళలు కలసి ఓంకారమైనది. వీటికి శక్తులు. 
జ్ఞానశక్తి,యిచ్చాశక్తి, ఆదిశక్తి ఈ త్రిశక్తులకు, 
రజోగుణం,సత్వగుణం,తమోగుణములు వీటికి గుణములు 

జాగ్రత, స్వప్ప సుషుప్తి, వీటికి అవస్థలు 

విశ్వ, తైజస, (ప్రాజ్ఞులు వీటికి అధిదేవతలు. 

అండ,. పిండ, (బ్రహ్మాండములు వీటికి అందత్రయములు.. 

నాద, బిందు, కళలు, వీటికి కళలు. 


. ఆత్మతత్వం, జీవతత్వం, బ్రహ్మతత్వం, వీటికి తత్వములు. 

స్ట బ్రహ్మానందం, నిర్విషయానందం, విషయానందములు వీటికి ఆనందములు. 
. సత్తు, చిత్తు, ఆనందములు వీటికి సదసత్తులు. 

. జీవుడు, ఈశ్వరుడు, ఆత్మ వీటికి జీవత్రయములు. 

J స్టూలదేహం, సూక్ష్మదేహం,కారణదేహములు వీటికి దేహత్రయములు. 

. ఆధ్యాత్మ, ఆది భౌతిక, ఆది దైవికములు. వీటికి తాపత్రయములు 

. పుణ్యకర్మ పాపకర్మ, మిశ్రమకర్మ, వీటికి కర్మతయములు. 

. భూత, భవిష్యత్‌, వర్తమానములు వీటికి కాలత్రయములు 

( స్వర్గలోకము, పాతాళలోకము, మర్యలోకములు వీటికి లోకములు. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


0, 
20. 
21. 
22, 
28. 
24, 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 


32. 


39. 
34. 


35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 


483. 
44. 


సాలోక్య, సామీప్య, సాయుజ్యములు వీటికి పదవులు. 

విరాట్టు, హిరణ్యగర్భ, అవ్యాకృతులు, వీటికి ఈశ్వర త్రయములు 

బాహ్యభక్తి, ఏకాంతభక్తి, అనన్యభక్తి, వీటికి భక్తిత్రయములు. 

గురుదీక్ష మంత్రదీక్ష, పాదదీక్ష వీటికి దీక్షాత్రయములు 

నాభిస్థానము, హృదయస్థానము, త్రికూటస్థానములు వీటికి స్థానములు 
వామనేత్రం, దక్తిణనేత్రం,నాసాగ్రములు, (త్రికూట స్థానం) వీటికి నేత్రములు 
అంతర్లక్ష్య, బాహ్యలక్ష్య, అంతరాంతర లక్ష్యములు వీటికి లక్ష్యములు 
సుజ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞానములు వీటికి జ్ఞానత్రయములు. 

సూర్యమండల, చంద్రమండల, అగ్నిమండలములు వీటికి మండల త్రయములు. 
జీవన్ముక్తి క్రమముక్తి, విదేహముక్తి, వీటికి ముక్తిత్రయములు 

ధర్మ, అర్థ, కామములు వీటికి కామత్రయములు 

సాత్విక, రాజస, తామసములు వీటికి బుద్ధి త్రయములు 

వసు, రుద్ర, ఆదిత్యులు వీటికి దేవత్రయములు 

ఐహిక, ఆముష్నిక, వైరాగ్యములు వీటికి విరక్తిత్రయములు. 

ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతములు వీటికి మతత్రయములు 
తారకయోగము, సాంఖ్యయోగము, అమనస్మయోగము వీటికి యోగత్రయములు 
త్వత్సద, త్వంపద,అశిపదములు వీటికి పదత్రయములు. 

చైతన్యము, చేతనములు, శుద్ధచైతన్యము వీటికి చైతన్యములు. 

జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మలు వీటికి ఆత్మత్రయములు. 

సవికల్పము, నిర్వికల్పము, నిర్బీజసమాధులు వీటికి సమాధులు. 

సన్యాసము, గృహస్థము, బ్రహ్మచర్యము వీటి ఆశ్రమములు 

ద్రష్ట, దర్శన, దృశ్యములు వీటికి లక్ష్యములు 

వెలిచూపు,లోచూపు, అంతరచూపు వీటికి త్రివిధ దృష్టులు 

గురుపాదోదకం, గురుప్రసాదం, గురువుచ్చిష్టం,(ఎంగిలి) వీటికి (త్రివిధ 
(ప్రసాదములు 

(శ్రవణ, మనన,నిధి ధాస్యములు, వీటికి నిధి ధ్యానములు. 

సగుణము, నిర్గుణము, శుద్ధనిర్ణుణము, వీటికి గుణత్రయములు. 


© 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

45. సత్యము, శాంతము, మౌనము, వీటికి-శాంత త్రయములు. ' 

46. రతి,ఉపరతి, సమరతులు వీటికి రతిత్రయములు. i 

47. ఆత్మెక్యము, శివజీవైక్యము, జీవబ్రహ్మైక్యము వీటికి ఐక్యత్రయములు. 

48. జ్ఞానయోగం, భక్తియోగం, ఆత్మయోగం వీటికి యోగత్రయములు. 

49. ఆత్మ, అనాత్మ, కేవలాత్మ వీటికి ఆత్మత్రయములు. 

50. సగుణము, నిర్గుణము, శుద్ధ నిర్ణుణము వీటికి గుణత్రయములు. = 

51; వూర్ధ్వరేతస్సు, అధో రేతస్సు, ఆత్మరేతస్సు, వీటికి రేతస్సులు. 

52. కూటస్తుడు, సాక్షి ప్రత్యగాత్మ కూటత్రయములు. (వీటికి పైన త్రయములు లేవు 
ఈ బాహ్యాంతర త్రిపుటుల కతీతమే పరబ్రహ్మము. 

వేదాంత డిండిమము 

1. సంచితము, ఆగామి, ఈ రెండు కర్మలు జ్ఞానాగ్నిచే దహించబడుచున్నవి. ప్రారబ్ధము 
అనుభవించిన పిమ్మట మోక్షము కలుగునని వేదాంత భావము. 

9. మనము చేయు కర్మలు చిత్తశుద్ధికొరకు, ఉపాసనలు ఏకాగ్రత కొరకు, మోక్షము 
కొరకు “బ్రహ్మజ్ఞానాన్ని” పొందుటయని వేదాంత భావము. 

3. కర్మలనాచరించినవారు మరల జన్మకు వచ్చుచున్నారు, ఉపాసకులునూ మరల 
జన్మకు వచ్చుచున్నారు. బ్రహ్మజ్ఞానులు మరల జన్మకురారని వేదాంత భావము. 

4. వృధాకర్మలును, వృధా సంభాషణ, వృధా వాదములను వృధా మనస్సునందళ€ి 
కోర్కెలను విడిచి సత్యమైనది బ్రహ్మమొక్కటేయని ఎరుంగవలెనని వేదాంత భావము. 

5. ఆరింటిని చంపి (అరిషడ్వర్ణములు) మూడింటిని విడిచి (ఈషణత్రయములు) రెంటిని 
భేదించి (ఆత్మ, అనాత్మలు) సర్వానికి అతీతమగునది బ్రహ్మము ఒక్కటే యని 
తెలుసుకొన్నచో మోక్షము పొందవచ్చునని వేదాంత భావము. 

6. ఆత్మతెలియని ఎడల జన్మ నిరర్ధకమగును. తెలిసినచో జన్మ సార్థకమగును. ఆత్మ 
నెరిగినవానికి ఆత్మ ఎచటనో లేదనునది వేదాంతభావము. 

7. ఈ విషయములు గ్రహించు పురుషులకు “సుఖము” అల్పము. క్లేశములు 
“అనంతము”, (బ్రహ్మనిష్టులకు సుఖములనంతములని వేదాంతభావము. 

శిష్యుడు : గురుదేవా! బ్రహ్మాండ విషయములు మరుగు పదములు మీదివ్యశక్తిచేనాకు 


గోచరింపుడు స్వామీ! 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము $ 

గురువు : శిష్యా నీకు జ్ఞానదృష్టి నొసంగుచుంటిని. శ్రద్ధాసక్తుడవై సర్వమూ, గమనింపుము. 
బ్రహ్మ= రజోగుణము = విష్ణ సత్వగుణము 

రుద్రుడు= తమోగుణము/ - ఈశ్వరుడు= శుద్ధ సత్వగుణము' 
సదాశివుడు= నిర్గుణుడు - సరస్వతి= భాషా రూపిణి. 
లక్ష్మి= సంతోషరూపిణి - పార్వతి= దేహమందున్న శక్తి 
అర్థనారీశ్వరుడు= హంస (రాకపోకలుగల శ్వాస) 

కుమారస్వామి= పంచవిషయములతో కూడిన “యెరుక” 

గణపతి= జ్ఞానము - వీరభద్రుడు= హంకారము 
నందికేశ్వరుడు= ప్రణవము - శివుడు= ఓంకారము 
గరుత్మంతుడు= చూపు/ విష్ణు= తెలివి - బ్రహ్మ= దేహ ఎరుక/హంస=కోరిక 
వెకుంఠము= ఎప్పటికీ తరగని స్థలము _ - కైలాసము= భ్రూమధ్యము 
కైవల్యము= ఇంద్రియానందము  - మేరువ= సహస్రారము 

పన్నెండు నదులు= పన్నెండు నాడులు - .శ్రీశెలము= సహస్రారము 
చతుస్సముద్రములు= అంతఃకరణచతుష్టయము 


శ్రీరంగము= నేత్రమధ్యస్థలము - తిరుపతి= గురువునుతెలుసుకొనుట 
కాశి= తన్నుతానెరుంగుట - కాళహస్తి= కాలమును అతిక్రమించుట 
జగన్నాథము= స్వప్పభోగము - పృధివి= మూలాధారము 

ఉదకము= స్వాధిష్టానము - తేజస్సు, మణిపూరకము 

వాయువు= అనాహతము - ఆకాశము= విశుద్ధము 

ఖీకటి = అజ్ఞానము/వెలుగు= జ్ఞానము - పాతాళము= బొద్దుక్రిందభాగము 
స్వర్గలోకము= శిరస్సు - మర్యలోకము = హృదయం 


నాలుగు వేదములు= నాలుగు గుణములు,= 4 అవస్థలలో ఉండెడినాలుగు భావాలు 
షట్‌శాస్త్రములు= పంచవిషయములుతో గల మనః ప్రవృత్తి 

అష్టాదశ పురాణములు= లింగదేహము 17 అవయవములు +1 (భ్రాంతిన్ని =18 
షణ్మతములు= షడ్భచులు (ఆరురుచులు) - (బ్రాహ్మణులు= ఓంకారనాదము, 
మంచిశబ్దములు= మంచి గుణములు 
శూద్రులు= కర్మేంద్రియములు 


CD 


రాజులు= అంతఃకరణ చతుష్టయము 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృ్యతము 
ఛండాలురు= హీనభ్రమలు 
సంకరకులములు= అనేక కోరికలు 
ఉదయాద్రి= మూలాధారము /హస్తాద్రి= ఆజ్ఞేయము 

శింశుమారచక్రము= హంస/ సూర్యుడు= చిత్తెన తాను 

చంద్రుడు= గుణస్వరూపమైన తెలివి. కరుణగల మనస్సు 

27 నక్షత్రములు= 25 తత్వములు +జ్ఞానాజ్ఞానముత్గీతో కూడి నవిన్నూ 27 
సప్తమహర్షులు= 7ద్వారములయందు కనబడెడి కళలు 
అరుంధతి= సుషుమ్న / చతుర్ముఖ బ్రహ్మ= అంతఃకరణ చతుష్టయము 
అరణ్యము= సంసారము/ ప్రీలు= భ్రాంతులు 


తురకలు= అజ్ఞానము, అహంకారమున్ను 


పురుషులు= జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానములు. 

నపుంసకులు= గుణాతీతులు / సంకరులు= తెలిసీ తెలియని గుణములు 
పర్వతములు= వక్రభావములు/ కృష్ణుడు=సాక్షి 

పంచపాండవులు= పంచ అంతఃకరణములు 

అష్టభార్యలు= అష్టప్రకృతులు / గొల్లలు= యింద్రియములు 
గోపాలకులు= విషయములు, మంచిని కాపాడువారు 
పదహారువేల గోపికలు = జాగృత, స్వప్నములలో జరిగెడి సంకల్పములు 
గోవిందుడు= గోపాలకులను సాధించినవాడు, గోవులకు ఆహ్లాదము కూర్చువాడు 
ద్వారకా పట్నము= ఆత్మకు, పరమాత్మకూ నడుమనున్నది. 
రేపల్లె= యింద్రియగ్రామము 
గొల్లలు చల్లలమ్ముట= ఇంద్రియముల విషయ ప్రవర్తనములనుట 
వెన్న= నిజజ్ఞానము/పాలు= అభేదము 
గురువు= సంవిద్రూపమైన స్వప్రకాశమైన వెలుగు 

గురుచరణము= సర్వేంద్రియములయందు విజ్ఞానము 
గురు స్వరూపము= సర్వప్రపంచము రూపు 

గురుసత్తా= పరమాత్మ/రథము= శరీరము 
ముక్తికాంత= సర్వమును విడిచిన ప్రజ్ఞ. ముక్తిని ప్రసాదించునది 
క్రింది డెక్క= పృథివి/మీది డెక్క= ఆకాశము 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


మూడుస్తంభములు= మూడు భూతములు/బండ్లు= కర్మేంద్రియములు 


సారధి= రజోగుణము - గుర్రములు= నాలుగు వేదములు 
జ్ఞానము = బాణము (నాలుగు భావములు) శక్తి= మాయ 
అజ్ఞానము = ధనస్సు - హంస = యింద్రధనస్సు/ బాణము= వూహ 
విష్ణుమూర్తి= గురుమూర్తి - యుద్ధముచేసెడివాడు= తాను (శివుడు) 
త్రిపురాసురులు=2 కన్నులు, 1.చెవి, - నోటి దంతములు= రాక్షసులు) 
ఆయోధ్యాపట్టణం= (బ్రహ్మము - యుద్ధము=గెల్బుట 


దశరథుడు= పది దిక్కులలో శిరస్సులు గల ఈశ్వరరూపము 

మువ్వురు భార్యలు =మూడుగుణములు - ఆంజనేయులు= మనస్సు 

రామలక్ష్మణ భరత శత్రుఘ్న సీతలు = పంచప్రాణములు 

అంగదుడు= శరీరమందలి ఎరుక  - వాలి= హంస/తార= మాయ 
సుగ్రీవుడు= అన్ని పదములకు మూలమైన తెలివ/ జాంబవంతుడు= మాయ 
నీలుడు= మరపుగల తెలివి/లంక= అజ్ఞానము/రావణాసురుడు= దశేంద్రియములభ్రమ 
వానరసమూహము= జ్ఞానమందలి అనేక సంకల్పములు 


కుంభకర్ణుడు= తమోహంకారము  - విభీషణుడు= నిర్భయము 
ఇం[ద్రజిత్తు= ఇంద్రియమరపు - అతికాయుడు= స్వప్న భ్రమ 
అశోకవృక్షము= సదాచింత - తాటకి= తంత్రములు చేసెడి తెలివి 
మారీచుడు= దుర్గుణము - ఆశలు= ఊహకోరికలు 


కొమ్మకు కోటి రాక్షసులు= ఒక్కొక్క యింద్రియమునకు అనేక భ్రమలు 
సముద్రము= అవిద్యామాయ - మూలబలము= కామక్రోధాదులు 
ప్రధానులు= అభిమానము, స్వతంత్ర భేదము, దూషణలు 

మండోదరి= సుబుద్ధి - సింహము= అతికామక్రోధములు 
రావణుని సకల సైన్యము= 72వేల నాడులనుండి పుట్టిన మాయా విషయాదులు 
లంక కావలివాడు= అనేకవ్యసనములు / యోధానుయోధులు =ఈషణత్రయవాసనలు 
వెలుగుబంట్లు= మరణము, మొదలగు భయములు / పాములు= అతి ఆశలు 
ఏనుగులు= అష్టమదములు / పెద్దపులి= అసత్యము/ ఒంటెలు = అష్టపాశములు 
కుక్కలు= ప్రతీక్షణమూ పడు చిరాకుల/ కాకులు= జీవులు/ తేళ్ళు= సంశయములు 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
పందులు= దురతిశయములు -. మండ్రగబ్బలు= మహాపాతకములు.” 
జెజ్టిపోతులు= మనసున ఒకటి, పై కొకటి పలుకుట /గుజ్జములు= అతిమోహములు 
గాడిదెలు= తానుపట్టిన కుందేలుకు మూడు కాళ్ళని వాదించుట 

దున్నపోతులు= తప్పని తెలియక చేయునింద/రథములు= దేహములు 

పక్షులు= వర్ణాశ్రమ దర్శమగు నియమములు/ దేవుడు= అన్ని దేహములందున్నవాడు 
లవణ సముద్రము= సంసార సాగరము/వారధి= గురుబోద/లంకిణి= పాపచిత్తము 
ఆంజనేయుని లంకా ప్రవేశము=జ్ఞానము గల మనస్సును పొందుట 
రామముద్రిక=ఆత్మసత్యం/ జగం= మిధ్య/ఆంజనేయుని తోక= ప్రణవము 
ఆంజనేయుని లంకా యుద్ధము= భక్తిని పొందినమీదట కొన్ని విషయములు నశించి 
కొన్నిటియందు కలవరపడుట/ తోకకు గుడ్డలు చుట్టుట= ఆవరణములు కమ్ముకొనుట 
చమురు= పుణ్యము - కాల్చుట= తారకము ప్రకాశించుట 
తోకచల్లార్చుట= అమనస్మము -  సంజీవికొండ= గురుపదవి 
ఆంజనేయుని యింద్రజిత్‌ బంధించుట= మొదట తెలివి గలిగి తర్వాత దానిని మరచుట 
విభీషణునకు పట్టము గట్టుట= సంసారమందుండి నిష్మళంకుడై యుండుట 
సుషేణుడు= ధర్మయుక్తమైన బుద్ధి _- దుర్యోధనాది శతకము= దుర్గుణ శతకము 
భారతము= అనంతము/ధృతరాష్టుడు= రజోగుణము /సాత్యకి= జ్ఞానసత్యము 
పాండురాజు= సత్వగుణము / విదురుడు= తమోగుణము /భీష్ముడు= హంస 
పాండవపంచకము= అంతఃకరణ పంచకము/ ద్రౌపది= విద్యామాయ 

ద్రోణుడు= ధైర్యము/కృపాచార్యుడు= దయ/కర్ష్ణుడు= విషయము 

అశ్వద్ధామ= నిజజ్ఞానపలుకు/అభిమన్యుడు= అభిమానము/శల్యుడు= మూల ఎరుక 
దుష్టద్యుమ్నుడు= దుష్టదుర్గుణములను పోగొట్టే జ్ఞానము / ఉత్తరుడు= మాయపలుకు 
ద్రౌపది వస్త్రములు విడిపించుట= ఆవరణములు విడుచుట 

విరాటరాజు= విరాట్‌ పురుషుడు - వనవాసము= అజ్ఞానముతో సంచరించుట 
శకుని= మాయ/ సంజయుడు= జ్ఞాన యరుక / సర్వమును ఓడుట= సుషుప్తియవస్త 
పాచికలు= స్వప్నము జాగ్రదావస్థలు/ అజ్ఞాతవాసము= మరపులోయుండుట 
దక్షిణగోగ్రహణము= ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట 

లక్క గృహములో ప్రవేశపెట్టుట= అసత్యములలో ప్రవేశపెట్టుట 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
పాముల కరిపించుట=అసత్యములను సత్యములుగా చూపుట 
విషాన్నము పెట్టుట= ఆశలు పెట్టుటరాజ్యభాగము నివ్వకుండుట(అస్వతంత్రము) 
భీముని తండ్రి= వాయువు/ యముడు= కాలము/దేవేంద్రుడు= ఇంద్రియ విషయజ్ఞానము 
అశ్వనీదేవతలు= సత్యజ్ఞానము - హస్తినాపురము= దహరము 
ఘటోత్మచుడు= బలము/శిఖండి= మొండివాదము / కుంతీదేవి= మూలమాయ 
యుద్ధస్తలము= గురుస్థలము/యుద్ధములు = గురుమర్శ్మములు/ ఇల్లు=దేహము 
బలరాముడు= దేహి, దేహము/ రుక్మిణి= మూలకాంత / కోడి = నిజయోగి 
జనకులు= అనేకకులములు - పదునెనిమిది పర్వములు= 18 కులములు 
సూర్యమండలము= నేత్రస్థలము = ఆజ్ఞాచక్రము= 12 కళలు కలది 
అగ్నిమండలము= అనాహత చక్రము 10 కళలు గలది 
పండ్రెండింటికి= 10 నాళ్ళు, పురుషుడు, బ్రహ్మనాడి కలసి 12 (అజ్ఞా చక్రము) 
చంద్రమండలము (విశుద్ధి)= 16 కళలు గలది 
పదునారింటికి =అంతఃకరణ, కర్మేంద్రియ,విషయపంచకములు 15 జ్ఞాతతో 16(విశుద్ధి) 
నక్కప్రణవము/విదురుడు= భక్తి / ఎడ్లు= సత్యము, శౌచములు 
వాకిళ్ళు= నవద్వారములు/తాను= గృహస్తు / ఉపచారములు= సర్వగుణములు 
భూమి= అజ్ఞానము/ పుట్టలు= చెట్లు / నాగలితో దున్నుట= గురువు బోధ చేయుట 
చెట్లను నరికి బాగుచేయుట= భక్తి కలుగుట / దుర్గుణములు =దుర్మోహములు 
పగ్గము= యోచన / మేడి= బుద్ధికమతగాడు= మనస్సు/ కాడి= విరక్తి 
దున్నుట= ఎల్లప్పుడూ విమర్శతో నుండుట / రాగి= రజోగుణము 
అన్నిదిక్కులు= అనేక గురు రహస్యములు/ పైరు పెరుగుట= శిష్యునికి నిజం తెలియుట 
పంటబండుట= స్వానుభవముతో గుర్తించుట/ కల్పవృక్షము= సత్‌ సంకల్పము 
కామధేనువు= సత్‌ కోర్మెలు / పరశువేది= గురుని సత్‌ కృప / గొల్లవాడు= శిష్యుడు 
బంగారము= కోర్కె రహితము/ వెండి= నిర్మల జ్ఞానము / విరక్తి= కట్టుస్తంభము 
కంచు= సత్వగుణము/ ఇత్తడి= పిరికితనము / తోడు పెట్టుట= గురు కటాక్షము కల్గుట 
నవరత్నములు= అష్టాంగయోగములతో కూడిన ఆరూఢభావం। 
నేతలు దిగుట= శరీరమును విడుచుట / ఆవు= గురువు / మేత= భక్తి 
పాలుపితికెడి చెంబు= మోక్షము పొందవలెనను బుద్ధి 











శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

లేగ= గురువు నందు (శ్రద్ధ కలవాడు/పాలు= గురుబోధలోని రహస్యము 
దాలివేయుట= దుర్గుణములను పోగొట్టు సత్‌ విమర్శ 

చల్లచేయుట= గురుబోధను తరచి తరచి విషయమును గ్రహించుట 

వెన్న= గ్రహించిన పూర్ణభావము/నెయ్యి= స్వానుభవానందము 

కవ్వము= ఆలోచన/ కవ్వపుతాళ్ళు= గురుని ఆజ్ఞ / వంట యిల్లు= సూక్ష్మదేహము 
పద్మవ్యూహభేదము= అనంతసంసార భేదకం / మత్స్య యంత్రము= కాలచక్రము 
కవ్వపురాట= సుషుమ్ననాడి/సాలెలు = సరసములు /మంటచేయుట= బోధచేయుట 
పొయ్యి= అజ్ఞానము/ నిప్పు= జ్ఞానము / కట్టెపుల్లలు= దుర్విషయములు 
వంటచేయుపాత్రలు= అంతఃకరణములు / నీరు= భక్తి/ ధాన్యము= గురు రహస్యము 
పచనము చేయుట= తుర్యానుభవము / ఉప్పు= శాంతము/ కారము= ధీరత్వము 
చింతపండు= ఆనందము /తీపి= శ్రద్ధ / చేదు= మాయ 

వగరు= వైరాగ్యము/ పప్పులు= గుణములు/కూరలు= అష్టాంగయోగములు 
పచ్చళ్ళు= షడ్విధముక్తులు/ఊరగాయలు =విజ్ఞాన చతుష్టయము 

అనేకపాకములు= నానావిధ రహస్యములు/పాత్ర= గురువు/ కల్పడము= జీవుడు 
భోజనము చేయుట= గురునిభావమును నీతో చెప్పుకొనుట / చాకలివాడు= గురువు 
ఆకలితీరుట= మాయ తొలగుట/ వస్రములు= ఆవరణములు-దూదేకులవాడు= గురువు 
వర్తకుడు= గురువు/ సాలెవాడు= ఈశ్వరుడు/ నూలు= కర్మ/ గుంట = అజ్ఞానము 
పడుగుచేసుట= ఆగామి సంచిత ప్రారబ్ధములు / పగ్గము= సుషుమ్ననాడి 
మగ్గంచాచుట= గుణత్రయములు జరుగుట/ నాడి తిరుగుట= సంకల్పము చేయుట 
పలకలు వేసుట= పాపపుణ్యములు / సుడికి చమురు రాయుట= దేహాభిమానము 
మగ్గానికి ఆధారాలు= షోడశాధారములు / గవాక్షి= భ్రాంతి/ పడుగుపేక= రాగద్వేషాలు 
సాలెలు= జీవులు/ గురువు= వ్యాపకలింగము/ చేప= నేత్రము/ మొసలి= అజ్ఞానము 
భావలింగము= అనుభవములోనున్న రూపము / గొట్టె= అభేదము/ కప్ప= మనస్సు 
ఇష్టలింగము= తెలివితోనున్న స్వరూపము/ ప్రాణలింగము= భ్రూమధ్యయందున్నది 
పాములు = నాళ్ళు/ తుమ్మెదలు= ఓంకారము/ కొంగలు= సుగుణములు/ దేగ= జ్ఞానభ్రమ 
బల్లి= మరుపు/ కుబేరుడు= మోక్షచింత/ దేవతలు= అధిదేవతలు, విషయములున్నూ 
రాకసులు= ఆశలు, మోహకోరికలు, యింద్రియములు వగైరాలు 


wu 


శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 

సముద్రము= ఆగామి,సంచిత, ప్రారబ్ధరూపమైన సంసారము 

కవ్వము= సుషుమ్ననాడి/ కవ్వపుతాళ్ళు= యిడా,పింగళనాడులు 

తరచుట= సంధానము చేసి విమర్శించుట(ప్రాణాయామము) 

తరచగా పుట్టినది= భక్తిజ్ఞాన, వైరాగ్యములు/విషము= మలత్రయము/ పీఠము-ఓంకారము 
లక్ష్మి= ఆనందరూపమైన శక్తి /అమృతము= నిత్యముక్తి 

విష్ణుమోహినిగా నిలుచుట= ముక్తికాంతగా అవతరించుట/లింగములు= జీవచతుష్టయం 
అమృతాన్ని పంచుట= సర్వేంద్రియములకు యోగబోధ తెల్పుట 

రాక్షసులను త్యజించుట= దుర్గుణములను విడుచుట/ షడాధారములు= షట్చక్రములు 
లింగత్రయములు= ప్రణవచ్చబ్ధి సచ్చబ్ధములు/ అంగములు= దేహచతుష్టయములు 
షడ్లింగములు= పంచవిషయములు, మనస్సున్ను / పూజకుడు =సాకారమైనతాను 
గురులింగ జంగములు= గురువు, తాను, ఆత్మలు/ లింగకాయలు= ఉపాదులు 
షట్మమలాలు= పంచకోశములు, భ్రాంతి/ ధారణలింగము = తనలోతానై ఉన్న స్వరూపము 
పూజాపాత్రలు= పంచజ్ఞానేంద్రియములు/ లింగసూత్రం= హంస/లింగస్తలము= భక్తి 
లింగవస్త్రములు= సుగుణములు /కరతల ప్రవేశము= గురుజ్ఞానమందలి శ్రద్ధ 
జ్యోతులు= సత్యజ్ఞానములు/ఉదకము= పరమాత్మయందలి ప్రీతి 

విభూతిలీల= నిత్యము దర్శించెడి మహిమలు / సాం(బ్రాణి= భూతవిషయము 
మారేడు దళములు= అష్టాంగయోగములు/ యజ్ఞోపవీతము= అఖండజ్ఞానము 
పుష్పములు= అధిదేవతలు/గంధము =నిర్విషయనిష్ట / అగ్ని= నిజబోధ 

అక్షింతలు= అయిదు ప్రాణావృతులు/ఉపచారములు = కర్మేంద్రియములు 
హారతికర్పూరం= ప్రత్యగాత్మయెన సాక్షి/మంత్రం= అజప/శంఖము= ఓంకార నాదము 
ఘంట= యోగనిష్టలో వినిపించు దశవిధనాదములు / నైవేద్యము= మాయా ఐక్యము 
మంగళహారతి= సర్వకళా సందర్శనము /మంత్రపుష్పము= సర్వారూఢభావము 
ప్రదక్షిణము= ద్రవ్య, క్రియ, భావములనే, అద్వైత త్రయముల ఐక్యము 
తాంబూలము= త్రిగుణములను ఏకము చేయుట /ఆభరణములు= అంతఃకరణములు 
నమస్మారము= సర్వ అభిమానములను వదలుట / మంగళసూత్రము= గురుభావము 
కుంకుమ= రాగము/ పసుపు= భ్రమ/ కష్టము= స్వతంత్ర కరృత్వహంకార నిరసనము 
వింజామర= విజ్ఞానము/ఛత్రము= సుజ్ఞానము / అజ్ఞానవృక్షము = తీవ్రమగు అజ్ఞానము 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శయ్య= మాయ తొలగిన వెనుక వచ్చెడి జ్ఞానము / బీజము= మోహము/ నీరు= ప్రీతి 

నిద్రించుట= సాకారం పోయి తానైయుండుట /పర్ణములు= సంతోషము 

కాండం= అభిమానము / కొమ్మలు= దుఃఖములు/ ఉపశాఖలు= ఆలోచనలు 

పుష్పములు = ప్రారబ్ధము/ చిగుళ్ళు= సంచితము 

ఆగామి ఫలము= నరజన్మమెత్తడము/తీగెలు= అష్టపాశములు/ 

మొత్తం= సంసారవర్తన/తల్లి= సాకారమనెడు ప్రకృతి 

తండ్రి= అహంకారమనెడు పురుషుడు/పత్ని= భ్రమయనేెడి (స్తీ (ఆడది) 

పుత్రులు= భ్రమలవలన కలుగు సంకల్పములు / త్రిపురములు= నివాసస్థానములు 

శత్రువులు= కామాదులు/ బంధువులు= యింద్రియములు 

సోదరులు= త్రిగుణములు/ అజ్ఞానము= దరిద్రము/ సారంగధరుడు= సాక్షి 

జ్ఞానము= అపరోక్షాత్మవిజ్ఞానము = కర్మేంద్రియములు= పరిచారకులు 

ప్రభువు= పరమాత్మ/ పట్టపుదేవి= మాయ/దివానులు= విరాట్‌, స్వరాట్‌, సామ్రాట్‌ 

గుమస్తాలు= అష్టవసువులు - సేనానాయకులు= ఏకాదశ రుద్రులు 

సర్‌దార్లు= అష్టదిక్పాలకులు - ఠాణేదార్లు= ద్వాదశ ఆదిత్యులు 

గుమస్తాలు= అష్టవసువులు - సముద్దార్లు= చతుర్ధశమనువులు 

జమీదార్లు= దశావతారాలు - సిరస్తాదార్లు= షట్‌చక్రవర్తులు 

రాజ్యం= (బ్రహ్మాండము - కరణములు= సంకల్పవికల్పములు 

మునసబులు= షోడశ మహారాజులు - జైలరు= యముడు 

మోహతాదులు= నవదుర్గలు (అనగా మోహస్వరూపమగు శక్తులు) 

గుమాస్తాలు= అకాలమృత్యువులు - దుర్గుణములు= మూడు గుణములు 

జవానులు= నానావిధ శక్తులు ఆ డలయ్యతులు= నానావిధ దైవములు 
శిష్యా నేను చెప్పిన సంగతులన్నియూ మననము చేసుకొనినచో రామాయణ, భారత, 

భాగవత కథలన్నియూ నీ శరీరమందే కనబడును. కనుక నిశితముగా విమర్శించుకొని 

తరింపుము. నీకేమైనా సందేహములు కలిగిన నన్నడిగి తెలుసుకొనుము. 


శిష్యుడు. విరాట్‌ చైతన్యం యేమైవున్నది స్వామీ? 

గురువు. బింబ (ప్రతివింబభావము చేత 1. సూత్రాత్మ 2 అవ్యాకృత, 8 హిరణ్యగర్భ, 
4. విరాట్‌ లనే చైతన్యములై వున్నవి శిష్యా. 

శిష్యుడు. ఒక్క చైతన్యము నాలుగు చైతన్యములగుటకు కారణమేమి స్వామీ? 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము _ 

గురువు. మూలమాయ సంబంధమువల్ల నగుచున్నవి శిష్యా. 

శిష్యుడు. మూలమాయ అనగానేమి స్వామీ? 

గురువు. తన మూలము తనకు యేమి లేకపోయి 1. మహాకారణ, 2. కారణ, 

3. సూక్ష్మ, 4.స్ఫ్టూల దేహములై వున్నవి శిష్యా. 

శిష్యుడు. ఈ చైతన్యములనుంచి దేహములకు యేమివచ్చెను స్వామీ? 

గురువు. సత్తా వచ్చెను శిష్యా. అవి అయిదు విధములై వున్నది శిష్యా, 

శిష్యుడు. అయిదు ఎవ్వి స్వామీ? 

గురువు. 1. స్వరాట్‌, 2. విరాట్‌, 3. సాంట్రాట్‌, 4. అంతర్యామి, 5. మూల ప్రకృతులు శిష్యా, 
శిష్యుడు. విరాట్‌ చైతన్య మూలముయేమైవున్నది స్వామీ? 
గురువు. తిరిగి వింబ(ప్రతిబింబభావము చేత 1. ఈశ్వరుడు, 2. రుద్రుడు, 8. విష్ణు, 
4. బ్రహ్మలనెడి చైతన్యములై వున్నది శిష్యా. 

శిష్యుడు. ఒక్క చైతన్యము నాలుగు చైతన్యములగుటకు కారణమేమి స్వామీ? 
గురువు. విద్యామాయ సంబంధమువల్ల శిష్యా. 

శిష్యుడు. విద్యామాయ అనగా నేమి స్వామీ? 

గురువు. అనేక కాలములనుండి లేక పొయ్యేది అయిస్వాజాతి విజాతియ్యమున 1. 
మహాకారణ, 2. కారణ 3.సూక్ష్మ 4.స్టూల దేహములై వున్నది శిష్యా. 

శిష్యుడు. చైతన్యములనుంచి దేహములకు ఏమివచ్చినది స్వామీ? 

గురువు. సత్తా వచ్చినది శిష్యా. అవి అయిదు విధములైవున్నది శిష్యా. 

శిష్యుడు. అయిదు ఏమిటి స్వామీ? 

గురువు. 1. రుద్రుడు, 2. క్షేత్రజ్ఞుడు, 8. బృహస్పతి, 4. చంద్రుడు, 5. మాయ 
అయివున్నది శిష్యా, 

శిష్యుడు. బ్రహ్మ అనెడి చైతన్యం యేమైవున్నది స్వామీ? 

గురువు. తిరిగి బింబభావము చేత 1. ప్రత్యగాత్మ, 2. ప్రాజ్ఞ, 3. తైజస, 4. విశ్వులనెడి 
చైతన్యములైవున్నది శిష్యా, 

శిష్యుడు. ఒక్క చైతన్యము నాలుగు చైతన్యములగుటకు కారణమేమి స్వామీ? 
గురువు. అవిద్యామాయవల్ల శిష్యా. 

శిష్యుడు. అవిద్యామాయ అనగా నేమి స్వామీ? 

గురువు. క్షణమాత్రము వుండి లేక పొయ్యేదిఅయి స్వజాతి విజాతియ్యమున 
1. మహాకారణ, 2. కారణ, 8. సూక్ష్మ, 4. స్థూల దేహములై వున్నది శిష్యా. 
శిష్యుడు. చైతన్యములనుంచి దేహములకు యేమి వచ్చినది స్వామీ? 

























శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

సగము భాగము తనకు తానేవుండి, సగభాగము యావత్తు వ్యాపించియున్నది. చిత్తు 
రెండు భాగములై సగభాగము తనకు తానే అయివుండి, సగభాగము యెగువలేక 
దిగువ యావత్తు వ్యాపించియున్నది. తమస్సు రెండుభాగములై సగభాగము తనకు 
తానే అయివుండి, సగభాగము యెగవలేక దిగువ యావత్తు వ్యాపించియున్నది. వాయువ 
రెండుభాగములై సగభాగము తనకు తానే అయివుండిసగభాగము అగ్ని అయివున్నది. 
అగ్ని రెండుభాగములై సగభాగము తనకు తానే అయివుండిసగభాగము పృథివి 
అయివున్నది. పృథివికన్న పదిభాగములు ఉదకము హెచ్చు/ ఉదకముకన్న పదిభాగములు 
వాయువ హెచ్చు/వాయువకన్న పదిభాగములు ఆకాశము హెచ్చు/ఆకాశముకన్న 
పదిభాగములు తమస్సు హెచ్చు/తమస్సుకన్న పదిభాగములు చిత్తు హెచ్చు/ చిత్తుకన్న 
పదిభాగములు కాలముహెచ్చు/ పృథివి, తమస్సు, ఉదకము యీ మూడునుగూడి 
నాదమైవున్నది/ వాయువ, అగ్ని చిత్తు కూడా విందువ అయివున్నది ఆకాశము, 
కాలముగూడ కళ అయివున్నది/ ఇవే నాదబిందుకళలు. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

గురువు. సత్తావచ్చినది శిష్యా. అవి అయిదు విధములై వున్నది శిష్యా. 

శిష్యుడు. అయిదు ఎవ్వి స్వామీ? 

గురువు. 1. అహంకారము, 2. చిత్తము, ౨. బుద్ధి, 4. మనస్సు, 5. అంతర్యా 
అయివున్నది శిష్యా. 


షరా- మూలమాయ, విద్యామాయ, అవిద్యామాయ,అనునవి మూడు. 
శిష్యుడు. మూలమాయ అనగా నేమిస్వామీ? 
గురువు. తనమూలం తనకు యేమీలేక పోయి తనకు తానువున్నది శిష్యా. 
మూలమాయ యావత్తు వ్యాపించియున్నది. 1. కాలము యెగువనులే! 
దిగువయావత్తు వ్యాపించియున్నది. 2. చిత్తము యెగువను లేక దిగువయావత్త 
వ్యాపించియున్నది. 3. తమస్సు యెగువలేక దిగువయావత్తు వ్యాపించియున్నది. 4 
ఆకాశము యెగవలేక దిగువ యావత్తు వ్యాపించియున్నది 
శిష్యుడు. విద్యామాయ అనగానేమి స్వామీ? 
గురువు. అనేకకాలమువుండి లేక పొయ్యేది అయి నాలుగయిన 1. కాలము, 2 
చిత్తము, 3. తమస్సు, 4. ఆకాశము అయిన నిరాహార ప్రకృతులయి వున్నది శిష్యా 
శిష్యుడు. అవిద్యామాయ అనగా నేమి స్వామీ? 
గురువు. క్షణమాత్రంవుండి లేక పోయేది అయి నాలుగయిన 1. వాయువ, 2. అగ్ని 
శి. ఉదకము, 4. పృధువులయిన సాకార ప్రకృతులయివున్నది శిష్యా. 
శిష్యుడు. ఇవన్నియు ఎట్లువున్నవి స్వామీ? 
గురువు. 1. వాయువు యెగువలేక దిగువయావత్తు వ్యాపించియున్నది 2. అగ్ని యెగువలే 
దిగువ యావత్తు వ్యాపించియున్నది. 3. ఉదకముయెగువ లేక దిగువ యావత్తు 
వ్యాపించియున్నది. 4. పృథివి ఈ సర్వానికి ఆధారమైయున్నది. కాలము= కాలము 
స్వజాతి, కాలములో విజాతి/చిత్తు= చిత్తుళ్లో స్వజాత్మిచిత్తులో విజాతి/తమస్సు= తమస్సు 
స్వజాత్మితమస్సులో విజాతి/ఆకాశము= ఆకాశముస్వజాతి, ఆకాశములో విజాలి 
వాయువ= వాయువ స్వజాతి, వాయువలోవిజాతి/ అగ్ని= అగ్ని స్వజాతి, అగ్నిలో విజాతి 


షరా= అహంకారాత్‌ త్రిగుణాని.అనగు మూడు గుణములు కలవు. 
శిష్యుడు. త్రిగుణములనగా నెవ్వి గురుదేవా? 

గురువు. తమోస్సత్వరజోగుణములు శిష్యా. 

శిష్యుడు. తమోగుణమనగా నేమి గురుదేవా? 

గురువు. అహంకారము వల్ల “సుషుప్తి” తమోగుణము శిష్యా. 
శిష్యుడు. సత్వగుణమనగా నేమి గురుదేవా.? 

గురువు. అహంకారమువల్ల స్వప్నము “సత్వగుణము” శిష్యా. 
శిష్యుడు. రజోగుణమనగా నేమి గురుదేవా? 

గురువు. అహంకారమువల్ల జాగ్రత “రజోగుణము” శిష్యా. 


షరా- త్రిగుణేభ్యః పంచతన్నాత్రాణి యివి ఐదువిధములు. 

శిష్యుడు. పంచతన్మాత్రలనగా నేమి గురుదేవా? 

న స్వతాశషదకకులోన el Nes గురువు. ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాతములు. 
ధి వి= పృథివిన్వజాతి. ్మష్యడు. ఈశానమనగా నేమి గురుదేవా? 

పృథివిలోవిజాతి ఈ యావత్తు ప్రపంచము అయివున్నది. కాలము రెండు భాగముల్తై, 


గురువు. శబ్దమే ముఖముగలది తమోగుణమువలన బుట్టినది (విశ్వజ్ఞబహ్మ) 














క్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
గురువు. మూడుగుణములుకలదైవున్నది శిష్యా. 

శిష్యుడు. ఆమూడు ఏమిటి గురుదేవా? 

గురువు. ఆకాశము, వాయువ, అగ్ని శిష్యా. 

షరా- అగ్నికి స్వజాతియ్యమైన గుణము రూపము అగ్నిలోవాయువకలసిన శబ్దము 
వచ్చును. 

శిష్యుడు. వాయువ ఏమైవున్నది గురుదేవా? 

గురువు. రెండుగుణములు కలదైవున్నది శిష్యా 

శిష్యుడు. ఆరెండును ఏమిటి గురుదేవా? 
గురువు. వాయువకు స్వజాతియ్యమైనగుణము స్పర్శ, వాయువలో ఆకాశముకలసి 
శబ్దము శిష్యా. 
శిష్యుడు. ఆకాశమున ఏమైవున్నది గురుదేవా? 

గురువు. ఒక్క గుణమైవున్నది శిష్యా, అదే శబ్దము, ఆకాశగుణము. 

శిష్యుడు. స్వజాతియ్యమైన పృథివి విజాతియ్యమున ఏమైవున్నది గురుదేవా? 

గురువు. రెండువిధములై వున్నది శిష్యా. wr 

శిష్యుడు. ఆరెండును యెవ్వి గురుదేవా? 

గురువు. సుగంధ, దుర్గంధములు శిష్యా. 

శిష్యుడు. స్వజాతియ్యమైన ఉదకము విజాతియ్యముననేమైవున్నది గురుదేవా? 
గురువు. ఆరువిధములైవున్నది శిష్యా.అవి 1. ఉప్పు, 2. పులుసు, 3. కారము, 4. 
వగరు, ర్‌. చేదు, 6. తీపిరుచులు శిష్యా. 

శిష్యుడు. స్వజాతియ్యమైన అగ్ని విజాతియ్యముననేమైవున్నది గురుదేవా? 

గురువు. అయిదు విధములైవున్నది శిష్యా.అవి 1. ఎజుపు, 2. నలుపు, 8. తెలుపు, 
4. పచ్చ, 5. ఆకుపచ్చ రంగులు శిష్యా. 

శిష్యుడు. స్వజాతియ్యమైన వాయువ విజాతియ్యముననేమైవున్నది గురుదేవా? 
గురువు. నాలుగువిధములైవున్నది శిష్యా. అవి 1. మృదువు, 2. కఠినము, 8. ఉష్ణము, . 
4. శీతలము స్వభావములు శిష్యా, 

శిష్యుడు. స్వజాతియ్యమైన ఆకాశము విజాతియ్యమునయేమైవున్నది గురుదేవా? 
గురువు. రెండు విధములైవున్నది శిష్యా. అవి శబ్దము, తచ్చబ్దము శిష్యా (ప్రతిధ్వని) 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శిష్యుడు. తత్పురుష ముఖమనగా నేమి గురుదేవా? 

గురువు. స్పర్శముఖముగలది సత్వగుణము వలన బుట్టినది (శిల్బి బ్రహ్మ) 
శిష్యుడు. అఘోరమనగా నేమి గురుదేవా? 

గురువు. రూపమే ముఖముగలది సత్వగుణము వలనపుట్టినది (త్వష్టబహ్మ) 
శిష్యుడు. వామదేవముఖమనగా నేమి గురుదేవా? 

గురువు. రసమేముఖముగలది రజోగుణమువలన పుట్టినది (మయటబ్రహ్మ) 
శిష్యుడు. సద్యోజాతముఖమనగా నేమి గురుదేవా? 

గురువు. గంధమేముఖముగలది.. రజోగుణమువలన బుట్టినది (మనుబ్రహ్మ) 
శిష్యుడు. స్వజాతియ్యమైన ఈశానముఖమనేశబ్దము విజాతియ్యమున ఏమైయున్నది 
గురుదేవా? 

గురువు. ఆకాశము, వాయువ, అగ్ని ఉదకము, పృథివి, ఈ 5కి అయిదు శబ్దములు 
కలవైయున్నవి శిష్యా. 
శిష్యుడు. స్వజాతియ్యమైన తత్పురుషమనే స్పర్శ విజాతియ్యమున నేమైవున్నది గురుదేవా? 
గురువు. వాయువ, అగ్ని, ఉదకము, పృథివి, నాలిగింట నాలుగు స్పర్శలైవున్నవి శిష్యా 
శిష్యుడు. స్వజాతియ్యమైన అఘోరమనెడి రూపము. విజాతియ్యమునేమైయున్నది గురుదేవా? 
గురువు. అగ్ని ఉదకము,పృథివి, ఈ మూడింటమూడు రూపములు కలవైవున్నవి శిష్యా, 
శిష్యుడు. స్వజాతియ్యమైన ఉదకము విజాతియ్యమున నేమైవున్నది గురుదేవా? 
గురువు. ఉదకము, పృథివి, రెండింట రెండురసములైవున్నవి శిష్యా, 

శిష్యుడు. స్వజాతియ్యమైన పృథివి విజాతియ్యమున ఏమైవున్నది గురుదేవా? 
గురువు. ఒక్క పృథివి యందొక్కగంధమైయున్నది శిష్యా.యివి ఐదు గుణములు కలవై 
యున్నవి. . 

శిష్యుడు. అవియెవ్వి గురుదేవా? - 

గురువు. 1. ఆకాశము, 2. వాయువ, 8. అగ్ని 4. ఉదకము, 5. పృథివి, అయివున్నది శిష్యా 


షరా- పృథివి స్వజాతియైన గుణముగంధము, పృథివిలో ఉదకము కలసి 
రసమయ్యెను, పృథివిలో అగ్నికలిసి రూపమయ్యెను, పృధివిలో వాయువుకలసి 
స్పరయయ్యెను, పృథివిలో ఆకాశము కలసి శబ్దమయ్యెను. 
శిష్యుడు. అగ్నియేమైవున్నది గురుదేవా? 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శిష్యుడు. త్రిగుణములనగా నేమి గురుదేవా? 

గురువు. రజ, స్సత్వ, తమోగుణములు శిష్యా 
శిష్యుడు. తమోగుణమునకు సత్తాయేమిటి గురుదేవా? 
గురువు. లయసత్తాగలది శిష్యా. 

శిష్యుడు. తమోగుణమునకు రూపమేమిటి గురుదేవా? 


గురువు. లోపల తెల్పు, బయట నల్బు, అనగా లోపల నిర్మలము బయట క్రౌర్యము గలది శిష్టా 


శిష్యుడు. తమోగుణమునకు నామమేమిటి గురుదేవా? 
గురువు. రుద్రుడనే నామముగలదు శిష్యా, 

శిష్యుడు. తమోగుణమునకు కర్తృత్వము మేమిటి గురుదేవా? 
గురువు. సృష్టి స్థితి, లయ కర్తృత్వముగలదు శిష్యా. 
శిష్యుడు. తమోగుణమునకు సంబంధమేమిటి గురుదేవా? 
గురువు. మూలమాయా సంబంధముగలదు శిష్యా. 


శిష్యుడు. సత్వగుణమునకు సతాయేమిటి గురుదేవా? 

గురువు. స్థితిసత్తాకలదు శిష్యా. 

శిష్యుడు. సత్వగుణమునకు రూపమేమిటి గురుదేవా? 

గురువు. లోపల నలుపు, బయట తెలుపు అనగా లోపల క్రౌర్యము, బయట నిర్మలము శి 
శిష్యుడు. సత్వగుణమునకు నామమేమిటి గురుదేవా? 

గురువు. విష్ణువనునామము కలదు శిష్యా. 

శిష్యుడు. సత్వగుణమునకు కర్శృత్వమేమిటి గురుదేవా? 

గురువు. సృష్టి, స్థితి కర్త్శృత్వము కలదు శిష్యా. 

శిష్యుడు. సత్వగుణమునకు సంబంధమేమిటి గురుదేవా? 

గురువు. విద్యామాయా సంబంధముకలదు శిష్యా. 


శిష్యుడు. రజోగుణమునకు సత్తాయేమిటి గురుదేవా? 
గురువు. సృష్టి చేయు స్వభావము గలదు శిష్యా. 
శిష్యుడు. రజోగుణమునకు రూపమేమిగురుదేవా? 


గురువు. లోపల తెలుపు, బయట యెరుపు, అనగా లోపల నిర్మలము, బయట క్రౌర్యము గలది శిష్యా 


శిష్యుడు. తమోగుణములో రజోగుణమునక్తు నామమేమిటి గురుదేవా? 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


గురువు. 
శిష్యుడు. 
గురువు. 
శిష్యుడు. 
గురువు. 
శిష్యుడు. 
గురువు. 
శిష్యుడు. 


గురువు. 


రుద్రునిలో బ్రహ్మఅనే నామముగలదు శిష్యా. 

తమోగుణములో రజోగుణ కర్శృత్వమేమిటి గురుదేవా? 
సృష్టికర్సృత్వము కలదు శిష్యా. 

తమోగుణములో రజోగుణమునకు సంబంధమేమిటి గురుదేవా? 
మూలమాయలో అవిద్యామాయా సంబంధముకలదు శిష్యా, 


లయసత్తాకలదు శిష్యా. 
సత్వగుణములో తమోగుణమునకు రూపమేమిటి గురుదేవా? 
లోపలనలుపు, బయట తెలుపు, అనగా లోపల క్రౌర్యము, బయట 


నిర్మలముండును శిష్యా. 


శిష్యుడు. 
గురువు. 
శిష్యుడు. 
గురువు. 
శిష్యుడు. 
గురువు. 


శిష్యుడు. 
గురువు. 
శిష్యుడు. 


సత్వగుణములో తమోగుణమునకు నామమేమిటి గురుదేవా? 
విష్ణులో రుద్రుడనేనామం కలదు శిష్యా. 

సత్వగుణములో తమోగుణమునకు కర్షృత్వమేమిటి గురుదేవా? 
లయ కర్తృత్వము శిష్యా. 

సత్వగుణములో తమోగుణమునకు సంబంధమేమిటి గురుదేవా? 
విద్యామాయలో మూలమాయా సంబంధముండును శిష్యా. 


సత్వగుణములో సత్వగుణమునకు సత్తాయేమిటి గురుదేవా? 
స్థితిసత్తాకలదు శిష్యా. 
సత్వగుణములో సత్వగుణమునకు రూపమేమిటి గురుదేవా? 


గురువు. లోపల నలుపు, బయట నలుపు, అనగా లోపలను బయటను క్రార్యముండును 


శిష్యా. 

శిష్యుడు. 
గురువు. 
శిష్యుడు. 
గురువు. 
శిష్యుడు. 
గురువు. 


సత్వగుణములో సత్వగుణమునకు నామమేమిటి గురుదేవా? 
విష్ణులో విష్ణు అనే నామముగలదు శిష్యా 

సత్వగుణములో సత్వగుణమునకు కర్త త్వమేమిటి గురుదేవా? 
స్థితి కర్త్రత్వము శిష్యా. 1 
సత్వగుణములో సత్వగుణమునకు సంబంధమేమిటి గురుదేవా? 
విద్యామాయలో విద్యామాయా సంబంధముగలదు శిష్యా. 


CD 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృ్యతము 

శిష్యుడు. సత్వగుణములో రజోగుణమునకు సత్తాయేమిటి గురుదేవా? 
గురువు. స సృష్టిసత్తాకలదు శిష్యా, | 

శిష్యుడు. సత్వగుణములో రజోగుణమునకు రూపమేమిటి గురుదేవా? 
గురువు. లోపల నలుపు, బయట ఎటుపు, అనగా లోపల క్రౌర్యము, బయ! 
చలనముండును శిష్యా, 

శిష్యుడు. సత్వగుణములో రజోగుణమునకు నామమేమిటి గురుదేవా? 
గురువు. విష్ణులో బ్రహ్మయుండును శిష్యా. 

శిష్యుడు. సత్వగుణములో రజోగుణమునకు కర్శృత్వమేమిటి గురుదేవా? 
గురువు. సృష్టికర్హత్వము కలదు శిష్యా, 

శిష్యుడు. సత్వగుణములో రజోగుణమునకు సంబంధమేమిటి గురుదేవా? 
గురువు. విద్యామాయలో అవిద్యామాయా సంబంధముగలదు శిష్యా. 


శిష్యుడు. రజోగుణములో తమోగుణమునకు సత్తాయేమిటి గురుదేవా? 

గురువు. లయసత్తాగలదు శిష్యా 

శిష్యుడు. రజోగుణములో తమోగుణమునకు రూపమేమిటి గురుదేవా? 

గురువు. లోపల యెరుపు, బయట తెలుపు, అనగా లోపల క్రౌర్యము, బయట నిర్మలము 
గలదు శిష్యా. 

శిష్యుడు. రజోగుణములో తమోగుణమునకు నామమేమిటి గురుదేవా? 

గురువు. బ్రహ్మలో రుద్రుడనేనామముగలదు శిష్యా: 

శిష్యుడు. రజోగుణములో తమోగుణమునకు కర్తత్వమేమిటి గురుదేవా? 

గురువు. లయ కర్తృత్వము కలదు శిష్యా, 

శిష్యుడు. రజోగుణములో తమోగుణమునకు సంబంధమేమిటి గురుదేవా? 
గురువు. అవిద్యామాయలో మూలమాయాసంబంధముగలదు శిష్యా, 

శిష్యుడు. రజోగుణములో సత్వగుణమునకు సత్తాయేమిటి గురుదేవా? 

గురువు. స్థితిసత్తాగలదు శిష్యా. 

శిష్యుడు. రజోగుణములో సత్వగుణమునకు రూపమేమిటి గురుదేవా? 

గురువు. లోపల యెటుపు, బయట నలుపు, అనగా లోపల చలనము బయట 


క్రౌర్యముగలదు శిష్యా, 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శిష్యుడు. రజోగుణములో సత్వగుణమునకు నామమేమిటి గురుదేవా? 
గురువు. బ్రహ్మలో విష్ణు అనే నామముగలదు శిష్యా. 

శిష్యుడు. రజోగుణములో సత్వగుణమునకు కర్తృత్వమేమిటి గురుదేవా? 
గురువు. స్థితి కర్త్షృత్వముగలదు శిష్యా. 

శిష్యుడు. రజోగుణములో సత్వగుణమునకు సంబంధమేమిటి గురుదేవా? 
గురువు. అవిద్యామాయలో విద్యామాయాసంబంధముగలదు శిష్యా, 
శిష్యుడు. రజోగుణములో రజోగుణమునకు సత్తాయేమిటి గురుదేవా? 
గురువు. సృష్టిసత్తాకలదు శిష్యా, 

శిష్యుడు. రజోగుణములో రజోగుణమునకు రూపమేమిటి గురుదేవా? 
గురువు. లోపల యొజుపు, బయట యొజుపు అనగా లోపల (క్రౌర్యము, బయట 
చలనముగలదు శిష్యా. 

శిష్యుడు. రజోగుణములో రజోగుణమునకు నామమేమిటి గురుదేవా? 
గురువు. |బ్రహ్మలో బ్రహ్మ అనెడి నామముగలదు శిష్యా. 

శిష్యుడు. రజోగుణములో రజోగుణమునకు కర్తృత్వమేమిటి గురుదేవా? 
గురువు. సృష్టి క 'ర్భృత్వముగలదు శిష్యా. 

శిష్యుడు. రజోగుణములో రజోగుణమునకు సంబంధమేమిటి గురుదేవా? 
గురువు. అవిద్యామాయలో అవిద్యామాయా సంబంధముగలదు శిష్యా, 


షరా- పంచతన్న్మాత్రేభ్యః పంచభూతాని అనగా పంచభూతములు 

శిష్యుడు. పంచభూతములనగా నేమిటి గురుదేవా? 

గురువు. ఆకాశము, వాయువ, అగ్ని నీరు, భూమి ఈ ఐదును శిష్యా, 

శిష్యుడు. ఆకాశమనగా నేమిటి గురుదేవా? 

గురువు. స్వజాతియ్యమైన యీశాన్యముఖమనే శబ్దమునుంచి విజాతియ్యమైన 
ఆకాశముపుట్టినది శిష్యా. 

శిష్యుడు. స్వజాతియ్యమైన యీశాన్యముఖమనే శబ్దమునకు మూలమేమిటి గురుదేవా? 
గురువు. ప్రణవమనెడి నాదము శిష్యా. (ఓంకారము. ) 

శిష్యుడు. వాయువనగా నేమిటి గురుదేవా? 

గురువు. స్వజాతియ్యమైన తత్పురుషముఖమనే స్పర్శనుంచి విజాతియ్యమైన వాయువ 


పుట్టెను శిష్యా, (౪ 











శ్రీ సనారీ యోగ జ్ఞానామృ్యతము 

శిష్యుడు. స్వజాతియ్యమైన తత్పురుషమనెడి స్పర్శకు మూలమేమిటి గురుదేవా? 
గురువు. ఆకాశము శిష్యా. 

శిష్యుడు. అగ్నియనగా నేమిటి గురుదేవా? 

గురువు. స్వజాతియ్యమైన అఘోరముఖమనెడి రూపమునుంచి విజాతియ్యమైన 
అగ్నిప్రుట్టెను శిష్యా. 

శిష్యుడు. స్వజాతియ్యమైన అఘోరముఖమనే రూపమునకు మూలమేమిటి గురుదేవా? 
గురువు. వాయువయే శిష్యా. 

శిష్యుడు. ఉదకమనగా నేమిటి గురుదేవా? 

గురువు. స్వజాతియ్యమైన వామదేవముఖమనెడి రసమునుంచి విజాతియ్యమైన 
వుదకముపుట్టెను శిష్యా. 

శిష్యుడు. స్వజాతియ్యమైన వామదేవముఖమనెడి రసమునకు మూలమేమిటి గురుదేవా? 
గురువు. అగ్నియే శిష్యా. 

శిష్యుడు. పృధివి అనగా నేమిటి గురుదేవా? 

గురువు. స్వజాతియ్యమైన సద్యోజాతముఖమునుంచి విజాతియ్యమైన పృధివి పుట్టెను 
శిష్యా. 

శిష్యుడు. స్వజాతియ్యమైన సద్యోజాతముఖమనెడి గంధమునకు మూలమేమిటి 
గురుదేవా? 

గురువు. ఉదకముయే శిష్యా. 

శిష్యుడు. ఆకాశమునకు గుణవృత్తస్థితి అనగానేమిటి గురుదేవా? 

గురువు. గుణముశబ్దము, వృత్తి సుచిరము, స్థితివ్యాపకము శిష్యా. 

శిష్యుడు. వాయువునకు గుణవృత్తస్థితి అనగా నేమిటి గురుదేవా? 

గురువు. 1. గుణము, స్పర్శ, 2. వృత్తి, చలనము, 8. స్థితి, గమనములున్నూ శిష్యా. 
శిష్యుడు. అగ్నికి గుణవృత్తిస్థితి అనగా నేమిటి గురుదేవా? 

గురువు. గుణమురూపము, వృత్తి ఉష్ణము, స్థితి చలనములు శిష్యా. 

శిష్యుడు. ఉదకమునకు గుణవృత్తిస్థితులెవ్వి గురుదేవా? 

గురువు. 1. గుణము రసము, ౨. వృత్తి (ద్రవించుట, 8. స్థితి కదలుట యున్నూ కలవు 
శిష్యా. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

శిష్యుడు. పృధివికి గుణవృత్తిస్థితులెవ్వి గురుదేవా? 

గురువు. గుణముగంధము, వృత్తి కఠినము, స్థితి ధరియించుట కలవు శిష్యా. 
శిష్యుడు. స్వజాతియ్యమైన వాయువ విజాతియ్యమున నేమైయున్నది గురుదేవా? 
గురువు. శాకిని, డాకిని మొదలగు అనేక భేదములైన పిశాచ దేహములై యున్నది 
శిష్యా. 

శిష్యుడు. స్వజాతియ్యమైన అగ్ని విజాతియ్యముననేమైయున్నది గురుదేవా? 

గురువు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, యీశ్వర మొదలయిన అనేకభేదములైన దేవతా 
దేహములైవున్నవి శిష్యా. 

శిష్యుడు. స్వజాతియ్యమైన ఉదకము విజాతియ్యమున నేమైయున్నది గురుదేవా? 
గురువు. అనేకభేదములైన ఉదకదేహములైయున్నది శిష్యా, 

శిష్యుడు. స్వజాతియ్యమైన పృధివి విజాతియ్యముననేమైయున్నది గురుదేవా? 
గురువు. 1. ఓషధులు, 2. జరాయుజములు, 3. శ్వేదజములు, 4. అండజములు, 5. 
బుద్భుదములు అయివున్నవి శిష్యా. 

శిష్యుడు. స్వజాతియ్యమైన ఆకాశము విజాతియ్యమున నేమైయున్నది గురుదేవా? 
గురువు. 1. వాయువ, 2. అగ్ని 3. ఉదకము, 4. పృధివి యీ నాలుగింట 
నాలుగాకాశాములైవున్నవి శిష్యా. 


ఇదం అఖిలంజగత్‌ 
నాయనా? సాంఖ్యసూత్రమంతయు జెప్పితి యికను నూటయిరువది తత్వముల 
క్రమము చెప్పెద. సావధానుండవై వినుమని గురుదేవుడీక్రింద వ్రాసిన రీతిని సెలవిచ్చెను. 


తత్వవిమర్శ 

1. మాయ అనగా యెన్నివిధములయినప్పటికీ యిదే గనుక ఏకతత్వమని చెప్పేది. 

2. శిష్యుడు గురువు (జీవుడు,ఈశ్వరుడు) ఆ రెండును సర్వమునకు కారణ 
మహాకారణములైవున్నవి. గనుక రెండుతత్వముల క్రమమని చెప్పేది. 

3. మూలమాయ, విద్యామాయ, అవిద్యామాయ ._ఇదే స్వరము అయివున్నవి. గనుక 
మూడుతత్వముల క్రమమని చెప్పేది. 

4. అగ్నిమండలము 10 కళలు, చంద్రమండలము 16 కళలు, సూర్యమండలము 12 
కళలు, మొత్తము38కి తత్వములు 36న్ను, ప్రకృతిపురుషులు యిద్దరున్ను కలసి 88. 


CG 








శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 

5. ఆకాశము, వాయువ, తేజస్సు, ఉదకము, పృధివి, ఇవి పంచభూతములు. 5 
తత్వముల క్రమమని చెప్పేది 

6. ఈశాన్య, తత్పురుష అఘోర, వామదేవ, సద్యోజాతములు, ఇని 5.మహాభూతములు 
1. మహాంధత, 2.. మనస్సు, 3. చిత్తు అనగా (అణుస్వరూపము) ప్రకృతి వెల్లు 
కాలము 5+3=8 అష్ట ప్రకృతులు ఇది 8 తత్వములక్రమమని చెప్పేది. 

7. విశ్వ తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మ, విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత, సూత్రాత్మ, 
సాంబ్రాట్‌, కూటస్థచైతన్యము, శుద్ధ చైతన్యము. ఇవి పురుష సంజ్ఞలైవున్నవి గనుక 
ఈ పదకొండైన పురుష తత్వాల క్రమమని చెప్పేది. ఇవి ప్రధానములని 
తెలిసికొనవలెను. 

8. మనస్సు, బుద్ధి, చిత్తము, హంకారము, 4. ఇందులో మనస్సు హంకారముకూడి 
1, చిత్తముబుద్ధియుకూడి 1, ఇవిరెండు అంతరింద్రియములు. సమాన, వ్యాన, 
ఉదాన, ఆపాన, ప్రాణములు 5 ప్రాణములు. (శ్రోత్రత్వక్చక్షుర్ణిహ్వాఘాణములు ర 
జ్ఞానేంద్రియములు. వాక్సాణి పాదపాయూపస్థలు 5 కర్మేంద్రియములు15 పై 
అంతరింద్రియములు 2.కలసి యీ పదునేడునుకూడి సూక్ష్మశరీరము ఇది 
సర్వకార్యములకు వునికిపట్టు జన్మములను తెచ్చునది ఇది 17 తత్వముల క్రమమని 
చెప్పవలెను. 

9. శబ్ద్బస్పర్శరూపరస గంధములు (5) తన్మాత్రలు 2 తత్వములు17= అయ్న 
19తోకూడి, పైనర్‌ కలసి 24 తత్వములక్రమమని చెప్పేది. 1 జ్ఞాతతో కలిసి =25 

10. వచన, దాన, గమన, ఆనంద, విసర్దనములు, 5 కర్మేంద్రియ విషయములు. 
కామక్రోధ లోభమోహమదమాత్సర్యములు 6 అరిషద్వర్గములు. (భ్రాంతి అనగా 
మోహనాకారిణి 1 కలసి 12 పైన తెల్పిన తత్వములు 24 కలసి 36 తత్వముల 
క్రమమని చెప్పేది. 


11.జ్ఞాతతోకూడిన తత్వములు 25, వీటి అధిదేవతలు 25, ప్రకృతి పురుషులు 2 
ఇవి 52 తత్వముల క్రమమని చెప్పేది. 

(ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములు) 

8 తాపత్రయములు. 


3 స్థూలసూక్ష్మకారణ దేహములు 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

3 జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు 

3 సత్వ రజ, స్తమోగుణములు 

5 ఆనందమయ, ప్రాణమయ, అన్నమయ, విజ్ఞానమయ, మనోమయ కోశములు 
6 ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రములు 
3 ఇడా, పింగళ, సుషుమ్నలు 

26 ఎరశి 

ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తులు 5 

పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరులు 4 

ఆకార, ఉకార, మకారములు 3 

నాద, బిందు, కళలు 3 

(బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 

త్వకృర్మమాంసరుధిర మేదస్సుమజ్ఞాస్థులు మొత్తం 

(త్వక్కు చర్మ, మాంస, రుధిర, మేదస్సు, మజ్జ, ఆస్తులు) 

ఆగామి, సంచిత, ప్రారబ్ధములు 

గణపతి, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, సదాశివుడు, ముక్తికాంతతో 6గురు 
ఎజుపు, నలుపు, తెలుపు, పచ్చ, ఆకుపచ్చ రంగులు 


A TOE ie rol 


దారీషణ, ధనీషణ, పుత్రీషణములు 

శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసనలు 

షడూర్ములు (ఆకలి, దప్పిక, నిద్ర, మైధునం, శోకము, మోహము) 

ఆస్తి, జాయతే, వర్ధతే, పరిణమితే, అపక్షియ్యతే, నశ్యతి, అను షడ్భావ వికారములు 
88 ఈ మొత్తం 

1 అజ్ఞానము 

36 పైన వ్రాసిన 36 తత్వములు 

120 ఇవి మొత్తం నూటయిరువది తత్వములక్రమమని చెప్పేది. 


SEO OOo, రా ' 'అం 


2 జననమరణములు= దేహగుణములు 
2 శోకమోహములు= మనోధర్మములు 


2 క్షుత్సిపాసలు= ప్రాణధర్మములు 





శ్రీ ననారీ యోగ జ్ఞానామ్యతము 


స్టూలదేహము సూక్ష శ్రదేహము కారణదేహము 
దేహము ఎటుక మరపు 
(బ్రహ్మాండము పిండాందము అండాందము 
మూలమాయ విద్యామాయ అవిద్యామాయ 
పంచభూతములు గుణములు కళలు 
విరాట్‌దేహము జీవదేహము గురుదేహము 
ఎజుక హంస (ప్రణవము 
ఇంద్రియదేహము విషయదేహము నిర్విషయదేహము 


దేహత్రయము యిన్ని విధములై వున్నది సాంఖ్యము సమాప్తము 

శ్రీజగద్దురు విశ్వనాథావధూత పరగుర్వర్పణమస్తు. 
తారకము 

శిష్యా! అండపిండ బ్రహ్మాండములనగా ముందు బాహ్యమునకుచెప్పెద, 
1. అండాందమనగా భూచక్రము, 2. పిండాండమనగా స్థావరములు, పర్వతములు, 
తరువులు మొదలగు చరాచరజీవములు, ౨. (బ్రహ్మాోండమనగా ఆకాశము, ఇది 
బాహ్యలక్షణము. అంతరమునకు 1. అండాండమనగా కంటి గుద్దు. 2. పిండాండమనగా 
బిందువనేటి కంటిపాప- 8. (బ్రహ్మాండమనగా ఆపాపమధ్యను వెలిగేకళ, ఆకళలో 
నిష్మళయే పరబ్రహ్మము. 

పంచీకరణముగురించి నేనువ్రాసిన సంవాద గ్రంధార్ధముల[గ్రంధమందు కలదు 
పంచభూతముల వివరము 

పృథివియనగా కంటి చుట్టూవుండెడి ఎజుపు, కంటిగుద్దు ఉదకము తెల్పు, 
కంటిమధ్యన నలుపు అగ్ని అందులో నీలమైన పాపయేవాయువ, అందులో కళ 
ఆకాశము. ఆకళలో నిష్మళయే తానైన పరబ్రహ్మము. 


త్రివేణులవివరము. 

కంటిలోగల పైనలుపుగంగ, ఆనలుపులో నీలమయినకుండలి అనేపాపయే 
యమున- ఆపాపయే నీలతో యదమధ్యస్థము. ఆపాపమధ్యమున వెలిగెడు వెలుగు 
సరస్వతి- ఆదేవిద్యుర్లేఖ- ఆ వెలుగులో నిష్మళయేతానైన విరాడ్రూపము- అదేముక్తికాంత. 
శిష్యుడు: గురుదేవా! సజ్జనుల తక్షణకర్తవ్యములనెరిగించుడు స్వామీ! 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

గురువు: తా॥ శిష్యా ఏ కార్యమునైనా సాహసమున విమర్శింపక చేయకాడు. అట్లు 

చేయుట వలన సమస్తమైన ఆపదలు రాగలవు విమర్శించి చేయువారికి సకల సంపదలు 

అవియే వచ్చి చేరును. దీనికి ప్రమాణము. 

కిరాతార్దునీయమున: 

శ్లో సాహసావిధధీతనక్రియామవివేకః పరమపదాంపదం। 
వృణతేహివిమృశ్యకారిణంగుణలు బ్దాస్యయమేవసంపదాః॥ 


మరియునైషధంబున 

శ్లో! విచార్యకార్యం సృజమావిధానుమృధాకృతానుతాపస్త్వయి పార్షివి గ్రహం॥ 

తా॥ శిష్యా ఏ కార్యమునైనను విచారించి చేయుము. వ్యర్థముగా ఏపనీ చేయకుము. 

పశ్చాత్తాపము నీ వెన్నంటి యున్న విషసమానమగు శత్రువు వంటిది. 

శిష్యుడు: గురుదేవా! విషసమాన మనగా నేమి?అదెట్లు ప్రాప్తించును? 

గురువు: శిష్యా తల్లిదండ్రులు, తన కంటే పెద్ద తోబుట్టులు, గురువు మరియూ 

(ప్రముఖులను అవమానించిన విషము వలే హాని చేయును. 

విషయము శ్లో! గురుంత్వం కృత్యహుం కృత్యనిర్షనజాయతేవనే॥ 

తా॥ గురువులను ఎదిరించిననూ, నీవు నీవని ఏకవచనమూ సంబోధించియు 
అవమాన పరచినవాడు నిక్టనారణ్యమున బుట్టుననియూ, 
మరియూ శ్లో! నహివశిషుపథ్యః పరిభవః॥। 
తా॥ గురువుల పట్ల హీనభావముతోనుండుట శుభముగాదని పెద్దలు వచింతురు. 

శిష్యుడు: గురుదేవా! వేదశాస్త్రప్రమాణముగా మానవులు త్వరగా చేయవలసిన పని 

ఏది? 

గురువు: జన్మ మరణాది దుఃఖప్రవాహమగు సంసారచ్చేదమును సమూలముగా 

తెగనరుకటయే యోగసాధకులు త్వరగా చేయవలసినపని. 

త్వరితమనగా శో కౌమార ఆచారేత్రాజ్జో, ధర్మాన్భాగవతానిహ॥। 

తా॥ ప్రాజ్ఞాడయినవాడు కౌమారావస్థయందే భగవత్‌కార్యము లాచరింపవలయును. 

భర్తృహరి: శ్తో॥ యావత్స్వచ్చమిదం శరీరమమరుజం యావజ్జరాదూరతో! 
యావచ్చేంద్రియ శక్తిరప్రతిహతాయావదృ్యయంనాయుషః॥। 
ఆత్మశ్రేయసితావదేవవిదుషాతావత్ర్రయత్నో! 
మహాన్‌సందీ ప్తేభవనేహికూపఖననం ప్రత్యుద్యమఃకీదృశః॥। 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

తా॥ ఎంతకాలమువరకూ శరీరము రోగరహితమై బలంగా యుండునో, చాలాకాలం 
ముసలితనము శరీరమునకు రాకుండునో, ఎంతవరకు శరీరమున శక్తి తగ్గకుండునో, 
ఎంతవరకు శరీరమునకు మృత్యువు దూరంగా యుండునో, ఆలోపలనే బుద్ధిమంతుడు 
తను దైవకార్యములు ఆచరించి జీవన్ముక్తుడు కావలయును. శరీరానికి అనారోగ్యము, 
ముసలితనము వచ్చిన తరువాత వాటినివారణకొరకు ప్రయత్నించుట,“ఎట్లన” యింటికి 
నిప్పంటుకొని మండునపుడు, దానినార్చుటకు నూతినిత్రవ్వుచందముగా నుండును అని 
చెప్పినాడు. మరియూ 


శ్లో॥  వ్యాఘీవతిష్టతిజరాపరితర్ణయంతీ రోగాశ్చశత్రవ ఇవప్రహరంతిదేహం! 


ఆయుః పరిస్రవతిభిన్నఘటాదివాంభోలో భస్తధాప్యహితమచరతీతి "చిత్రం! 


తా॥ బెదిరించుచూ పైకి దూకెడి పులివలే ముదిమివచ్చుచున్నది. శత్రువులవలే రోగములు 
శరీరశక్తినిహరించుచున్నవి. పగిలిన కుండలోని నీరు వలే రోజు రోజుకూ ఆయుష్న 
తగ్గుచున్నది. అయిననూ జనులు అరిషడ్వర్గములలో చిక్కిప్రవర్తించుట చాలా చిత్రముగా 
యున్నదని బ్రహ్మజ్ఞానాసక్తులందురు. 

శిష్యుడు: గురుదేవా! మూడుతోగల సర్వ విషయములను తెలియజేయండిస్వామీ! 


ఈషణత్రయములు 
గురువు: ధనేషణ: ధనముయందు ఆశతో మోహముతో యితర విషయములందు 
శ్రద్ధలేకపోవుట. 


దారీషణ: భార్యయందలి మోహముతో యితర విషయములందు ్రద్ధలేకపోవుట. 
పుత్రేషణ: పుత్రులయందు మోహముతో యితర విషయములయందు శ్రద్ధలేకపోవుట. 


వాసనత్రయములు 

దేహవాసన: దేహమేశాశ్వతమని ధనం వెచ్చించుతూ, గృహము పరిచారిక సేవలతో 
సుఖించవలెనను ఆలోచనలతో నుండుట. బ్రహ్మజ్ఞాన శూన్యుడగుట. 

శాస్త్రవాసన: గురువుల వలన, (గంథపఠనములచే సకల శాస్తములనభ్యసించి శాస్త్రజ్ఞానియె 
వేదికలందు ఉపన్యసిస్తూ మదపుటేనుగు వలే హుంకరిస్తూ బ్రహ్మజ్ఞానశూన్యుడగుట. 
లోకవాసన: పురాణాదులయందు చెప్పబడిన క్షేత్రములలో తీర్థయాత్రలు చేయుచూ, 
యిదియేమోక్షప్రదమని భావించి క్షేత్రములు తిరుగుచూ, బ్రహ్మజ్ఞాన శూన్యుడగుట. 










క్ర సనారీ యోగ జ్ఞానామృతము 

గుణత్రయములు 

సత్వము: జనలోకములో యోగ్యమగు కర్మలనాచరించుగుణములు కలుగుట. 
రజస్సు: జనలోకములో తన గొప్పను ప్రదర్శించు కర్మలనాచరించుగుణము కలుగుట. 
తమస్సు: పరమమూర్ధత్వముతో జనులను చేతలతో మాటలతో హింసిచు గుణము 
కలుగుట. 


సంగత్రయములు 

అంతఃసంగ: మనస్సునందు అనేక సంకల్పములతో నుండుట. 

మధ్యసంగము: లోకపారమార్ధికములలో ఒకదానియందైనా స్థిరములేక యుండుట. 
బాహ్యసంగము: యిహలోక కోర్మెలందు తాపత్రయముతోనుండుట. 


అతిబంధత్రయము 
భూప్రతిబంధము: పూర్వజన్మలందు సంప్రాప్తించిన కర్మలవలన ప్రస్తుతజన్మలో ఎన్నిసార్లు 
జ్ఞానాభ్యాసము చపినను తత్‌కర్మఫలమున ఏదో రూపమున విఘ్నములు జరిగి జ్ఞానము 
లభించదు. 
వర్తమాన ప్రతిబంధము 

భార్యాపుత్ర, భూ, ధనగ్భహాదులు, లోకవిద్యయు, జ్ఞానాభ్యాసమునకు, విఘ్నములు 
జరిగి జరుగుతున్నకాలమున ఆత్మజ్ఞానము లభించదు. 
అగామి ప్రతిబంధము 

రాబోవు కాలమందైననూ, జ్ఞానసముపార్దనకు ప్రయత్నించుదమన్నతనకు గల జీవన 
విధానము వలన ఆటంకములు కలిగి మనసునందలి కోర్కె సఫలము కానేరదు. 


శ్యాగత్రయము 


' సాత్వికత్యాగము: మానవులు యజ్ఞయాగాది క్రతువులను నిత్యానుష్టానములు చేస్తూ ఏ 


ఫలితములను కోరకయుండుట 

రాజసత్యాగము: మానవులు యజ్ఞయాగాది అనుష్టానములు చేయుట శరీరానికి 
బాధాకరమని చేయకుండుట. 

శామన త్యాగవు: మానవులు యజ్ఞయాగాద్యనువానములు ఆచరించుట 
కాలయాపనయని యిహలోక భభ్రాంతులతో చేయకుండుట 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము $ సనారీ యోగ జ్ఞానామృతము 
జ్ఞానత్రయము రాజస ధృతి: ధైర్యముతో ఫలాపేక్షను పొంది ధర్మార్థ కామములు చేయునది 
కా i 
సాత్వికజ్ఞానము: సర్వభూతములందు తనవలే జీవాత్మయున్నదను భావముతో నుండుట |శామస ధృతి: స్వప్పుభయ, శోక, కష్ట, మదములయందు అతిగా దిగులు పొందునట్లు 
ఈ 
రాజసజ్ఞానము: సర్వభూతములందు తనవలేగాక జీవాత్మ వేరేగా భావించుట. చేయునది. 
తామసజ్ఞానము: సర్వభూతములలో తనకు కావలసిన జీవములను స్వప్రయోజనమునక సఖత్రయము 
మక్కువతో పెంచి వాడుకుని, తన అవసరము తీరిన పిదప వాటికి ద్రోహము చేయుట బ్వక్త స్ప్రఖము: కార్య ఆరంభకాలమందు కష్టమయినది ఏదో, కార్యాంతరమందు 


కర్మత్రయము అతి సుఖముగనుక అట్టి సుఖరూపమయినది. 

సాత్వికకర్మ: (పేమ,పగలు లేకుండా ఏ ఫలితాన్ని ఆశించని విధంగా చేయబడే పనుల|కాజససుఖము: కార్యారంభమునందు సుఖము, అంతమందు దుఃఖరూపమయినది. 

రాజసకర్మ: అహంకారముతో ప్రతీదానికి ఫలితాన్నాశించి చేయుపనులు శామససుఖము: కార్యములు ఆది అంతములయందు ఏకప్రకారము కష్టరూపమయినది. 
తామసకర్శ: పంచమహాపాతకములయందు భయపడక మనసు నందలి కోర్మెతో ఎలాంటి ధక్తిత్రయము 

పాపకార్యాన్నైనా చేయు పనులు. బాహ్యభక్తి: సదా బాహ్యేంద్రియ విషయములతో శిష్యుడు అతిప్రేమతో గురువును 
కర్తాత్రయము పూజించుట. 


సాత్వికకర్త: యితరులకు ఆరోగ్యం ప్రసాదించుటే ధ్యేయంగా తాను చేయు పః అనన్యభక్తి సదా అంతరేంద్రియములతో శిష్యుడు అతి ప్రేమతో గురువును అంతరమందు 
సఫలమైననూ, విఫలమైననూ సమభావంతో కర్తవ్యమే ధ్యేయంగా కార్యములాచరించుట. మననము చేయునది 

రాజసకర్త:; సంతోషశోక మిళితుడై తాజేయు కార్యములందు మాత్రము దృష్టిగలిగి ఏకాంత భక్తి: సదాపదునాలుగు లోకములు గురువేనని అంతరమున శిష్యుడు 
కర్తవ్యమే ధ్యేయంగా కార్యములాచరించుట. నిశ్చయించునది. 

తామసకర్త: అతి మూర్ధత్వంతో యోగ్యాయోగ్యములాలోచింపక అతి అజ్ఞానంతో కారణత్రయములు 


కార్యములాచరించుట. వైరాగ్యము: ఎల్లప్పుడూ సర్వమూ మిధ్యయని వైరాగ్యముతో నుండుట. 
బుద్ధిత్రయము భక్తి: ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థలయందు భక్తితో నుండుట. 

సాత్వికబుద్ధి: చేయకూడని పని, చేయదగినపని, భయము, భయములేక, బంధము, ఉపరతి; ఎల్లప్పుడూ ఆత్మయందు పరమాత్మ సమాగమునకై పరితపించుచుండుట. 
విముక్తి, నిజము అబద్ధములను తెలుసుకొనునది. దీక్షా త్రయము 


రాజసబుద్ధి: చేయకూడని పని, చేయదగిన పని, రెండింటిని సత్యము, అసత్యములను బాహ్యదీక్ష: సమస్తవస్తువాడుక సమయమందు కనబడు ప్రపంచం యావత్తు ఆత్మేయని 


గర్వంగా గుర్తెరిగినది. నిశ్చయించి సంచరించేది. 


తామసబుద్ధి: ధర్మబద్ధమగు కార్యములను అధర్మకార్యములుగను, అధర్మకార్యములన బ్రశ్రర్రదీక్ష అంతఃకరణ చతుష్టయముచేత వచ్చెడి సకల కార్యములు యావత్తు ఏకము 


భర కార్యములు పం తర వేసి సర్వము ఆత్మకొరకే ప్రపంచమున భాగములుగా అవుతూవున్నది. 
థృతిత్రయము హూర్ణదీక్ష: వ్యవహారిక పారమార్థములయందు చేయబడే సకల పనులు యావత్తు నశించక 
సాత్విక థృతి; ధైర్యముతో అఖండమయిన యోగాభ్యాసమును చేయునది. తగినట్లు చేస్తున్నప్పటికీ సర్వమును అఖండాచలమని నిశ్చయించి ఆభావముతో 


నుందునది. 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృ్యతము 

రహస్యత్రయము 

రహస్యము: యోగసాధనలో ఆత్మను గుర్తించుటను గురించి తెలుపకుండుట. 
అతిరహస్యము: ఆత్మ విషయములనే ప్రధానముగా చెప్పునది. 

పరాపరరహస్యము: సంపూర్ణ అనుభవమును కలుగజేయునది. 

సమాధిత్రయము 

అవ్యయసమాధి: దేహేంద్రియములు, అంతఃకరణములు అణచి కొండరాతివలె చలనము 
లేకయుండునది 

సంచార సమాధి: ఇంద్రియ విషయములు, అంతఃకరణముల చలనములేక ఒకచోట 
నిలకడలేకుండా సంచరించుతూ ఆత్మను పరమాత్మయందు ఐక్యము చేసి ఉంచుట. 
భోగసమాధి: అంతఃకరణములనణచి, ప్రపంచ పారమార్థిక సంచార విషయముల 
గురుదీక్షను బొంది, సర్వ విషయములను ఆత్మయందు తలంచుతూ అఖందభావమును 
పొందియుందేది. 


బాహ్యసచ్చిదానంద త్రయము 

సత్తు; సర్వదేశములయందు సర్వకార్యములయందు సమస్త వస్తువులయందు కదల! 
నిండివున్నాడు పరమాత్మ 

చిత్తు: అచలములో పుట్టినటువంటి అణువైయుండి సదా చలిస్తూ ఉన్నటువంటిది. 
ఆనందము: ఈ చిత్తులో పుట్టి సమస్తలోకములు అయివున్నది. 

అంతఃసచ్చిదానంద త్రయము 

సత్తు= అనృతము= (హంస) చిత్తు= జడము=(తెలివి) ఆనందము= ఇంద్రియానందము= 
(దుఃఖాత్మికము) 

ప్రథమ అవస్థాత్రయము 

ప్రథమావస్థ= జాగ్రత్త/ ద్వితీయావస్థ= స్వప్నము/ తృతీయావస్థ= సుషప్తి, 

శక్తి త్రయము 

ప్రథమశక్తి= ఇచ్చా శక్తి/ ద్వితీయావస్థ= క్రియాశక్తి / తృతీయావస్థ= ద్వేషశక్తి 


క్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
మంటపత్రయము 

శ్రవణమంటపము= శ్రవణమనెడి పేరుగలది .(విషయాలను వినెడిది) 

మనన మంటపము= విషయాన్ని పదేపదే యోచించునది (శోచించడమను పేరుగలది) 
నిరుద్వసనమంటపము= విషయసారమును అనుభవించెడి పేరుగలది. 


పురుషత్రయనిరూపణము 

క్షరము= పిపీలకాది బ్రహ్మపర్యంతమైన సర్వభూతములను క్షరుడని చెప్పబడును. 
అక్షరము= సర్వభూతములకు అధికారమైన సంవిద్రూపమును కూటస్తుడనియు 
అక్షరుడనియు చెప్పబడును. 

ఉత్తమరూపుడు = క్షరాక్షరములు లేనటువంటి అఖండ స్వరూపము పరమాత్మ(విరాట్‌) 


యాగత్రయము 

బాహ్యయాగము= యజ్ఞ యాగములు, నిత్యానుష్థానములు చేయుట. 
అంతరయాగము= శాక్తేయ ఉపాసనలు చేయుట. 
అంతరాంతరయాగము= అఖండ బ్రహ్మానందమును పొందుట. 


లింగత్రయములు 

స్రీలింగము= జగత్‌ సర్వము (ప్రకృతి) స్రీ లింగము. 

పుంలింగము= జగత్తుకాధారుడైన కూటస్ట్థ చైతన్య పురుషుడు. 

నపుంసకలింగము= గుణరహితమయిన సమయమందు పైరెండు లేనివిగనుక నపుంసక 
లింగము. 


అర్ధత్రయములు 
బాహ్యార్థము= భక్తిజ్ఞాన వైరాగ్యములను విచారణ చేయునది 
లక్ష్యార్థము= యోగ, జ్ఞాన, విషయములయందున్న స్వానుభవము 
భావార్థము= పరిపూర్ణ ముక్తిని పొందెడి ఆచరణములు. 


కాలత్రయ నిరూపణము 

భూతకాలము= గతంలో జరిగిపోయినకాలము. 
వర్తమాన కాలము= ప్రస్తుతము జరుగుచున్న కాలము. 
భవిష్యత్మాలము= ముందుగా జరుగబోవు కాలము. 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

ప్రతిబింబత్రయము 

బింబము= మూల ప్రకృతి / ప్రతిబింబము= చైతన్యమయిన శుద్ధ ప్రకృతి. 
ప్రతిబింబాంతర బింబము= ఈయంశయందు బుట్టిన జడరూపమైన తెలివి. 


కర్మత్రయ నిరూపణ 
అంతఃకర్మ= మనస్సు, బుద్ధి, చిత్తముల చేత తలంచి నిశ్చయించి సమాధానము 
పొందినది. 

మధ్యకర్మ= జ్ఞానేంద్రియములయందు గల పనుల చేత బుట్టినది. 

బాహ్యకర్మ= కర్మేంద్రియములచేత చేసిన పనులవలన రాబడినది 


అండత్రయ విచారము 

బ్రహ్మాండము = పంచభూతములతో కలసి వుండేది(జగత్‌) 

పిండాండము= పంచకోశములతో గల శరీరము. (84 లక్షల జీవరాసులు) 
అండాండము= పంచరంగులు గల తేజో రూపమయిన నేత్రము. (దృష్టి నిచ్చునది) 


 భిన్నాదిత్రయ వివేకము 
భిన్నము= భూర్భువస్సువలోకములు / అభిన్నము= పంచభూతములు = భిన్నాభిన్నము= ఆ 


ఆనందత్రయముల్లు 

విషయానందముప్త పంచవిషయములచేత రాబడే ఆనందము 

విద్యానందము= అంతఃకరణల చేత రాబడే ఆనందము 

బ్రహ్మానందము= విషయానందము, విద్యానందము నశిస్తే వచ్చేది 
బ్రాహ్మణత్రయ విచారము 

ప్రణవము= నిజ ప్రణవమే ఒక బ్రాహ్మణుడు / తత్‌ శబ్దం= ఆ శబ్దమునకు కారణ 
ఒక బ్రాహ్మణుడు / సచ్చబ్దం= ఆ శబ్దసాక్షియే (తెలివి) ఒక బ్రాహ్మణుడు. 
అంతరనాడీ త్రయము 

ఇడ్క,పింగళ, సుషుమ్న ఈ మూటినివరుసగా, గంగా, యమున, సరస్వతి యందు 
తత్వత్రయము 

ఆత్మ తత్వము, విద్యాతత్వము, పరతత్వము 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

అభ్యాస త్రయములు 

శ్రవణము= సమస్త వేదార్థములు వినుట/ మననము= 
నిధిధ్యాస = మనసునందు నిలిపి అనుభవించుట 


విన్నదానిని సదాతలచుట / 


వర్ణత్రయములు 
అకార, ఉకార, మకారములు 


కుండలి త్రయము 

ఆధారకుండలి= మూలాధారమందుగల కుండలిని అనే శక్తి 

మధ్యకుండలి= అనాహత చక్రమందున్న కుండలిని అనే శక్తి 

ఊర్థ్వకుండలి= విశుద్ధచక్రమునుండి బలముతో భేదించుకొని పోయే కుండలిని అనే శక్తి. 


గ్రంథి త్రయము 

బ్రహ్మగ్రంథి= మూలాధారమందున్నది / విష్ణు గ్రంథి= మణిపూరకమందున్నది / రుద్ర 
గ్రంథి= ఆజ్ఞా చక్రమందున్నది 

రాజయోగలక్ష్య త్రయములు ; 
బాహ్యలక్ష్యం= గురువుచే చెప్పబడిన నిర్గుణ విషయమైన అనుభవము, మనస్సున 
నిశ్చయించుకొని బయలందు వాటిని చూచుట 

మధ్యలక్ష్యం = బయలందు చూచిన సమస్త విషయార్థములను తనయందు నిలుపుకొనుట 
అంతర్లక్ష్యం= తనయందులయం చేసుకున్న సమస్త అర్థములను తనలో స్వస్వరూపముగా జూచుట 


బంధత్రయము 
మూలబంధము= మూలాధార కుండలిని పెకళించుట / ఓధ్యాణబంధము= నాభియందు 
ప్రాణ, ఆపానవాయువులను కలిపి విష్ణుగ్రంథిని భేదించుట. 


జాలంధర బంధము = విశుద్ధచక్రమందు నిలిచి (స్థూల శరీర స్ప బ్రహ కోల్పోయి) ఊర్ధ్వ | 
కుండలీ భేదనముచేయుట. 

రృష్టిత్రయము 

ప్రతిమాదృష్టి= భూచరీముద్ర సంబంధమయిన యొక కళాదృష్టి 

పౌర్ణమి దృష్టి= శాంభవీముద్ర సంబంధమయిన అర్జోన్మీలితమైన సంపూర్ణ చంద్రికా దృష్టి, 
అమావాసదృష్టి= ఫన్ముఖి రాధాముద్రల సంబంధమయిన మహేంద్ర దృష్టి 











శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

అంతర అవస్థా త్రయములు 

జాగ్రత్తలో జాగ్రత్త= సదా తన్నుతా గుర్తెరిగియుందేది. 

స్వప్నములో స్వప్నము= అంతఃకరణ చేత పుట్టబడిన్మ కార్యములను స్వష్నావస్థవలె! 
గుర్తెరిగి ఉండుటయే. 

సుషుప్తిలో సుషుప్తి= సదా తుర్యమునందు ఐక్యమయి ఈ రెంటిని మరచియుందేది. 
లక్షణత్రయము 

జహర్లక్షణము= జీవలక్షణము / అజహర్లక్షణము=ఈశ్వర లక్షణము/ జహదః 
హర్లక్షణము= కూటస్థ చైతన్య లక్షణము. 

ఆధాత్మత్రయ సంశయములు 

ఆధ్మాత్మికతా దాప్యము= జ్ఞానేంద్రియపంచకము, కర్మేంద్రియ పంచకము, అంతః 
కరణ చతుష్టయము. ఆది భూతకతాదాష్యము= పైవాటి క్రియలు. ఆది భౌతికతా 
దాష్యము = పైవాటి అధిపతులు. 

తాదాప్య త్రయ నిర్ణయము 

సహజతాదాప్యము= అంతఃకరణ చతుష్టయములు ఐక్యమయినది. 

కర్మదతా దాప్యము= మనోహంకారములు కలసి చేయబడిన పనులు. 

(భ్రాంతి జన్యతా దాష్యము = వాసనాత్రయము వదలని వలన కలుగు మనో చాంచల్యము. 
మండల త్రయములు 

అగ్నిమండలం= నాభియందు గలదు / చంద్రమండలము = కంఠమందు గలదు | 
సూర్యమండలము. = నేత్రమందుగలదు. 

అద్వైతత్రయము 

ద్రవ్యాద్వైతము = పాంచభౌతిక అనే ద్రవ్యము ఒకటియని నిశ్చయించుట. 
క్రియాద్వైతము= పాంచభౌతికము చేత చేయబడిన క్రియలు సమస్తము ఏకమనిపించుట. 
భావాద్వైతము= పై రెండిటియొక్క సంధి సంపూర్ణమైన భావము ఒకటేయని 
నిశ్చయించుట. 

నాదబిందు కళ స్వరూపము 

నాదము= పంచభూతములయొక్క గుణములు యావత్తూ నాదము. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

బిందువు= మనో, బుద్ధి, చిత్తములను ఒకటిగా చేసేది. 

కళ= క్షేత్రజ్ఞ, ప్రత్యగాత్మ, చైతన్యములను ఒకటిగా చేసేది. 

అపరోక్ష లింగత్రయము 

ప్రాణలింగము= జాగ్రత్త అవస్థయందు సంచరించే ప్రాణాది దశ వాయువుల యొక్క 

కార్యములు అయిక్యము. J 

ఇష్టలింగము= స్వప్నావస్థయందు సంచరించేయే సప్తదశకంగలదో, వీటిలో కలిసెది. 
అ 

బావలింగము= అఖండశబలమై నిలిచిఉండేది. 

దృష్టిత్రయము 

బాహ్యదృష్టి= పరోక్షమున ఒకటిగా చూచునది. 

అంతర దృష్టి= పరోక్షమును అపరోక్షమందు ఐక్యము చేసుకొనునది. 

భావదృష్టి= పరోక్షాపరోక్షములు లేక నిలిచినది. 

పంచాక్షరీ త్రయము 

జీవపంచాకరి= లవరయహ / ఈశ్వర పంచాక్షరి = అ, ఉమయఃం / మధ్య పంచాక్షరి 
= నమశ్శివాయ. 

భూమాత్రయ నిరూపణ 

దుఃఖము = (ప్రపంచమునందు ఉందే అవిద్యా సంబంధమగు (భ్రమ. 
సంభ్రమము= ఆత్మ ఐక్యమందు ఉత్సాహమును పొందుతూ ఉండునది. 
ఆనందాభ్రమము= సర్వమునందు అఖండాచలముగ చేసుకుని ఆనందమునందు ఐక్యమై 
పరమానందముతో ఉన్నది. 


. 


కాంతాత్రయము I 
బహిఃకాంత= పరోక్షమందు ఉండే పంచభూత సంబంధమయిన పంచశక్తి స్వరూప 


కాంతి. 
అంతఃకాంత= పంచశక్తులు ఐక్యమయి ఏకశక్తి అయి నిలిచినది. 


ముక్తికాంత= సర్వమును భేదించి గురుముఖతా రాబడ్డయేజ్ఞానముకలదో దానియందు 
ఐక్యమయి ఉందేది. 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

ప్రణవత్రయము 

బాహ్వప్రణవము= పిపీలికాది బ్రహ్మ పర్యంతము పదునాలుగు భువనములతో నిండి 
అఖండ నాదమును పలుకుచుండునది. 

అంతఃప్రణవము= సహస్రార కమలమందు నివసించి తుమ్మెద నాదముచేస్తూ వుండునది. 
యోగ ప్రణవము= (గంథిత్రయమును భేదించుకొని బ్రహ్మ కవాటము దాటి బయలు 
వెళ్ళునది. 


విరాట్‌ త్రయ విచారము 

విరాట్‌= బాహ్యస్థితి చతుర్దశ భువన రూపమైయున్న చిన్మయుని పేరు 

స్వరాట్‌= అంతటాయుండే యే స్వరము కలదో అట్టి స్వరమునకు ఆధారమైయున్న 
చిన్మయుని పేరు 

సాంమ్రాట్‌= విరాట్‌, స్వరాట్‌ల యొక్క మధ్యయందు గల చిన్మయుని పేరు. 
పరత్రయ విచారము 

పరః = చతుర్దశ భువనములు / పరతరం = బ్రహ్మ ప్రపంచకము / పరాత్పరం = 
సంపూర్ణమైన ఆత్మ 

కళాత్రయము 

చంద్రకళ = 16 కళల స్వరూపము / సూర్య కళ = 12 కళల స్వరూపము / అగ్ని కళ 
= 10 కళల స్వరూపము యివియే చిత్తము, బుద్ధి, అహంకారములు. 
ఆకాశత్రయము 

ఘటాకాశము = పిండాందముతో ఉండేది / మఠాకాశము = బ్రహ్మాండమున మధ్యన 
ఉండేది / మహదాకాశము = పిండాంద బ్రహ్మాండములకు ఆధారమయి ఉన్నది. 
శిష్యా! త్రయ సంబంధమగు విషయములన్నియూ తెల్పితిని. వీటిని వివేకముతో 
(గహించుము. 

శిష్యుడు : గురుదేవా యింకనూ యిట్టి విషయములన్నీ తెల్పుము స్వామీ. 

గురువు : శ్రద్ధగా వినుముణశిష్యా ! 

సప్తపుర సౌజ్ఞ 

నపురము= జ్ఞానేంద్రియ పంచకం ఒక పురము / కర్మపురము= కర్మేంద్రియ పంచకము 
/ అంతఃపురము= అంతఃకరణ చతుష్టయము / తైగుణ్యపురము = గుణత్రయము / 


ఇ 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
కాలపురము = పూర్వ సంచితమైన కర్మ / అపంచీకృత భూత పురము= తన్మాత్రలు 
కలసినది / ఈశ్వరపురము = వాయుదశకము (దశవాయువులు). 
అష్టతను ప్రశంసలు 
సూలదేహము= పంచభూతములతో కూడినది / సూక్ష్మదేహము = పంచలింగములతో 
కూడినది / కారణ దేహము = హంసమయమయినది / తుర్య దేహము = 
ప్రణవమయమయినది / ఆనందదేహము = ఉత్సాహముతో కూడినది / భిన్న దేహము 
= ప్రకృతి పురుషులతో కూడినది / చిద్రూప దేహము = కేవలము ప్రకృతి దేహమయినది 
/ శుద్ధాంగలింగ దేహము= శుద్ద స్ఫటిక (ప్రకాశ దేహమయమైనది. 
అష్టాత్మక నిరూపణము 
జీవాత్మ = జ్ఞానావస్థయందు జీవుడే ఆత్మయని (భ్రమ చెందుట / అంతరాత్మ హంసయే 
ఆత్మయని (భ్రమ చెందుట / పరమాత్మ= నిజప్రణవమే ఆత్మయనడము / నిర్మలాత్మ = 
ద్వివిధ ప్రణవములు ఐక్యమయి ఆత్మ యనడము / శుద్ధాత్మ = మనోకల్మషములు 
రహితమయి అంతరమందు (బ్రహ్మము (ప్రకాశిస్తూ ఉన్నదనుట / జ్ఞానాత్మ = 
అంతరబాహ్యమును జ్ఞాన రూపమనుట / భూతాత్మ = పంచభూతములు ప్రకృతి యని 
నిర్గుణమయినందున ఆత్మయనుట / మహదాత్మ= అంతా మహదాత్మయే కానీ యితరము 


కాదనుట. 
సప్తవ్యసనములు 
తనువ్యసనము= దేహపోషణయందు అతి (శ్రద్ధ కలిగియుండుట / పానవ్యసనము = 
మద్యపానమందాసక్తి కలిగియుండుట / క్రీడా వ్యసనము= జూదము మొదలగు 
ఆటలయందు ఆసక్తి కలిగియుండుట / వాగ్యసనము = అతిగా ఉపన్యాసములు 
చెప్పుటయందు ఆసక్తి కలిగియుండుట / కామవ్యసనము = అతిగా ప్రీ సంపర్మమందును, 
అసంభరిత కార్యములందు ఆసక్తి కలిగియుండుట / కర్మ వ్యసనము = మోక్ష 
సంబంధమయిన పాప, పుణ్య కర్మలయందాసక్తి కలిగియుండుట / ఉత్సాహ వ్యసనము 
= విషయములు తెలుసుకొనవలయునను కోరిక కలిగియుండుట 
సప్తశక్తి స్వరూపము 

శాకిని= నోటిని (త్వక్కు ఆశించి ఉండేది / డాకిని = రక్తమును ఆశించి ఉండేది | 
/ లాకిని = మాంసమును ఆశించి ఉండేది / కాకిని = మెదడును ఆశించి ఉండేది / | 





శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 

సాకిని = ఎముకను ఆశించి ఉండేది / హాకిని = ముఖమును ఆశించి ఉండేది / 
యాకిని = శుక్లమును ఆశించి ఉండేది 

సప్తావరణ లక్షణము 

పృథివి= మొదటి యావరణ / ఉదకము = రెండవయావరణము / తేజస్సు = 
మూడవయావరణము / వాయువు = నాలుగవ యావరణము / ఆకాశము = అయిదవ 
ఆవరణము / ఎజుక = ఆరవ యావరణము / మహత్తత్వము = ఏడవ యావరణము 
అరిషద్వర్గములు 

కామము = కోర్కెలు కలగడము / క్రోధము = హింస చేయడము / మోహము= ఆశను 
పొందుట / లోభము = లోభితనము / మదము = గర్వించడము / మాత్సర్యము = 
యితరుల జెన్నత్యమును చూచి సహించలేకపోవుట. 

అష్టమద నిరసనము 

గ్రామము = ఉత్తమగ్రామవంతుడనునది / కులము = ఉత్తమ కులవంతుడనుకొనునది 
/ అర్థము= అతి ధనవంతుడననునది / విద్య= విశేష విద్యావంతుడనునది / రూపము 


= అతి అందగాడనుకొనుట / యవ్వనము = మంచి వయసున బలవంతుడననుకొనుట 


/ క్షేత్రము = యింద్రభవనమువంటి యిల్లుగలవాడిననుకొనుట / ధాన్యము= పెక్కు 
ధాన్య సంపదగలవాడిననుకొనుట. 

ఉత్తరమదాష్టకము 

స్తోత్రము = యితరుల పొగడ్తలకు ప్రియుడై యుండుట. 

సర్వకార్య నిరసనము = మంచిపనులను అజ్ఞానముచే తృణీకరించుట. 

మూఢ దశావర్తనం = నిజమును తెలుసుకోలేక మూఢునిగా ప్రవర్తించుట. 
కాపట్యము = మనసునకుచ్చితభావముతో ప్రవర్తించుట. 

అతిమోహము= పొగడ్తలకు పొంగి వారు కోరినదిచ్చుట. 

అతి వాగాడంబరము = ఎల్లప్పుడూ తన గొప్పలను తానే అతిగా చెప్పుకొనుట. 
సంచారము = ఎక్కడ ఏమున్నదోనని (భ్రాంతితో దేశ సంచారము చేయుట. 
మరణభయము = ఎప్పుడు ఎలా మరణము సంబవించునోయని భయపడుతుండుట. 
అష్టపాశములు 

లజ్ఞ= అతి సిగ్గుతో ఉండుట / భయము = అతి భీతితో నుండుట / రుణము = 
సంపాదన తక్కువై సమాజమెప్పుకై అప్పు చేయుట / శంక = 'ఎప్పుడూ ప్రతీదానికి 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

అనుమానించుట / జుగుప్స = ప్రతీదానికీ అతిగా విచారించుట / కులము = మాకులమే 
గొప్పదనుకొనుట / బలము = నాకు గొప్ప బలము కలదని యోచించుట / వ్రతము = 
నియమ నిష్టలను అతిగా పొందుట 


అష్టకష్టములు= ఖార్తవకపారవుట డ్రందిమాతువినకపోవుట 
బుణభాధ= తన గొప్పలకు అప్పుచేసి కార్యములాచరించి బాధలుపడుట / బీదయాచన 
= తను పోషణకై అడుక్కొనుట కొందరిచే లేదనిపించుకొని సమాజంలో హీనముగా 
జీవించుట / దారిద్ర్యము = జీవనయాత్రకు యిబ్బంది పడుట/ వార్థక్యము = శరీరము 
శక్తి హీనమగుట / దాసిత్వము = యితరులకు చాకిరీ చేయుట / రోగము = వ్యాదులచే 
బాధలనొందుట / దేశత్యాగము = స్వదేశమును వదలి పరదేశములకు పోవుట 


ష్టభోగములు 

సుగంధము= కసూరి, జవ్వాది మొదలగు సువాసనలయందు ప్రీతి / వస్త్రములు = 
పట్టుపీతాంబరాదులందు ప్రీతి / ప్రీభోగము= అందమగు స్రీలయందు ప్రీతి / గానము= 
సంగీతము వినుట, ఆవిద్య అభ్యాస యందు ప్రీతి / భోజనయిచ్చ= నవకాయ 
పిండివంటలతో మృష్టాన్న భోజనములందు ప్రీతి / అభ్యంగనము = సుగంధమిళితమగు 
జలస్నానమందు ప్రీతి / శయ్య = మెత్తని పరుపులు సున్నితమగు వస్త్రములపై పవళింప 
ప్రీతి / భూషణములు = నవరత్నఖచిత సువర్ణ దివ్యాభరణధారణయందు ప్రీతి. 


౮ 


అష్టాంగరాజయోగములు 

యమ= వైరాగ్యము కలగడము / నియమ = పూర్ణభక్తిని పొందడము / ఆసన= 
సదాసంతోషము పొందడము / ప్రాణాయామము= వాయుస్థంభనము చేయడము / 
ప్రత్యాహార = కలిగినదానితో నిత్యానందము పొందడము / ధ్యాన = సదా 
చిన్మయస్వరూపము చూడటము / ధారణ = నిశ్చలదృష్టిని సాధించడము / సమాధి = 
యోగధ్యానమందు నిరంతరము పూర్ణ సమాధిని పొందడము 


షద్విధముక్తి విచారము 

సాలోక్యము= కళా సందర్శనమగుట/ సామీష్యము= సారమును తెలిస్తే వచ్చేది / 
సారూష్యము= అంతఃకరణచతుష్టయం ఒకటితో ఒకటి ఐక్యమయినపుడు ఒకటిగా 
నిలిస్తే వచ్చేది / సాయుజ్యము= చిత్తుయందు అనగా శుద్ధ ప్రకృతిరూప ప్రణవమందు 
ఐక్యమయితే వచ్చేది/ సారిష్టము= పరోక్షమును అపరోక్షమందు ఐక్యము చేసుకుని 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
పరిపూర్ణ అనుభవమందు నిత్యసమాధియుక్తుడయితే వచ్చేది/ విదేహము= ద్వందా 
తీతుడయిన ఆత్మ ఐక్యమయితే వచ్చేది. 


పర్వదిన పంచకము bes 

1. పూర్ణిమ, 2. అమావాస్య, 8. సూర్యసంక్రమణ దినము, 4. కృష్ణపాడ్యీమి, 5. కృష్ణ 
చతుర్దశి. 

భ్రాంతి పంచకము 


రజ్జుసర్పభ్రాంతి= తాడును చూచి సర్పమని భ్రమించుట. 

శుక్తి రజిత భ్రాంతి= ముత్యపుచిప్పను చూచి వెండియని భ్రమించుట. 
మరుమరీచిక భ్రాంతి= యండమావులను చూచి నీరని భ్రమించుట. 
స్థాణుపురుష భ్రాంతి= ఎండిన మొద్దును చూచి పురుషుడని భ్రమించుట. 
సుషుప్తి దినభ్రాంతి= పగలు నిద్రపోయి మేల్మాంచి ఉదయమని భ్రమించుట. 


పంచవింశతి తత్వనిర్ణయము 

జ్ఞానేంద్రియములు = శోత్రము, త్వక్కు చక్షువు, జిహ్వ, ఘ్రాణములు. 
కర్మేంద్రియములు= వాక్కు పాణి, పాదము, గుదము, మర్మావయవము. 
వాయుపంచకము= ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. 
- పంచతన్మాత్రలు= శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములు. 
ఆకాశపంచకము= మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత. 


పంచభూత లక్షణము 


భూగుణవృత్తి= గంధము, కఠినము, ధారణ ఈ మూడును భూమికిగల గుణస్థితి సత్తాలు.. 


ఉదకగుణవృత్తి= షడ్రసములు గ్రహించుట, చలించుట, కలుసుకొనుట ఈ మూడును 
నీటికిగల గుణవృత్తి స్థితులు. 

తేజోగుణ వృత్తి= రూపము, ఉష్ణము, పచనము ఈ మూడును తేజస్సు యందుగల 
గుణ వృత్తి స్థితులు. 

వాయుగుణవృత్తి= స్పర్శ, చలనము, గమనము ఈ మూడును వాయువునందుగల 
గుణవృత్తి స్థితులు. ; 

ఆకాశగుణవృత్తి= శబ్దము, సుషిరము, సర్వవ్యాపకము ఈ మూడును ఆకాశమునందుగల 


గుణవృత్తి స్థితులు. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

పంచభూతాంశలు 

పృధివీసంబంధము = ఎముకలు, రోమములు, మాంసము, చర్మము, నరములు. 
ఉదకసంబంధము= మెదడు, మూత్రము, రక్తము, శుక్లము, అమేధ్యము. 
తేజస్సబంధము= ఆకలి, దప్పిక, మాంద్యము, సంగమము, నిద్ర. 

వాయు సంబంధము = అడ్డగించుట, చలించుట, ఓర్చు, అధోగతి పొందుట, నిలుచుట. 
ఆకాశ సంబంధము= భయము, మోహము, క్రోధము, లోభము, కామము. 
పంచశక్తి స్వరూపము 

క్రియాశక్తి= కర్మేంద్రియములచే చేయబడు క్రియలన్నియూ క్రియాశక్తి స్వరూపము. 
ఇచ్చా శక్తి= తన్మాలచేత చేయబడు క్రియలన్నియూ ఇచ్చాశక్తి స్వరూపము. 

జ్ఞాన శక్తి = జ్ఞానేంద్రియముల చేత చేయబడు క్రియలన్నియూ జ్ఞానశక్తి స్వరూపము. 
ఆదిశక్తి= వాయుపంచకము చేత చేయబడు క్రియలన్నియూ ఆదిశక్తి స్వరూపము. 
పరాశక్తి= ఆకాశపంచకముచేత చేయబడు క్రియలన్నియూ పరాశక్తి స్వరూపము. 
సూచన=పంచభూతగుణముల పంచీకరణ నాచే వ్రాయబడిన 

శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరసంవాద (గ్రంథార్థముల గ్రంధమందు కలదు. 


వ్యాపార పంచకము 

ఆకాశకార్యము= జ్ఞాతసమానవాయువును కలుసుకొని శ్రోత్రమునకు వచ్చి శబ్దమును 
విని వాక్కు మూలముగా బయల్పడును. 

వాయుకార్యము= మనస్సు వ్యానవాయువును కలుసుకొని చర్మమునకు వచ్చి 
స్పర్శనుగ్రహించి పాణి మూలముగా బయల్పడును. 

తేజోకార్యము= బుద్ధి ఉదానవాయువును కలుసుకొని నేత్రమునకు వచ్చి రూపమును 
చూచి పాదము మూలముగా బయల్పడును. 

ఉదకకార్యము= చిత్తము అపానవాయువును కలుసుకొని జిహ్వకువచ్చి రసమును 
అనుభవించి, ఉపస్థమూలముగా బయల్పడును. ' --. 

పృధివీ కార్యము= అహంకారము ప్రాణవాయువును కలుసుకొని నాశికమునకు వచ్చి 
వాసనను (గ్రహించి గుదమూలముగా బయల్పడును. 


పంచకోశ నిర్ణయము 
అన్నమయకోశము = అన్నముచేత వృద్ధి నొందునది. 


















శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
మిత్రులు= అంతఃకరణ చతుష్టయము/ శత్రువులు = మనసునందలి కోర్కెలు | 
బంధుజనులు = ఇంద్రియాదులు / సోదరులు =త్రిగుణములు / నివాసస్థానము : 
త్రిపురములు / దరిద్రము = అజ్ఞానము / భాగ్యము = జ్ఞానము (అపరోక్ష జ్ఞానము, 
పరిచారకులు = కర్మేంద్రియములు / మహాభోగము బ్రహ్మానందము. 


చతుర్విధ శుశ్రూషలు 
అంతర శుశ్రూష= గురువుయొక్క సర్వకార్యములను శిష్యుడు అతి శ్రద్ధతో నిర్వహించుట. 
అంగ శు([శూష = గురువుయొక్క శరీరానికి శిష్యుడు అతి భక్తితో సేవలు చేయుట. 
స్థాన శుశ్రూష = గురువుయొక్క గృహాన్ని ధనధాన్యములను వస్తువులను అతి (ప్రేమతో 
కాపాడుట. 
భావ శుశ్రూష = తల్లి, తండ్రి దైవము గురువేనని నిశ్చయించుకొని వినయ విధేయతలతో 
నుండుట. 


సాధన చతుష్టయము 

నిత్యానిత్య సరకు ఆత్మ నిత్యమనిన్నీ, జగత్‌ అనిత్యమనిన్ని తెలుసుకొనుట. 
ఇహముత్రార్ధఫలభోగ విరాగము = ఈలోకమందు, పరలోకమందునూ గల భోగములు 
అనిత్యమని తెలియుట. 
అధికారము = సాధన చతుష్టయసంపత్తి కలుగుట, అనుబంధ చతుష్టయము/సంబంధము 
= వేదాంత విద్యాసముపార్దన / విషయము = (బ్రహ్మవిద్యా ఉత్తమమోత్తమైనది | 
ప్రయోజనము = నేతి నేతి వాక్యనిరూఢి. 


మునిచతుష్టయము 

బ్రహ్మవిదుడు = బ్రహ్మమును గుర్తెరిగి సదా మననము చేయువాడు. 

బ్రహ్మ విదారుడు = (బ్రహ్మను గురించిన విషయములను సదాశ్రవణము చేయువాడు. 
(బ్రహ్మ విద్వర్యుడు = బ్రహ్మయందు ఆరూఢభావము గలవాడు. 

బ్రహ్మ విద్వరిష్ణు = బ్రహ్మయందు ఐక్యమంది శూన్యలింగస్తితి యందుండువాడు. 
జ్ఞానయజ్ఞ స్వరూపము 

యజమాని = జ్ఞాత/ అద్వర్యుడు = అజ్ఞానమనే వహ్నిరహితమగు నేత్రము / బ్రహ్మ = 
మనస్సు / అజ్జేదృడు = శాస్త్రములు / జెద్దాత = స్పరిశము / బుత్విక్కులు = చిత్తము, 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

బుద్ది, అహంకారములు / దక్షిణాగ్ని = (శోత్రము / అవహనీయం = నోరు / గార్హప్రత్యం 
= నేత్రం / అగ్ని = ఎడతెగని అఖండ బోధ / యూపస్థంభము = నిజ[శ్రవణము / 
మం[(త్రము = 
కర్మేంద్రియములు / పత్ని = ప్రకృతి / పాత్రలు = సప్తధాతువులు / సోమం = అమృతము 
| అవబ్బధస్నాన ప్రవేశం = భూయుగమందు ప్రవేశం 


అనాహతచక్రమందలి నాదం / పశువులు = దశవాయువులు 


మానవస్థితరత్న చతుష్టయము 

విజానము = విషయములను గ్రహించుట / సుజ్ఞానము = యోగజ్ఞానము / ప్రజ్ఞానము 
= ఆత్మయందైక్యము చెందు జ్ఞానము / స్థిత ప్రజ్ఞత 
కలిగియుండుట. 


= అఖండానుభవమందు అతినిష్ట 


వివేకపురుష చతుష్టయము 
ఆర్తః = జ్ఞాన విషయములందు అతి శ్రద్ధగలవాడు / జిజ్ఞాసి 
గ్రంధాన్వేషకుడు / అర్థార్థి = మనోన్మని ప్రాందుటకు తీవ్రసాధన చేయువాడు / జ్ఞాని = 


బ్రహ్మాన్ని పొందినవాడు. 


= జ్ఞానవిషయములందు 


చతుర్విధ పురుషార్థములు 


ధర్మము= వేదాంత విద్యా విచారణ / అర్థము : = పరమ రహస్యాన్ని గ్రహించుట / 
కామము = ముక్తికాంత సంగమము / మోక్షము = నిర్వికల్ప సమాధి. 

చతుర్విధ యోగములు 

మంత్రయోగము = ఎకాక్షరి, ద్వియక్షరి, పంచాక్షరి, షడాక్షరి, అష్టాక్షరి ద్వాదశాక్షరి 
మొదలగునవి జపించుట. 

లయ యోగము = అనాహత చక్రమందు గల నాదమందు మనస్సును ఐక్యముచేయుట. 


హటయోగము = వాయువును తన స్వాధీనము చేసుకొనుట. 
రాజ యోగము = బాహ్యాంతరములయందు బ్రహ్మకళ నిండునట్లు చేయు సాధన. 


చాతుర్ధిహనిర్ణయము స్ట 
స్థూలదేహము/ అవస్థ = జాగము / నేత్రములు = స్థానము/ గుణము = రాజసము / 
భోగము = క్రియాయుక్తము / అభిమాని=విశ్వుడు 

సూక్ష్మదేహము/ అవస్థ = స్వప్నము / కంఠము = స్థానము / గుణము = తమము / 
ఆనందము = భోగము/ అభిమాని = తైజసుడు 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

కారణదేహము/ అవస్థ = సుషుప్తి / హృదయము = స్థానము / గుణము = తమము / 
ఆనందము = మహాభోగము/ అభిమాని = ప్రాజ్ఞుడు 

మహాకారణ దేహముఅవస్థ = మరణము / స్తానము = సహస్రారము/ గుణము = 
గుర్తు / “మహానందభోగము” అభిమాని = గురుడు 


చతుష్టయగుప్త సమాధి 

పాణిద్వారము = స్వవిషయము, పరవిషయములందు సువర్ణము 
ఉండుట. 

భగద్వారము = అప్సర ప్రీలయందైననూ కోరికలేక పత్నియొక్క కోరికచేత సంగమించుట. 
పరద్వారము = అంతఃకరణ చతుష్టయమునకు ఎట్టి కార్యమునూ లేకుండా చేయుట. 
వాగ్బారము = మనసును బాధించునవి, అబద్ధములు, జీవన విగానమునకు కావలసిన 
మాటలను విడిచి, సత్యవాక్యములు, భగవత్‌ స్తుతి వాక్యములు పల్ముచూ 
సమయములందు మౌనముగా నుండుట. 


ను జారత్వముచే పట్లక 
0 టు 


చతుర్విధ పురుష లక్షణములు 

అధముడు = ఇంద్రియములందు అతిలోలుడై నిరంతరము సంచరించెడివాడు. 
మధ్యముడు = జ్ఞానవిహీనముచేత కర్మేంద్రియములను మాత్రము అరికట్టినవాడు. 
ఉత్తముడు = జ్ఞానముచేత సుజ్ఞానముచేత జ్ఞానేంద్రియములను అరికట్టినవాడు 
ఉత్తమోత్తముడు = సర్వేంద్రియ విషయములను బ్రహ్మయందు ఐక్యము చేసి పూర్ణ 
సమాధినిష్టుడైనవాడు. 

మహావాక్య చతుష్టయము 

ప్రజ్ఞానం బ్రహ్మ = పదునాలుగు లోకములు ప్రకృతియని తెలిసిన ప్రజ్ఞ బ్రహ్మము. 
అహం బ్రహ్మాస్మి = ఈ ప్రజ్ఞయే నేను గనుకనేనే బ్రహ్మము. 

తత్వమసి బ్రహ్మ = త్వంపదమైన ఈశ్వరునితో తత్సదమయిన జీవునికి “అసిపదము” 
చేయుట, అనగా జీవుడు ఈశ్వరుని ఐక్యం చేసిన అంతా తత్వస్వరూపము. 
అయమాత్మా బ్రహ్మ = బ్రహ్మనేనని తలంచు ఆత్మయే బ్రహ్మము. 
యుగచతుష్టయవర్తన 

కృతయుగము= ఉదయమున రెండుజాముల పర్యంతం చేసెడి స్నాన ఏంధ్యాదికము 


యావత్తూ కృతయుగ వర్తన. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

త్రేతాయుగము = పగలు తక్కిన రెండు జాముల మట్టుకు చేసే 
మోక్షకార్యములు యావత్తు త్రేతాయుగ వర్తన. 

ద్వాపరయుగము = సూర్యాస్తమైనది మొదలు రెండుజాములు పర్యంతము జరిగే 
స్రకృందనవనితాదికము యావత్తు ద్వాపరయుగవర్తన. 

కలియుగము = రాత్రి తక్కిన రెందు జాముల యందు జరిగే అవ్యక్త భాగము యావత్తూ 


గంథాది పఠన 


మనే Ch ad ఆద 
అనుభవ చతుష్టయము 


1 ఆహారము = నాలుగు విధములగు అన్నము / నిద్ర = ప్రపంచమందలి సర్వజీవులు 


నిద్రలో తనవారి వః ) వలన భయమును / మైధునము = సకల జీవులు శరీర 
సంపర్కము / కొమాది సంచారము = మనసునందలి కోర్కెలకై పరుగులిడి వాటిని 


పొందుట. 


యోగచతుష్టయ సాధనము 


ప్రధమసాధనము = సోహమని చేయునది / ద్వితీయ సాధనము= హంసయని చేయునది 
/ తృతీయ సాధనము = ప్రణవమని చేయునది / చతుర్ధ సాధనము = మోలొధారము 
మొదలగు సహస్రార పర్యంతము శ కో ధించుట 


వైఖరి చతుష్టయము 
పరా= మూలాధారమందు పుట్టినవాక్కు / పశ్యంతి = మణిపూరకమందు పుట్టినవాక్కు 
/ మధ్యమ = అనాహతమందు పుట్టినవాక్కు / స స్థూల వైఖరిని ఆపి సూక్ష్మ వైఖరి = 
విశుద్ధ చక్రమందు పుట్టిన వాక్కు, 

ప్రథమ ఉపాస్యక చతుష్టయము 

మోచక ప్రధము = సాంబమూర్తిని ఉపాసించితె ఈ శివుడు గురువును యిచ్చును. 
గురువు సద్దురుని ని 


ముక్తిసాధనము = సద్దురు | (పోకమె 
జు bur asa 


ఉపాసనచేసే విధానమును చెప్పును. 
సాధన ప్రకారము సాధన చేసినచో 


యోచ 


Mad st 
ఫె = ర క! యు లభిం? మున ee 
Bera థి 


వేదచతుష్టయము 
బుగ్వేదము = పృధివి, అగ్ని ఉదకము, ఈ మూడూ కలిసినది. 
యజురేదము = వాయువు, ఆకాశము ఈ రెండు కలిపినది. 



















శ్రీ సవారీ యోగ జ్ఞానామృతము 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
హంగము = భక్తి వైరాగ్యములు మాత్రం చేపట్టి గుణరహితుడై ఆత్మయందు ఐక్యం 


సామవేదము = సూర్యచంద్రులు కలిసినది. 


అధర్వణవేదము = పై మూడు వేదములు ఐక్యమయినది అయి ఉన్నది. 


ప్రణవవేదము = పైనాలుగు వేదములసారము (సృష్టి రహస్యము తెలుపునవి) సన్యాసద్వయము 


| 
అవిద్యాపాదము = అజ్ఞానపాదము / సువిద్యాపాదము = జ్ఞానపాదము / ఆనందపాదము 


= పూర్ణానందపాదము / తుర్యపాదము = బ్రహ్మపాదము. 


కాషాయ వస్త్రధారులై అంతఃసంకల్పరహితముగా నుండుట. 
అంతఃసన్యాసము = పరోక్ష అపరోక్షములను ఏకముచేసుకుని అంతఃకరణ శూన్యులై 


వ్యష్టి ఈశ్వర చతుష్టయము శాశ్వత తత్వమును పొందివుండుట. 
ల లట 


1. విశ్వ 2. తైజస 8. ప్రాజ్ఞ 4. ప్రత్యగాత్మలు. గురుశిష్య న్యాయద్వయము 
మార్గాల కిశోర న్యాయము = మార్జాలము తన శిశువునకు ఏవిధమయిన ఆపదరాకుండా 
కోట పట్లుకొని తిరుగునో అలాగే గురువున్నూ శిష్యుని పట్టి ఉందేది. 

మర్కట కిశోర న్యాయము = కోతిపిల్ల తన తల్లి చెట్టులు, గుట్టలు దూకునప్పటికిన్నీ 
పిల్ల తల్లి కడుపును కరుచుకొని ఏరీతిగా నుండునో అలాగే శిష్యుడు గురువును వదలక 


సమిష్టి ఈశ్వర చతుష్టయము 

1.విరాట్‌, 2. హిరణ్యగర్భ, 3. అవ్యాకృత, 4. సూత్రాత్మలు 

ప్రభావ చతుష్టయము 

దేహప్రభ= తన్నుతాను మరచి, దేహము నిజమని నమ్ము దేహధారులను వృద్ధిచేయుట. 
మనఃప్రభ =కామాదులందు అతిలోలుడయి సంకల్పవికల్పములను చేస్తూ ఆత్మయందు 
ప్రణవనాదమును గ్రహించి సాకార నిష్ట సత్యమని (గహించేది. 

బుద్ధిప్రభ = శరీరము ప్రపంచముయావత్తూ అసత్యమని నిశ్చయించి నిర్గుణమయిన 
(బ్రహ్మమే సత్యమనుకొని ఉపాసనలు చేస్తూ ఉండేది. 

ఆత్మప్రభ = ముందు వ్రాయబడిన మూడింటిని త్యజించి, నిరామయరూపమైనది. 


ఉండేది. 


వ్యష్టి = ఏకవచనము / సమిష్టి = బహువచనము. 


ర 
ర్ట 
a 
రో 
నై 
¢ 
రో 
ర్క 
ON 
ర్త 
ర్‌ 
౮ 
ga 
ళ్‌! 
గ్గ 
గి 
లో 


పూర్ణము ద్రాద్వయము 
ఉత్తరశాంభవి = సదా అమృతదృష్టిని చూచుట 
ఖేచరీ = యటుకను ఆత్మయందు మగ్నత చేసి ఉండడము. 


గ్రహణద్వయ విచారము gs 
చంద్ర గ్రహణము = చంద్రనాడియందు సూర్యనాడి ఉపాసనా మూలంగా కలిస్తె 
అయ్యేది. 

ప్‌ నా సూర్య గ్రహణము = సూర్యనాడియందు చంద్రనాడి ఉపాసనామూలముగా కలిస్తే అయ్యేది. 
బాహ్యకర్మ = సగుణ విషయమయిన దేవతలను ఉద్దేశించి చేయబడే యజ్ఞయాగయాత్ర 
మొదలగు అనుష్టానములు నిర్గుణమయిన ఆత్మయందు ఐక్యమును కోరియున్నది. 


అంతఃకర్మ = మనోన్మనిభావములు కలిగే నిమిత్తము చేయుకర్మ. 


అజ్ఞానవృక్షం 

“1 ట్ర్‌ A 2 ago v2 

అజానం = పొద / మోహము = భీజము/ బతి = నీరు / సంతోషము = పర్ణములు / 
ఇ 

అభిమానము = మొద్దు / దుఃఖము = కొమ్ములు / యోచన = ఉపశాఖలు / ప్రారబ్ధము 

= పుష్పములు / సంచితము = చిగుళ్ళు/ ఆగామి ఫలము = మానవజన్మనెత్తుట / 

అష్టపాశములు = తీగెలు. 


జ్ఞానద్వయము 
పిపీలికము = భక్తి వైరాగ్య విచారణ, యోగాదుల సమస్తము సాధనచేసికొని ఆత్మ 


యందు ఐక్యమయినది. 


103 








త్రీ ననారీ యోగ జ్ఞానామృతము 

అజ్ఞానభూమికలు 

బీజజాగ్రత= దేహేంద్రియవిషయాదులు మేలుకోకపూర్వమందు, తాను మెలుకువ! 
నుందుట. 

జాగ్రత = దేహేంద్రియాదులు మేలుకొని తన్ను తామరచి, నాయిల్లునావాళ్ళు 
అనేమోహంతో భ్రమపడిఉండుట. 
 మహాజాగ్రత= భూతభవిష్యత్‌ వర్తమానకాలములందు వున్నవాడిని వీటి సంబం( 
ఫలితములను పొందుతున్నాననికోరుతూవున్నది. 

జాగ్రత్‌స్వప్ప= దేహేంద్రియసంబంధ కార్యములుచేస్తూ, చేయరానికార్యాలగురిం! 
ఆలోచించుట. 

స్వప్నజాగ్రత = స్వప్నావస్తయందు జరిగే సమస్త విషయములు అసత్యమని ఎజుగ! 
సత్యమని ఊహిస్తూ ఉండుట. 

స్వప్పసుషుప్తి = స్వప్నమందు జరిగే కార్యములను, అప్పుడప్పుడు మేలుకుంటు 
తిరిగికలలు కంటూ మోహిస్తూ ఉండేది. 

సుషుప్తి = స్వప్నంనుండి మేలుకొని అచట ఏమియూ కనలేక, స్వప్న సంగతులన్నియూ 
మరచి మహాంధకారమందు లీనమయి ఉండుట. 


యోగవిఘ్నములు 
ఆలస్యము= కాలహరణము / సంశయము = బుద్ధియందు అనుమానములతోనుండుట. 
మం|త్రవాదము= మంత్రివిద్యయందు ఆశ/ దుర్గోష్టి= దుర్దనులతో సహవాసము చేయుట 
.దారిద్యము= దరిద్రముతో తిరుగుట. 
జీవన్ముక్తి సంచారవిధి 
సుఖేచ్చవిచారణ, శరీరము, మనస్సు, సత్యాన్వేషణలతో సంచరించుట, క్రోధాన్ని 
విసర్జించి, యోగసాంప్రదాయ ఆచారములతో నుండి అతీంద్రియ నిగ్రహము, సహనం, 
భూతదయ, పశ్చాత్తాపము, సర్వజనశ్రేయస్సును కోరి, లోభ, మోహ, మద 
మాత్సర్యాదులను నణచి, శుద్ధ సాత్విక సంబంధ గుణములతో సర్వ విషయములను 
అంటీ అంటని స్థితితో సంచరిస్తూ ఉండుట. 
జ్ఞానభూమికలు 
అనేకజన్మములనుండి సంక్రమించిన వాసనలచేత, అజ్ఞానినైతినని పరితపించి 
వైరాగ్యమును పొందిన చిత్తముతోసదా నుండునది. (1.) ఇటువంటి వైరాగ్యమును, 


జ సినాల యట హార ల్లా 
ప్ర ఎల హ్హ్‌ 


ఖో 
కుచేరి ౩  విద్వావిచారణ చేసే 'సెరెంటిని గ్రహించి 
పొంది, యోగ్యుల చెంతకుచర వేదాంత విద్యావిచారణ చేసేది (2,) పైరెంటన (గప్‌ 
న ము తన న. మననం చెసుకుంటూ 
గురువుచె చెప్పబడని యోగరహస్యాతిర హస్యములను మనన 
౪ క జంలనభ్యసిసూ ఈషణత్రయములను. త్రెంచి, శాంత్యాది 
నిశయించేది. (8.) పైవిషయములనభ్యసిస్తూ అణ. యములను తెంచి, న్‌ 
| ౯ ఉండేది (4.) పైనాలుగింటిని అభ్యసించి సంగత్రయ 
గుణములులేక గుణ రహితుడై ఉం ది (4.) పైనా ఎ § . 
యు శదిరములందు నేనే ఉన్నానని నిశ్చయించుకునది. 
రహితుడె పిపీలికాది బ్రహ్మపర్యంతము శదీరములందు నేనె ఉన్నానని ఇచ్చి 
పె సర్వత్రా ని న గహించి దృశ 
(5.) పై అయిదింటిని అభ్యసించి ఆత్మ సర్వత్రా నిండియున్నదని ( ర్య 


“ఉలి సత ముం ఈ (6) స్స్పష్లిలో నశించునది, 
ప్రపంచమును వదలి సత్యమును చూస్తూ వుండేది. (6.) సృష్ట 
ఇ 


{ AY. 
నశించనిదనురెంటి నీ త్యజించి కేవల నిష్కళంక సచ్చిదానందమునకు అతితుడై 
A 9 అట | 
ఆత్మయందు ప్రవేశించి స్థిరముగా ఉండేది 
'జాశములో నాలవవంతు గలవార్ని మహర్షియందురు 
1 మహర్వియోగుల జ్ఞానాన్ని ప్రకొశేయిల నాల్బవవంతు గలవార్ని మహర్షి 


: భాగమును వార్ని రాజర్షి అనవచ్చును 
Fan రాజరిః అట జ్ఞానాన్ని (ప్రకాశము అగభాగమున్న 03 ర్న న్న గలి 


Y a 
o> నా 


నాన్ని (ప్రకాశము మూడువంతులు గలవార్ని దేవర్షియందురు 


జ్ఞా 
4. (బిహ్మార్శిః అట్లి జ్ఞానాన్ని ప్రకాశము సంపూర్ణముగా నున్న వార్ని (బ్రహ్మర్షి 
ప ౫ 


విశ్వామిత్రుడు పట్టుదలతో మహర్షి స్థాయినుండి రాజర్షి దేవర్షి స్థాయి నుం 

బ్రహ్మర్షియెనాడు. 

చతుర్దశ భువన వివరము 1 త _ 

అతలం = పాదముల అడుగుభాగం / వితలం = పాదముల పైభాగం / సుతలం = 

పాదాల సన్నిధిని / త్రలాతలము = జాను ప్రదేశము / మహాతలము = ఊరు ము 

/ రసాతలము = కటిప్రదేశం / పాతాళము = నాభిక్రిందభాగము / భూలొకము = 
ఈయ = మూ మయము / 

నాభియందు/ భువర్లోకము = కుక్షియందు / సువర్లోకము = వరుకు ; 

జనలోకము = కంఠమందు/ మహర్లోకము = బ్రహ్మరంధ్రం / తపోలోకము = 

భ్రూయుగమందు / సత్వలోకము = (మూర్ద్వి) తల పైభాగమందును గలవు. 

శీ జగదురు సనారీ విశ్వనాధావదూతస్వామిన నిబిః 

ఈ 

సూచన పురాతనమైన ఈగీతాశా(స్తము మరుగున పడుటచే నేటియోగసాధకులకు 

యిందలి విషయములు సహకరించి యోగాభివృద్దిని పొందగలరనితాత్సర్య సహితంగా 





ముద్రించు చున్నాము. 


శీ సనారీ యోగ జ్ఞానామృతము 


-గురుగీతా స్తోత్రము: - 
శో! అఖండమండలాకారం వ్యాప్తంయేనచరాచరం। 
తత్పదం దర్శితంయేనత స్మెశ్రీ జగద్గురవేనమః॥। 
శ్లో॥ అస్మత్మామఫలప్రదాయ, గురురాట్టానందతేజోమయఃభస్మాకం 
పితదోషపుంజజననంఫాలేక్షనాపావనాయుష్మత్పాదసరోజరేణు; 
శిరసాహృధ్యానసంభావనావి స్మేయాభవదాస్మరామినిరతం సర్వేజగద్దేశికా॥। 

శో! గురుశూల్తీ, గురోచక్రి గురుధాత్ళ, బహస్పతీ, గురుశుక్రా, గురుత్వష్టాయిమే దేశికవరకీ 

హరిఃఓం అస్యశ్రీ సనారీ విశ్వేశ్వర గురుస్తోత్ర మహామంత్రస్య హంస క 
అనుష్టుష్పందః శ్రీసనారీ విశ్వేశ్వరోదేవతా, హ్రీం బీజం, శ్రీం శక్తి, క్లీం కీలకం, 
మమసనారీ విశ్వేశ్వరగురు ప్రసాద సిద్ధ్యర్ధ జపే వినియోగః! 
-:కరన్యాస: - 

ఓం హంసా సనారీ విశ్వేశ్వరాయనమః అంగుష్టాభ్యాం నమః, ఓం హం సీం 
సనారీ విశ్వేశ్వరాయనమః తర్ణనీభ్యాంనమః, ఓం హంసూం సనారీ విశ్వేశ్వరాయనమః 
మధ్యమాభ్యాం నమః, ఓం హంసేరి సనారీ విశ్వేశ్వరాయనమః, అనామికాభ్యాం నమః 
; ఓం హం సౌః సనారీ విశ్వేశ్వరాయనమః కనిష్టికాభ్యాం నమః, ఓం హంసః శిరస్పోహం 
హంసః సనారీ విశ్వేశ్వరాయ నమః కరతలకరపుష్టాభ్యాం నమః 

హృదయన్యాసః 

Ie హ్రీం సనారీ విశ్వేశ్వరాయ హృదయాయ నమః, ఓం హ్రీం సనారీ విశ్వేశ్వరాయ 
సహగస్రారవాశియోః హంసః శిరసే స్వాహా, ఓం హ్రీం అతీత నాదాంతరవాసయోః 
హంసః శిఖాయైవౌషట్‌, ఓం హ్రీం సనారీ విశ్వేశ్వరాయ అవర్షషోడశ స్తానజీవాధారవిశుద 
చక్రవాసే హంసః కవచాయహుం, ఓం (హ్రీం జనంతకోటి సూర్య ges 
సందర్శననిజాస్థాన, ఆజ్ఞాస్థాన ఆజ్ఞాచక్రప్రదేశనివాసేహంసః నేత్రత్రయాయ వౌషట్‌, 
ఓం హ్రీం సర్వప్రపంచాయ అస్రాయ ఫట్‌, ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః 
ధ్యానం 
శ్లో! శ్రీ దేవదేవమహాదేవ పరాత్పరం వా! బోధాసుబోధ పరతత్వప్రపంచసర్వే। 

మోదాయభక్తజనలోకఫలప్రదాయ। విశ్వేశ్వరాయనమితప్రియదేశికాయ॥। 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
మూలమంటత్రం: 
ఓం, హ్రీం, శ్రీం, ఐం, క్తీం, సా సౌః, క్లీం, ఐం, శ్రీం, హ్రీం,ఓం. (యధా శక్తి 
జపించి) 
సనారీ విశ్వేశ్వర సంవాద [గ్రంధచతుర్జోధ్యాయమునందు గురుపూజ కలదు. 
ఓం హ్రీం సనారీ విశ్వేశ్వరాయనమః యధాశక్తి జపంమమసద్దురు బ్రహ్మార్చణ మస్తు! 

రమ్యమైన కైలాసగిరి శిఖరమందు యోగనిష్టా గరిష్టుండైన సాంబమూర్తితో 
పార్వతీదేవి నమస్మరించి యిట్లు పలికెను. 
శ్లో! (పార్వత్యువాచః) నమోస్తు దేవదేవేశ సదాశివజగద్గురో। 

సర్వేశ్వర మహాదేవ గురుదీక్షాం ప్రదేహిమే॥ 1 


తా; ఓ దేవదేవ! సదాశివ! జగద్దురో। సర్వేశ్వర! మహాదేవ। నాకు గురుదీక్షనిమ్ము. 
మీకిదే నానమస్మారము. 


శ్లో కేణమార్లేణభో స్వామిన్దేహీబ్రహ్మమయోభవేత్‌। 
తత్‌కృపాంకురుమేస్వామిన్నమామి చరణేతవ॥ 2 

తా॥  దేహియైన జీవుడు యే సాధనచేత బ్రహ్మమయుడగునో నాయందు దయతో 
లోకకళ్యాణార్థం తెలియజేయండి స్వామీ మీ పాదపద్మములకు (యొక్కుచున్నాను. 


శ్లో; (ఈశ్వర ఉవాచ) యస్యదేవేపరాభక్తిర్యధాదేవేతధాగురౌ। 
తస్యతేకధితాహ్యర్థాః। ప్రకాశ్యన్తే మహాత్మనః॥। తి 

తా॥  పరమేశ్వరుడగు శివుడు చెప్పుచున్నాడు. ఎవరికైనా దేవునియందు నిశ్చలమైన 
భక్తికలుగునో, అలాగే గురువుయందు భక్తి విశ్వాసములుండునో అట్టి 
మహాత్మునకు గురువు ప్రసిద్ధమయిన అర్థములు చెప్పి అతనిని ప్రసిద్దుని 
చేయును. 

శ్లో, “గూశబ్ధస్త్వ్రనకారస్స్యా “రు”కారస్తన్నిరోధకః। 
అన్గ్థకారనిరోధిత్వాద్గురురిత్యభిధీయతే।। 4 

తా॥ గురుశబ్దమందలి “గు” అక్షరమును చీకటిని “రు” అక్షరముకుచీకటిని పోగొట్టి 
వెలుగును ప్రసాదించునని అర్థము. అనగా అజ్ఞానమను అంధకారమునుండి 
జ్ఞానమనెడి కాంతిని ప్రకాశింపజేయువానిని “గురువని” లోకులందురు. 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


శః 


లతా 


శ్లో 


౧m 


తౌ! 


జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకంపిబేత్‌॥ 15 
జ్ఞానము, వైరాగ్యము సిద్ధించుటకు శ్రీగురుపాదపంకజమును సేవించ వలయును. 


గురుపాదోదకం పీత్వాగురోరుచ్చిష్టభోజనం। 
గురుమూర్తిసదాధ్యాయగురుస్తోత్రంజపేస్సదా।। 16 
గురుపాదజలాన్ని పానముజేసి గురువు మిగిల్చిన ఆహారాన్ని భుజించి 
గురునిరూపాన్ని హృదయమందు నిలిపిగురునివాక్కులు సదా మననము 
చేయుచు గురూపదేశమంత్రాన్ని సదా జపించాలి. 


కాళీక్షేత్రనివాసస్స్యాత్‌ జాహ్నవీ చరణోదకం। 

గురుర్విశ్వేశ్వర స్పాక్షాతారకం బ్రహ్మనిశ్చితం।। 17 
గురుసన్నిధి కాశీక్షేత్రనివాస తుల్యము, గురుపాదోదకం గంగాజలతుల్యము, 
గురువేసాక్షాత్‌ ఈశ్వర సమానుడు, గురూపదేశము నిశ్చయముగా 
తారకబ్రహ్మమే యగును. 


శివః పాదాంతికస్సాక్షాపాదస్థశ్చాక్షయోవటః। 

తీర్ధరాజః ప్రయాగశ్చశ్రీగురోఃపాదసన్నిధా॥ 18 
శ్రీ గురునియొక్క సన్నిధి సాక్షాత్‌ శివసన్నిధి వంటిది. గురుపాదమందే 
అక్షయవట మున్నది. తీర్థశ్రేష్టమగు ప్రయాగగురుని పాదసన్నిధియందే కలదు. 
గురుమూర్తిం స్మరేన్నిత్యం గురునామసదాజపేత్‌। 

గురోరాజ్ఞాం ప్రకుర్వీతగురోరన్యం నభావయేత్‌॥। 19 
ఎల్లప్పుడూ గురుమూర్తిని స్మరింపవలెను. గురునామమునూ జపించవలయును. 
గురువాజ్ఞను శిరసావహించి ఆచరించవలెను. గురునికంటే వేరొకరిని తలంచ 
కూదదు. స్మరించరాదు. ఉచ్చరింపరాదు. గురువే పరబ్రహ్మము గనుక పరబ్రహ్మ 
గురుని కంటే వేజుగాదు. 


అనన్యచితో యోగీస్సాత్సులభంతత్సదంశుభం। 

తస్మాత్సర్వప్రయత్నేన గురోరారాధనంకురు॥ 20 
యితర మూర్తులందు చిత్తములేక గురునియందే చిత్తముగలవానిని యోగి 
యందురు. వానికి గురుపదము సులభమగును గనుక సర్వప్రయత్నముల 
చేత ఏలాగైనా గురుని ఆరాధన చేయుము 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


శ్లో 


లతా 


శ్లో 


గురువక్రేస్థితావిద్యాగురుభక్తేషులభ్యతే॥ 21 
గురువుగారి యందున్న విద్య, గురుభక్తిగల వారికి మాత్రమే సిద్ధించును. 


తైలోక్యే స్ఫుటవాక్తారో దేవతాం సురపన్నగాః॥। 22 
దేవతలు, అసురులు, పన్నగులు, గురువునుగూర్చి ప్రమాణబద్ధముగా మూడు 
లోకములందును స్ఫుటముగా(ఖచ్చితముగా) చెప్పుచున్నారు. 


ఒల్లో “A క; 
గుశబ్దస్త్వన్థ కారస్సాా ద్రు కారస్త న్నిరోదకః। 
అజ్ఞాన గ్రాసకం బ్రహ్మాగురుదేవననసంశయః It 23 
గుశబము అంధకార వాచకము, రుశబ్ధముదాని నిరోధించును, అజ్ఞానమును 
టి 
హరించును గురువు బ్రహ్మయేగానీ యితరులుగారు, సంశయములేదు. 


గుకారః ప్రధమోవర్జోమాయాదిగుణభాషకః। 
గుకారోద్వితియోవర్గోమాయాబ్రాంతి విమోచకః ॥ 24 
మొదటి అక్షరమగు గుకారము మాయాదిగుణములను చెప్పుచున్నది. రెండవ 
అక్షరమైన రుకారము మాయాది భ్రాంతిని పోగొట్టుచున్నది. 


ఏవంగురు పదం శ్రేష్టందేవానామపిదుర్లభం 25 
ఇట్టి శ్రేష్టమైన గురుపదము దేవతలకైననూ దుర్లభవమయియున్నది 


హాహా హూహూగణైశ్రైవగంధర్వాద్యైశ్చపూ జ్యతే। 

(ధ్రువం తేషాంచసర్వేషాంనాస్తితత్వగురోః పదం॥। 26 
గంధర్వులైన హాహా హూహూ గణములచేత గురువు పూజింపబడుచున్నాడు. 
ఆ సమస్తమయిన వారికి గురువుకంటే మించిన తత్వము మరియొకటి లేదు. 


ఆసనం, శయనం, వస్త్రం, వాహనం చాపిభూషణం। 

సాధకేన ప్రదాతవ్యం గురోసంతోషకారకమ్‌ ॥ 27 
ఆసనము, శయనము, వస్త్రము, వాహనము, అలంకారములు యిత్యాదులు 
గురువుయొక్క సంతోషముకొజకు సాధకుడుయివ్వవలెను. 

గురోరారాధన కార్యం సజీవిత్వం నివేదయేత్‌ 

శరీర మర్థనం ప్రాప్తిం పశుపుత్రగృహాదికం 

కర్మణామనసావాచాసదా సంతోషమేద్దురుం॥ 28 





సనారీ యోగ జావాన్యుతము 


తా! శిష్యుడు గురువు యొక్క ఆరాధనము చేయవలయును, తనయొక్క వృత్తిని 
అప్పగించవలెను. శరీరము, ధనప్రాప్తి, పశువులు, పుత్రులు, గృహములను 
అప్పగించి మనోవాక్మాయకర్శలచేత (తికరణ శుద్దిగా గురువును సంతోషింప 
జేయవలెను. 


శ్లో దజ్ఞవ(త్రణమేధ్భక్యానిర్లజ్ఞాగురుసన్నిధౌ। 


శరీరమర్థంప్రాణాంశృ్ళసర్వంత స్మెనివేదయేత్‌॥ 29 
Oo 

తా॥ నిగ్గునువిడిచి గురువునకు సా షాంగ దండ(పమాణములు భక్తితో 
చేయవలయును. శరీరము, దనము, ([పొణము మొదల గుపన్నియూ 


టే చ * 1 
i VU వుసకరుణ జ ం తఉలరయున 


శ్లో; _ అత్మదారాదికంచైవసద్దురుభ్యోనివేదయేత్‌!। 30 
తా॥ తనయొక్క ఆత్మసాక్షిగా భార్యాదులను గూడా సద్దురువులకు సమర్పించవలయును 
శ్లో!  డ్రిమికీటంభస్మవిష్టాదుర్గంధిమలమూ[త్రకం। 
శ్లేష్టరక్తంత్వచంమాంసంగురోరగ్రేనకారయేత్‌। 
సంచారవృక్షమారూఢాః పతస్తినరకార్లవే॥। 31 
తా॥ పురుగులు, కీటకములు, బూడిద, పురీషము, దుర్గంధములైన మలమూత్రాదులు, 
తెమడ, నెత్తురు, చర్మము, మాంసము, వీటిని గురువునకు కనపడనీయరాదు. 
సంసారమనెడి వృక్షము పైకెక్కినవాడు నరకసముద్రములో పడుచున్నాడు. 


శ్లో యేనచోద్దారితం విశ్వంతస్మె శ్రీ గురవేనమః ॥ 32 
తా॥ ఎవనిచేజగత్తంతయూ నిర్మింపబడినదో అట్టి విరాట్‌ విశ కర్మజగద్గ్దురువునకు 
య mw 0 
నమస్కారము 


శ్లో గురు బ్రహ్మాగురుర్విష్టుర్లురుదేవో మహేశ్వరః 
గురురేవపరంబ్రహ్మత స్మెశ్రీ గురవేనమః॥। 93 
తా॥ గురువనగా బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే దేవుడగు మహేశ్వరుడు, గురుడే 
పరమాత్మ, కాబట్టి సర్వదేవస్వరూపుడైన గురునికొరకు నమస్కారము 
చేయుచున్నాను. ' 


ల 
మ్ల 


శీ సనారీ యోగ జ్ఞానామృతము 


లీ! 


తా 


తా 


తా 


తా 


తా 


అజ్ఞానతిమిరాన్థ స్యజ్ఞానాంజనశలాకయా! | 
చక్షురున్మీలితంయేనతస్మె శ్రీగురవేనమః॥। 34 
అజ్ఞానమనియెడి అరధేకారేముటే గ్రుడ్డివాడయినవానియొక్క నేత్రము జ్ఞానమని 
యెడు కాటుకగల కణికచేతయే మహాత్మునిచే తెరపిచేయుటవలన సమస్తమును 
కనబడునట్లు చేయబడునో అట్టి శ్రీ గురుదేవులకు నమస్కారము చేయుచున్నాను. 


అఖండమండలాకారం వ్యాప్రయేనచరాచరం। 

తత్పదందర్శితంయేనత స్మెశ్రీ గురవేనమః॥ తిర 
ఈ చరాచరజగత్తుయావత్తూ సంపూర్ణముగా ఎవనిచే వ్యాప్తిచెందినదో అట్టి 
పరమాత్మను (విరాట్‌విశ్వకర్మ) ఎవరిచేత సాక్షాత్మారముగావించబడునో అట్టి 
గురుబ్రహ్మకు నమస్మారము. 


స్థావరం జంగమంచైవవ్యాప్తంయేనచరాచరం। 

తత్పదందర్శితంయేనత స్మెశ్రీగురవేనమః।॥ 36 
ఎవరిచేత జీవనిర్దీవమయిన వివిధ ఆకారములతో కూడిన జగత్తు నిర్మింప . 
బడినదో అట్టి పరబ్రహ్మను ఎవనిచేత చూపింపబడినదో అట్టి శ్రీగురుని 
పాదములకు నమస్కారము. 

చిన్మయం వ్యాపితం సర్వంత్రైలోక్యంసచరాచరం। 

తత్పదం దర్శితంయేనత స్మెత్రీ గురవేనమః॥ 37 
చరాచరసహితమయిన తూడు లోకములు ఎవనిచేనిర్మింపబడి వ్యాప్తి చెందు 
చున్నవో (విరాట్‌విశ్వకర్మ) అట్టివానిపదమెవనిచే చూపింపబడినదో అట్టి 
శ్రీగురునికి నానమస్మారములు 


సర్వ[శ్రుతిశిరోరత్నవిరాజితపదాయచ। 

వేదామ్బుజన్మ్యసూర్యాయత స్మెశ్రీ గురవేనమః 38 
సమస్తశ్రుతులయిక్క, ఉపనిషతుల యొక్క శిరోభూషణములైన రత్నములచేత 
అలంకరించబడిన పాదాబ్దములు గలిగినట్టియు, వేదములనెడు పద్మములకు 
సూర్యునివలె ప్రకాశించునట్టి శ్రీ గురునకు నమస్మారము. 


@ 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


శః 


తా 


శ్లో 


లా// 












చైతన్యం శాశ్వతం శాస్త్రం వ్యోమాతీతం సిరంజనం। 

బిన్గునాదకలాతీతంత స్మెశ్రీ గురవేనమః। 89 
జీవసమూహముశాశ్వతమైనది, వేదప్రమాణమైనది, ఆకాశమును మించినది 
మాయాదులులేనిది. నాద, కళలనతిక్రమించినదియు నగునట్టి వాటి సృష్టిక్త 
పదమెవ్వనిచే సాక్షాత్మరింపజేయునో అట్టి శ్రీ గురునికి నమస్మారము. 


ట్లో 


నగురోరధికంతత్వంనగురోరధికంతపః । & 


తత్వజ్ఞానంపరంనాస్తి తస్మెశ్రీగురవేనమః ॥ 40 
గురునికంటే అధికమైన తత్వములేదు. గురునికంటే గొప్ప తపస్సు లేదు 
(గురునిసేవయే తపఃస్సమానం) గురునికంటే తత్వజ్ఞానమువెరేలేదు. అట్లీ 


శ్రీగురునికి నమస్కారము. త 


మన్నాధ శ్రీజగన్నాధోమద్గురుశ్రీజగద్దురుః। 
మమాత్మాసర్వభూతాత్మాతస్మెశ్రీగురవేనమః ॥ 41 
నానాధుడు జగన్నాధుడే నా గురువు జగద్దురువే, నాయొక్క ఆత్మయే సర్వభూతాత్మ 


అని చెప్పిన శ్రీ గురునికి నా నమస్మారము. 
త్రా॥ 


ధ్యాన మూర్తిర్గురో ర్యూర్తిః జ్ఞానమూలంగురోఃపదం। 


సున్షమూలంగురోర్యాక్యం ముక్తిమూలం గురోశ్ళషా॥ శ్ష2 
తా॥ గురువుయొక్క మూర్తినే ధ్యానించవలయును. గురుపదమే నాకు జ్ఞానకారణము, 

గురూపదేశమే మూలమంత్రము. గురుని కృపయే ముక్తికి కారణమైనది. 
నిత్యం శుద్ధం నిధాభాషం నిరాకారం నిరంజనం। 

నిత్సబోభంచిదానందం గురుం (బవ్మానమామృ్యవాం॥ 43 

నిత్యయమైవరిశుద్ధయమైవాక్కుకందని ఆకారతూన్యయమై నిరంజనయై శాళ్వళ 

జ్ఞానకారమైజ్ఞాన న్వరరావమయిన గురువర(బవ్మూను నేను శో 

నమస్మరించుచున్నాను. i 

గురురాదిరనాదిశ్చగురుః పరమధదైవతం! ప 


గురుమన్రసమోనాస్తిత స్మెశ్రీ గురవేనమః॥ 44 
గురువు ఆదియు అనాదియైయున్నాడు. ఉపదేశములతో ఆది కలవాడనియు 
స్వతసిద్ధముగ ఆదిగాలేడనియు అర్ధము. గురుశబ్దార్థము యోచించపగా 





తౌ 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


అనాదియయి ఉన్నాడు. గురువు పరమదైవము. గురుమంత్రముతో సమమగు 
మంత్రములేదు. కావున అట్టి గురుని (సనారీని) సదా నేను నమస్మరింతును. 


సప్తసాగరపర్యంతం తీర్ధస్నానఫలం తదా। 

గురోరంఘితలాద్పిందుసహ ్రాంశేసుదుర్లభం।। 45 
సప్తసాగరపర్యంతమయిన యావత్తీర్ణములందు స్నానము చేసినఫలము 
గురుపాదతీర్థ బిందువుయొక్క 1000వంతుకైననూ సరిపోవుట దుర్లభం. 


గురుర్దేవో జగత్సర్వం బ్రహ్మవిష్ణు శివాత్మకః। 
గురోః పరతరంనాస్తితస్మాత్సమ్పూజయేద్ద్గురుం!। 46 
గురుదే జగత్తంతయు, గురుడే (బ్రహ్మవిష్ణు శివనామక త్రిమూర్యాత్మకుడు, 
గురునికంటే శ్రేష్టమయినదేదియూలేదు, కావున గురునే పూజింపవలయును. 
జ్ఞానం వినాపిముక్తిస్తులబ్యతేగురుభక్తితః। 
గురోస్సమోనాస్తినాన్యత్సాధయేద్గురుమూర్తిణాం॥ 47 
గురునియందు భక్తిఉంటే చాలును. జ్ఞానములేకున్ననూ ముక్తి కలుగును. గురుని. 
ఆరాధించువారికి, గురునికంటే ఆరాధించతగినదేదియూ లేదు. కావున 
గురునిహెదభక్తియే 'శ్రేష్టమయినది. 


తస్మాత్సరతరంనాస్తి వదస్తీతిశివాదయః। 
సమాన్యతాందధౌనాన్యత్సాధయేద్ద్గురు మార్గగః॥ 
శివుడు మొదలగు దేవతలు గురునికంటే పర్హములేదని చెప్పుచున్నారు. కనుక 


గుడువేప్రూజార్హుడు గఠనమురనలంబింబ్దిటీల తరయును Fo riseh 


48 


తస్మాత్‌ పరతరం నాస్తి నేతినేతీతివైశ్రుతేః। 
మనసావచసాచైవఅస్మదాద్యావిమోహితాః।। 49 
లేదనిలేదనిఅనెడు (శ్రుతివలన గురునికంటే పరుడు లేడని చెప్పబడినది. 
అవాక్యమువలన మావంటివారు (అజ్ఞానులు) మనస్సుచేతను వాక్కుచేతను 
మోహితులమయిపరుడున్నాడోలేదోయని విమర్శించుచున్నాము. 


WD 





శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 


3%, 


గురోఃకృపా ప్రసాదేన బ్రహ్మవిష్ణుర్దరస్తదా। 

సామార్థ్యంతత్రసాదేన కేవలంగురుసేవయా॥ 50 
(బ్రహ్మవిష్ణు మహేశ్వరాదులుగురుటాక్షము (విరాట్‌ విశ్వకర్మభగవాన్‌)చేత గురు 
సేవచేతనే సామర్థ్యమును బొందిరి. (యిది పై శ్లోకమునకు అర్ధము) 
దేవకిన్నెర గంధర్వాఃపితృయక్షాస్తుచారణాః। 
మునయోపినజానన్తిపితరోయక్షకిన్నెరాః। 

బుషయస్సర్వసిద్ధాద్యాగురు సేవాపరాజ్ముఖాః॥। 51 
దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, పితృదేవతలు, యక్షులు, చారణులు వీరును 
మునులును, పితరులును యక్షకిన్నెరులును జగద్దురుకటాక్షములేనిదే గురువును 
(విశ్వకర్మను) గుర్తించలేరు. బుషులు సర్వసిద్ధులు, మొదలగువారు గురుసేవ 
చేయుటకు విముఖులైనచో గురువునుకనుగొనలేరని భావము. 


ధ్యానంశ్రుణుమహాదేవీసర్వానన్షప్రదాయకం। 

సర్వసౌఖ్యకరంచైవభుక్తిముక్తి ప్రదాయకం॥ ర్‌2 
ఓ మహాదేవీ! సమస్తములయినయానందములనిచ్చునట్టియు సర్వసౌఖ్యముల 
నిచ్చునట్టియు, ఇహపరములనిచ్చునట్టి ధ్యానము చెప్పెదను వినుము. 


ఈశ్వర ఉవాచ : 


శ్లో 


శ్రీమత్సరం[బ్రహ్మగురుంనమామి। శ్రీమత్సరం బ్రహ్మ గురుంభజామి॥ 
శ్రీమత్పరంబ్రహ్మ గురుంస్మరామి। శ్రీమత్సరం బ్రహ్మ గురుంవదామి॥। 
శ్రీపరబ్రహ్మస్వరూపుడైన గురువును నమస్మరించుచున్నాను. శ్రీపరబ్రహ్మ 
స్వరూపుడైన గురువును సేవింపుచున్నాను, శ్రీపరబ్రహ్మస్వరూపుడైన గురువును 
స్మరించుచున్నాను, శ్రీపరబ్రహ్మస్వరూపుడైన గురువును స్తుతించుచున్నాను. 
అట్టి గురువే సకలచరాచర సృష్టికర్తయైన విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌. 
బ్రహ్మానందం పరమసుఖదం కేవలంజ్ఞానమాత్రం। 
ద్వందాతీతంగగనసదృశం తత్వమశ్యాది లక్ష్యం॥ 

ఏవం నిత్యం విమలమచలం సర్వదాసాక్షిభూతం। 

భావాతీతం త్రిగుణరహితసద్గురుం తంనమామి॥ ర్‌4 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


తా 


త్రా। 


బ్రహ్మానందస్వరూపుడును, మిక్కిలి సుఖములనిచ్చువాడును, ఏకాకారుడును 
జ్ఞానమొకటియేయైనవాడును, ద్వందాదులనతిక్రమించినవాడును, ఆకాశ 
స్వరూపుడును తత్వమస్యాది మహా వాక్యములకు లక్ష్యభూతుడును, 
విమలుడును, సుస్టిరుడును, సర్వకాలసర్వావస్థల యందు సాక్షీభూతుడును, 
షఢథ్భావ వికారముల నతిక్రమించినవాడును, గుణత్రయమునతిక్రమించిన 
వాడును, అగు ప్రసిద్ధుడైన గురువును (విరాట్‌విశ్వకర్మ భగవానుని) ఈ 
వాక్యములతో నిత్యమూ నమస్మరించుచున్నాను. 


నిత్యశుద్ధం నిరాభాషం నిరాకారం నిరంజనం। 

నిత్యబోధం చిదానందంగురుం బ్రహ్మానమామ్యహం॥।। ర్‌ర్‌ 
నిత్యుడు, పరిశుద్ధుడు, మాటలకందనివాడు, ఆకారములేనివాడు, 
ప్రకృతిగుణములు లేనివాడును, శాశ్వతజ్ఞానుడు, జ్ఞానానందమయుడు గురు 
రూపుడైన పరబ్రహ్మకు నమస్కారము. (విరాట్‌ విశ్వకర్మ) 


ఆనందమానందకరం ప్రసన్నంజ్ఞానస్వరూపం నిజభావయుక్తం। 
యోగీంద్రమీడ్యంభవరోగవైద్యంశ్రీమద్గురుంనిత్యమహంభజామి॥। 56 
ఆనందమయుడు, ఆనందదాయకుడు, అనుగహముగలవాడు, జ్ఞానస్వరూపుడు 
స్వస్వరూపుడు, జ్ఞానసంపన్నుడు, యోగిగ్రేష్టుడు, స్రోత్రార్హుడు సంసారమనియెడు 
మహావ్యాధికి వైద్యుడునగు సకల శుభములు చేకూర్చు జగద్ద్గురువును నేను 
నిత్యమూ ప్రార్థించుచున్నాను. 

బ్రహ్మామ్బుజేకర్ణికమధ్యసంస్థంసింహాసనే సంస్థితదివ్యమూర్తిం। 
ధ్యాయేద్గురుంచంద్రకలా ప్రకాశం సచ్చిత్సుఖాభీష్టకరందధానం।। 

శ్వేతాంబరం శ్వేతవిలేపనాధ్యంముక్తాఫలాభూషితచారుదివ్యం। 
వామాంకపీరేస్థితదే వశక్తింమన్దస్మితంచారుకృపాభిధానం॥ ర్‌7 
(బహ్మ పద్మమందున్నకర్ణికామధ్యమునందు సింహాసనాశీనుదై దివ్య 
స్వరూపముతో చల్లని చంద్రకాంతితో ప్రకాశించుచూ సచ్చిదానందరూపుడై 
వరదహస్తముతో తెల్లని వస్త్రములు ధరించి ముత్యాలసరులచే అలంకరించబడిన 








శ్రీ సనారీ యోగ జ్ఞావామృతము 


శ్లో 


తా 


తా 


శ్తో॥ 


తా॥। 


అందమగు దివ్యశరీరముగలిగి ఎడమతొడపై దేవశక్తితో మందహాసము 
చేయుచూ పరమదయాళువుయని పేరుగాంచిన పరమశివరూపుడయిన 
(విశ్వకర్మ భగవానుని) శ్రీ గురుదేవుని సదా ధ్యానించవలయును. 

యస్మిన్‌ సృష్టిస్థితిధ్వంస ని[గ్రహానుగ్రహాత్మకం। 

కృత్యం పంచవిధంశాశ్వత్‌ భాసతేతన్నమామ్యహం॥। ర్‌ి 
ఎవనియందు సృష్టిస్థితిలయములు నిగ్రహానుగ్రహములు ఐదునూగలిగిపదేపదే 
(ప్రకాశించునో అట్టి పరమాత్మకు నమస్మ్కరించుచున్నాను. 
ప్రాతళ్ళిరసిశుక్లాబ్టేత్రినేత్రం ద్విభుజంగురుం। 

వరాభయకరం శాన్తంస్మరే త్తన్నామపూర్వకం।। 59 
ప్రాతఃకాలమున తెల్లని పద్మమువలే నున్న శిరస్సునందు మూడునేత్రములు, 
రెండు భుజములు గలిగిన, వరహస్తము, అభయహస్తము గలిగినట్లి శాంతు 
డయిన గురుని వారినామమును ఎల్లప్పుడూ స్మరించవలెను సత 
నేత్రమనగా (భూమధ్యదృష్టి) 

నగురోరధికం, నగురోరధికం, నగురోరధికం నగురోరధికం । 

శివశాసన, తళ్ళివశాసన, తళ్ళివశాసన, తళ్శివశాసనతః॥ 60 
శివునియొక్క శాసనమువలన గురునికంటే అధికుడు లేడు యీ యదార్లమునే 
మూడుసార్లు చెప్పవలయును. + 


ఇదమేవహిశివమిదమేవహిశివమిదమేవహిశివమిదమేవశివం। 
మమశాసనతోమమశాసనతః మమశాసనతో మమశాసనతః॥। 61 


నాయొక్క యాజ్ఞవలన యిదేశివమయము. ఈ యదార్ధమునే మూడదడుసార్త 
చెప్ప వలయును. 


ఏవంవిధంగురుంధ్యాత్వా జ్ఞానముత్పాద్యతేస్వయం। 

తధాగురోఃప్రసాదేన ముకోహమితిభావయేత్‌॥ 62 
ఈ విధముగానున్నట్టి గురుధ్యానముచేయగా జ్ఞానము దానికదే పుట్టును, 
అప్పుడు గురుకటాక్షముతో నేను ముక్తుడనయితినని ఊహింపవలెను. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


ట్ల 


౧m 


లౌ॥। 


తా] 


తా 


గురోర్చిరూపితేమార్లే మనశ్ళుద్ధంచకారయేత్‌। 

అనిత్యంఖండయేత్సర్వం యత్మించ్చాత్మగోచరం॥ 63 
గురువుచే చెప్పబడినవిషయములను మనశ్ళుద్ధిగా ఆచరించవలెను. తనకు 
గోచరమయిన అనిత్యవిషయములన్నిటి నీ ఖండించవలెను. 


జ్లేయంసర్వమతితంచజ్ఞానంచన ఉచ్యతే! 

జ్ఞానం జేయంసమంకుర్యాద్యధాన్యాన్యద్వితీయకం॥॥ 64 
ప్రపంచమున సర్వమూ జ్ఞానవిషయములు, జ్ఞానమునతిక్రమించినవి కలవు. 
జ్ఞానముమనస్సునకు వాచకమై మన మనస్సును ప్రపంచమును సమానముగా 
జేయును. “యదృశ్యంతన్నస్యం” అనున్యాయముచేత దృశ్యపదార్థమయిన 
జగమంతయు నెటుల అసత్యమని చెప్పబడినదో ఆ లాగుననే జ్ఞానమనదగిన 
మనస్సున్ను నశ్వరమేగనుక దానిని నశింపజేయవలెను. ఇలాచేయగా 
తక్కినవన్నియూ ఏకీభావమగును. అపుడు ఆత్మస్వయం ప్రకాశమే చెందును. 


ఏవం[శ్రుత్వామ హేశాని గురునిందాంకరోతియః। 

నయాతినరకంఘోరం యావచ్చ[న్దదివాకరౌ॥। 65 
ఓ పార్వతీ! ఈ విషయములను విని ఎవడుగురునిందచేయునో అట్టివాడు 
సూర్య చంద్రులున్నంతకాలము ఘోరనరకముల ననుభవింతురు. 


యావత్మల్పాంతకోదేహీతావదేవగురుంస్మరేత్‌। 
గురులోపోనకర్తవ్యస్స్వచ్చందంయదిభావయేత్‌!। 66 
ఎంతవరకు ఈ కల్పములోదేహియుండునో అంతవరకూ గురునిస్మరించవలెను. 
తనయిష్టానుసారము ప్రవర్తించిగురుసేవలో లోపము చేయకూడదు. 


హూజ్మారోహినకర్తన్యః ప్రాజ్జైఃళ్ళిష్యైః కధంచన। 
గురోరగ్రేనవక్తవ్యసత్యంచకదాచన!। 67 
గురువువిషయమై (ప్రాజ్ఞాలగు శిష్యులు అహంకారాన్ని ప్రదర్శించరాదు. 
కోపముచేత ధిఃక్కరించకూదదు, గురుసన్నిధిని అసత్యములనెన్నడూ పలుకరాదు. 


యావైజయతిహూజ్మ లత్య గురుంనిర్జిత్యవాదతః। 
అరణ్యేనిర్జనేదేశేసభవే దహ్మరాక్షసః।। 68 





శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 


తా 


శ్లో 


శ్తో॥ 


తా 


ఎవరైననూ అహంకారముతో వాదమందుగురిని జయింపరాదు. యిల 
ప్రవర్తించిన వాడు నిర్ణనారణ్యములందు (బ్రహ్మరాక్షసుడై జన్మంచును. 
మునిభిఃపన్నగైర్వాపిసురైర్వాశాపితోయది। 
కాలమృత్యుభయాద్వాపిగురూరక్షతి పార్వతి! 69 
ష్‌ పార్వతీ! మునులచేతగానీ, పన్నగులచేతగానీ, దేవతలచేతగానీ, ఎవ్వరైనా 
శపింపబడినచో ఆ శాపముచేతను, కాలమృత్యువువలననూ కలిగిన భయమ 
నుండికలుగు బాధలు కలుగకుండా విశ్వకర్మ గురుడే రక్షించుచున్నాడు సుమా, 


అశకోలి_ పిసురాధ్యక్షోప్యశక్తామునయస్తథా। 
తత్‌క్షణాద్గురుశాపాత్తుక్షయంయాన్తినసంశయః॥ 70 
గురుశాపమువలన దేవేంద్రుడయినా,మునులయిననూ అశకులగుదురు 
గురుశాపముచేతత్‌క్షణమే నశించుదురు. సందేహము వలదు. i 


మంట్రరాజమిదందేవిగురురి త్యక్షరద్వయం!। 
స్మృతివేదార్థవాక్యానాంగురుసాక్షాత్సరంపదం॥। 71 


ఓదేవీ! గురుఅనెడి రెండక్షరములుగల యిదిమంత్రరాజము. స్మృతులు, 
వేదార్థములు, మహావాక్యములు వీటికి గురువే ముఖ్యస్థానము. 


శ్రుతేస్మృతేచ్చ విజ్ఞానం కేవలంగురుసేవయా! 

తేవైసన్మానినఃప్రోక్తా ఇతరేవేషధారిణః॥ 72 
(శ్రుతియొక్క గానీ స్మృతియొక్కగానీ విజ్ఞానము గురుసేవచేతనే కలుగును. 
వీరే సన్మానించదగినవారు. ఇతరులు వేషధారులు సన్మానార్హులు కారు. 


నిత్యం బ్రహ్మనిరాకారం నిర్గుణం బోధయేత్సరం। 

సర్వం బ్రహ్మనిరాభాసం దీపాద్దీపాంతరంయధా॥ 73 
నిత్యమయి, ఆకారరహితమయినగుణరహితమయిన బ్రహ్మను సర్వలోక 
(బ్రహ్మాండ స్వరూపుడైనయితరులవలన తాను కాంతిని బొందక స్వయంజ్యో! 
మైనది పరబ్రహ్మమని చెప్పి ఒక దీపముచే మరియొక దీపము వెలిగించునట్లుగా 
గురువు శిష్యుని విజ్ఞాన వంతునిగా చేయును. క 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


శ్లో 


త్రా॥॥ 


తా॥॥ 


గురోః కృపాప్రసాదేశ ఆత్మారామం నిరీక్షయేత్‌! 
ఆనేన ముక్తిమార్లేణ ఆత్మజ్ఞానం ప్రవర్తతే! 74 
గురువు యొక్క దయాసహితమయిన అనుగ్రహముచేత ఆత్మారాముడనగా 


ఆత్మయే నివాసముగా గలవాడయి యద్యాసజ్ఞానముగల పరమాత్మను ధ్యానింప 
వలెను. అనగా జ్ఞానదృష్టిగల యోగదృష్టిచేతనే చూడవలెనని భావము. ఇదియే 
ముక్తి మార్గము. ఈ మార్గముచేతనే ఆత్మజ్ఞానము లభించుచున్నది. 
ఆబ్రహ్మస్తమృపర్యంన్తం పరమాత్మ స్వరూపిణమ్‌। 
స్థావరం జంగమంచైవ ప్రణమామి జగద్గురుమ్‌! 75 
(బ్రహ్మమొదలు గడ్డిపోచవరకుగల ప్రపంచరూపుడయి పరమాత్మ స్వరూపుడయి 
స్థిర చరాత్మకమైన జగన్మాతగా పరిణమించియుండు జగద్దురుడైన పరమేశ్వరుని 
గూర్చి వందనము చేయుచున్నాను. 
సందేహం సచ్చిదానందం భేదాతీతం సదాగురుం। 
నిత్యం పూర్ణం నిరాకారం నిర్గుణం స్వాత్మ సంస్థితం॥॥ 76 
సత్తు చిత్తు ఆనందం అనునవి యే స్వరూపము కలిగినట్టియు భేదము 
నతిక్రమించినట్టియు ఎల్లప్పుడును ఉపదేశకుడయ్యు శాశ్వతుడయ్యి జగద్వాపియై 
పంచభూతాత్మిక్సేమీన శరీరము లేక, గుణత్రయములేక, స్వాత్మయందున్నట్టి 
విశ్వకర్మ పరమాత్మను గూర్చి నేను నమస్మరించుచున్నాను. 
పరాత్సరతరం ధ్యేయం నిత్య్వమానందకారకం హృదయాకాశ మధ్యస్తం। 
శుద్ధస్ఫటికసన్నిభం సృటికప్రతిమారూపం దృశ్యతే దర్పణేయధా॥। 77 
పరమయిన బ్రహ్మాద్యఖిల దేవసమూహముకంటే ఉత్తమమయినటువంటిన్నీ, 
ధ్యానము చేయుట కర్ణమైనట్టియు, ఎల్లపుడూ ఆనందమును కలుగజేయు 
నట్టియు, హృదయాకాశ మధ్యభాగమున ఉన్నట్టి పరిశుద్ధమైన స్ఫటిక కాంతితో 
సమమగు కాంతిగలట్టి పరతత్వము సృటికమణితో చేసినబొమ్మ అద్దము 
నందేలాగు కనపడునో ఆలాగు ధ్యానము చేయతగినది. 
తధాత్మానంచిదాకారంఅనందసోహమిత్యతః। 
అంగుష్టమాత్రంపురుషైః ధ్యాయతే చిన్మయోయది॥ 78 
అంగుష్టప్రమాణమయిన పరతత్వము, ముముక్షువులచేత ధ్యానము చేయించగా 
సోహమనెడు ధ్యానమువలన చిదాకారమైనది,ఆనందరూపమయినట్టిదియునగు 


ఆత్మను బొందుదురు. (ఆ 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


శ్లో! 


లతా 


తత్త్వంస్ఫురతియద్భావంశృణుతత్మధయామ్యహం! 
అగోచరంతథాగమ్యంనామరూపవర్ణితం॥ 79 
ఎట్టి భావముతో తత్వము ప్రకాశించునో, ఆ విషయాలన్నీ నీకు చెప్పుచున్నాను 
వినుము. ఆ తత్వము అగోచరము, అగమ్యము, నామరూపవర్ణితమైనది 
యెయుండును. 

నిశ్శబ్దంతంవిజానీయాత్స్వభావంబ్రహ్మపార్వతి। 
యధానిజస్వభావేనకర్పూరేకుంకుమాదిషు।। 

శీతలత్వం స్వభావేన తథా బ్రహ్మచశాశ్వతః। 80 
అట్టి పరమపురుషుని శబ్బశూన్యమయినవానిగా ఎరుంగుము. యిదియే పరబ్రహ్మ 
స్వభావము. ఓ పార్వతీ! కర్పూరము, కుంకుమ మొదలగు పరిమళద్రవ్యముల 
యందు స్వాభావికముగా శీతలత్వము కలిగియుండునో అలాగుననే 
బ్రహ్మస్వరూపము శీతలమై శాశ్వతముగా నుండును. 


స్వయంతధావిధోభూత్వా స్థాతవ్యం య[త్రకు[త్రచిత్‌॥। 81 
తాను ఎక్కడో ఒక్కచోటనుండి (బ్రహ్మభావముతో ధ్యానగరిష్టుడై ఉండవలెను. 


కోటిభృంగిరిటి ధ్యానాద్యధాభవతిపార్వతి। 
గురుధ్యానాత్తదానిత్యంస్వయం(బహ్మమయోభనేత్‌। 
పిందేపదేతధారూ పేముక్తా స్తేనాత్రసంశయః। 
స్వయం(బ్రహ్మమయోభూత్వాతత్సదంచవిలోకయేత్‌।। 82 
ఓ పార్వతీ; కోటిపర్యాయములు భృంగిరిటి సంబంధ భృంగధ్యానము చేయుట 
వలన ఏఫలితము కల్టునో అంతఫలము గురుధ్యానమువలన కలుగును. 
గురుధ్యానము చేతనే (బహ్మమయుడైపోవును. లయయోగాదులచే లభించు 
భృంగిధ్యానము కంటే గురుధ్యానమే. ఎక్కువయని భావము గురుధ్యానము 
ఎలాగంటే, గురునిదేహమందు, పాదములందును, శరీరసన్నివేశమందునూ 
ఏకాగ్రతతో దృష్టియుంచి ధ్యానించినచో ముక్తులగుదురు. ఈ విషయమున 
ఎట్టి సందేహమునూ లేదు. ఈ (ప్రకారము తాను (బహ్మమయుడై 
బ్రహ్మస్థానమును దర్శించవలయును. 


2D 


శ్లో॥ 


తొ! 


లతా! 


లతా 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


పరాత్పర నాస్తి సర్వదేవనిరామయం! 

తస్యావలోకనే ప్రాప్తేసర్వసంగవివర్జనాత్‌!! 
సర్వసంగపరిత్యాగమువలన యోగికి గురుధ్యానమువలన బ్రహ్మావలోకనము 
కలిగినపిమ్మట సర్వదేవమయుడయి మాయావిద్యాదిఉపాధులు లేకయున్నట్టు 
పరాత్సరుని చూడవలెనను తపనపడుటకంటే తనకంటేవేరగుపరాత్సరుడు 
మరొకడులేడని అంతయూ బ్రహ్మరూపమేగాని దానికి భిన్నమగునదివేరొకటి 
లేదుకావున తానే బ్రహ్మమైనందున సోహంభావముచేత తానే బ్రహ్మయగు 


83 


చున్నాడని భావము. 
ఏకాకీనిస్తృహశ్ళాన్తస్థాతవ్యస్తత్రసాదతః। 
లబ్ధంవాష్యధవాలబ్ధంస్వల్పంవాబహులంతీథా। 
నిష్మామేనైవభోక్తవ్యంసదాసంతుష్టమాన సైః 11 

నిర్దనప్రదేశమున తానొక్కడేయుండి దేనియందునూ కాంక్షలేక శాంతుడై గుర్వను 
(గహముతో నుండవలయును. ఏది లభించిననూ, లభించకున్ననూ 
ఎల్లప్పుడునూ మనసునసంతోషముగలిగి కోరికలు విడిచి దొరికినదే 
మహాప్రసాదముగా భుజింపవలెను. 
సర్వజ్ఞపదమిత్యాహుర్దేహీసర్వమయోవిభుః। 
సదానన్దస్సదాశానోరమతేయత్రకుత్రచిత్‌॥ 85 
దీనినే సర్వజ్ఞపదమని చెప్పుదురు. సర్వమయుడై సర్వవ్యాపకుదైన 
ఆత్మసదానందుడై ఎల్లప్పుడు శాంతుడై ఎక్కడైనాసరే సంతసముగా క్రీడించును. 
యతైవతిష్టతేసోపిసదేశఃపుణ్యభాజనమ్‌। 

ముక్తస్యలక్షణంచాపితత్రకధితం మాయా! 86 
పైన తెల్పిన మహాత్ముడు ఏ ప్రదేశమందుండునో, ఆదేశమే పుణ్యభూమి యగును. 
అట్టి ముక్తునియొక్క లక్షణములు నాచేనీకు చెప్పబడినవి. 


ఉపదేశోమయాదేవీగురుమార్లేణదర్శితః। 
గురుభక్తిస్తధాధ్యానంసకలంతవకీర్తితం॥॥ 87 
ఓ పార్వతీ! నాచేత చెప్పబడిన ఈ ఉపదేశములుగురుమార్గముగా తెలిపితిని. 


గురు భక్తియు, గురుధ్యానమును లోకోపకారముగా నీకు చెప్పుచున్నాను. 


(౪ 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృ్యతము 


శ్లో॥ 


తా 


తా 


అనేనయద్భవేత్మార్యం తద్వదామిమహామతే। 

లోకోపకారకందేవి లౌకికస్తునభావయెత్‌॥ 88 
ఓదేవీ! ఈ ఉపదేశమువలన ఏ కార్యము జరుగునో దానిని నీకు చెప్పుచున్నాను. 
ఇదిలోకోపకారమైనది, ఏదో కార్యముగా భావించరాదు. 
లౌలికంకర్మతోయాతిజ్ఞానహీనంపరన్తపః। 
జ్ఞానాత్తుభావయేత్సర్వంకర్మనిష్కర్మచాన్యతః।। 89 
లౌకికమంతయూజ్ఞానహీనమయికర్మస్వరూప ముగానడుచుచుండును. 
జానముచేతనే సర్వమును ధ్యానింపవలయును. కర్మయును నిష్క్మర్మయును 
ల 

అజ్ఞానముచేకలుగునని యెరుంగుము. 


ఇదంతుభక్తిభావాయమానవై శ్రూయతేయది। 
లిఫీత్వాయత్రదాతవ్యందానందక్షిణయాసహ।। 90 
ఈ విషయములు గుర్తెరిగి మానవులు ఈ పుస్తకమును దక్షిణసహితముగా 
దానముచేసినట్లయితే అట్టివారికి భక్తిస్థిరముగా నుండును. 


గురుగీతామిమాందేవిశుద్ధసత్వంమయేదితాం। 
భవవ్యాధివినాశార్థంస్వయమేవజ పేత్సదా॥। 91 
:శుద్ధస త్వమయమయినాతోచెప్పబడిన ఈగురుగీతను సంసారదుః 
ఖరూపమయిన క్షేశనివారణకొరకు ముక్తాసక్తుడు ఎల్లప్పుడూ జపించవలయును. 


గురుగీతాక్షరైరకంమంత్రరాజమిమంజపేత్‌! 

అన్యేచవివిధామన్హాః కలాంనార్దన్తి షోడశీం॥ 92 
గురుగీతయనెడుఈ (గ్రంథమును సదాధ్యానముచేయవలెను. అలాగాకయితర 
మంత్రములు పరఠించినచో వీనిలో పదహారవభాగఫలము కూడా లభించదు. 
అనన్తఫలమాప్పోతిగురుగీతాజ పేనచ। 
సర్వపాపప్రశమనంసర్వదారిద్యనాశనం।। 
కాలమృత్యుభయహరంసర్వసంకటనాశనం। 
యక్షరాసభూతాదిచోరవ్యాఘ్రభయాపహం॥। 93 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


తా|| 


తా 


లతా 


గురుగీతాజపముచేత అపరిమితమైన ఫలములను పొందుదురు. సర్వపాపములు 
సర్వదరిద్రములు హరించును. సర్వరోగములు హరించి కాలమృత్యువును 
పోగొట్టును. యక్ష్మ రాక్షస, భూతాదికమును, చోరులు క్రూరమృగములవలన 
కలుగు భయమును పోగొట్టును. 


మహావ్యాధిగతాస్సర్వేజప్తాశుత్వానిరామయాః। 
అధవామోహనేమహారణ్యేవశ్యేజ పేత్సదా!। 94 
మహావ్యాధులతో బాధలుపొందుచున్నవారు దీనిని జపింబినా,"విసిననూ, 
రోగహితులయ్యెదరు. అదీగాకమోహనమందు, మహారణ్యమునందు 
వశ్యక్రియలందును దీనిని జపించవలెను. 


కుశైర్వాదూర్వయావాపిఆసనేశు భ్రంకంబలే। 

ఉపవిశ్యతతోదేవీజ పేదేకాగ్రమానసః॥। 95 

ఓ దేవీ! దర్భాసనమందైనా గడ్డిపరకలయందైనా తెల్లని కంబళియందైననూ 
కూర్చుండి ఈ గురుగీతను నిశ్చలచిత్తుడయి జపించవలయును. 
శాన్యర్థమానసంశుక్షంవశ్యేరక్తాసనం ప్రియె। 

అభిచారేకృష్ణవర్ణంపీతవర్ణం ధనాగమే॥ 96 
శాంతిచేయుటకు తెల్లని ఆసనమును, వశపరచుకొనుటకు ఎర్రనిఆసనమును, 
శత్రుసంహారమునకునల్లని ఆసనమును, ధనాగమునకు పచ్చనిఆసనము పై 
కూర్చుని జపించాలి. 

ఉత్తరేశాన్తయేజప్యం, వశ్యేపూర్వముఖోదితం। 

దక్షిణేమారణం ప్రోక్తం, పశ్చిమేధనాగమం 97 
శాంతికొరకు ఉత్తరాభిముఖముగా, వశ్యానికి తూర్పుముఖముగాను, 
సంహారమునకు దక్షిణముఖముగా, ధనాగమునకు పడమటదిక్కుగా కూర్చుండి 
జపించవలెను. 


మోహనంసర్వభూతానాం బంధమోక్షకరంభవెత్‌! 
అసాధ్యంసాధయెత్మర్మనవ గ్రహభయాపహం॥। 98 


© 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


లతా 


(lag) 


ఈగురుగీతాజపముచేయటవలన సర్వభూతములుమోహనమయిజపించినవారికి 
సంసారబంధవిముక్తునిజేయును. అసాధ్యమగుకార్యములను సాధింతురు. 
గోచార దశలరీత్యా నవగ్రహములవలన గలుగు సర్వకీడులు తొలగును. 
దుస్యప్పనాశనంచైవసుస్వప్నఫలదాయకం!। 

సర్వస్యార్తిహరంనిత్యం తధావంద్యాసుతప్రదం।। 99 
దుస్వప్నములచేకలుగుచెడు ఫలితములను రానివ్వదు. సుస్వప్నఫలములను 
పరిపూర్ణముగానిచ్చును. జనులందరిదుఃఖములనునశింపజేయును. విశేషంగా 
గొడ్రాలికి సంతానము నొసంగునదియైయున్నది. 


అవైధవ్యకరం స్రీణాంసదాసౌభాగ్యదాయకం। 

ఆయురారో గ్యమైశ్వర్యపుత్రపొత్రవివర్ధనం। 100 
స్రీలకు సౌభ్యాగమునిచ్చును, వైధవ్యమురానివ్వదు. ఆయురారోగ్యఐశ్వర్యమును 
పుత్రపౌత్రవృద్ధి గావించును. 


అకామితస్త్రీ విధవా జప్త్ప్వామోక్షమవాప్షయాత్‌। 
వైధవ్యధ్వంసకామేనలభ్యతేత్వన్యజన్నని।। 101 
విధవ అయిన స్త్రీ ఏకోరికయులేక ఈ గురుగీతను జపించినఎడల మోక్షము 
నొందును. వైధవ్యము రాకూడదని జపించిన ఎడల మరుజన్మయందు సువాసిని 
యగును. 

సర్వదుఃఖంభయంవిఘ్నంనాశయేత్తాపహారకం। 
సర్వబాధాప్రశమనంసర్వకామార్థమోక్షదం॥ 102 
సర్వదుఃఖములు, సర్వభయములు, సర్వవిభ్నాములు నశించును. 
సంతాపములను హరించును. సర్వబాధలను శమింపజేయును. సర్వకోర్కెలు 
తీర్చి మోక్షము నొసంగును. 

యంయంకామయతేకామంతంత। మాప్పోతినిశ్ళితం 

కామితానాంకామధేను కల్చద్రుమప్రకల్పితా! 

చింతామణి ళ్చిన్తితస్యసర్వమంగళదాయకం॥। 103 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృ్యతము 


త్రా॥ 


లతా 


ఎవరెవరు యేయే కోరికలతో ఈ గురుగీతను జపించునో, వారు ఆయా 
కోర్కెలను పొందుదురు. కోరినవారి కోర్కెలు తీర్చుటలో కల్పవృక్షము, 
కామధేనుల వలేకామితము లీడేర్చును. కోరిన పదార్థము నిచ్చుటలో చింతామణి 
వలే సర్వ శుభములు ఈ గురుగీతయే యిచ్చును. 


లిఖిత్వాపూజయిత్వాచ జపాన్మోక్షమవాప్నుయాత్‌। 
కామేనపూజయేద్యస్తుతస్యకామఫలప్రదం।॥। 104 
ఈగురుగీతను వ్రాసితానేపూజించి జపించుటవలన మోక్షమును పొందుదురు. 
ఎవరు ఏఏ కోరికలతో నున్న వారికోర్కెలుతప్పక సిద్ధించును. 


జ పేత్తుశాక్తశెవశ్చగాణాపత్యశ్చవైష్టవః। 

సిద్ధిదంమోక్షదందే విసత్యంసత్యంనసంశయః॥ 105 
ఓదేవి శాక్తేయుడుగాని శైవుడుగానీ గాణపత్యుడుగాని వైష్ణవుడుగానీ దీనినెవడు 
జపించిననూ వారికి కార్యసిద్ధియు మోక్షమును కలుగును. ఎట్టి సందేహమూ 
వలదు. 


అధకామ్యజపస్థానంకధయామివరాననే। 

నగరాన్నే సరిత్తీర్ధే! తదాహరిహరాలయే 

శక్తిదేవాలయేగో స్టేసర్వదేవాలయే శుభం॥। 106 
ఓపార్వతీ! కోర్మెలవిషయములలో జపము చేయవలసిన స్థానమును చెప్పు 
చున్నాను. పట్టణములచివరను, నదీతీరమందును, హరిహరాలయం 
ములందును, శక్యాలయము నందును గోవులమందయున్న ప్రదేశమందును 
శుభప్రదమైనది. 


వటస్యధాత్రామూలేవామఠే బ్రందావనేతధా! 
పవిత్రేనిర్మలేస్థానేనిత్యానుష్టానతోపివా। 
నిర్వేదనేనమౌనేనజపంచైవసమాచరేత్‌! 

శృశానేనిర్భయోభూత్వాజ పేదేకాగ్రమానసః॥ 107 
మళ్ళిచెట్టు, ఉసిరిక చెట్లయొక్క మూలమందయినా, మఠమందు, తులసీ 
వనమందైనా సరే, ఏదయినా పవిత్రమూ నిర్మలమైన స్తానమందైననూ, 
నిత్యానుష్టాన సమయమందైనా సరే ఎవరికీ తెలియకుండా మౌనముగా జపాన్ని 
చేయాలి. నిశ్చల చిత్తుడై శృశాసనమందు నిర్భయుడై జపించవచ్చును. 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


శ్లో॥ 


సిధ్యన్తిపై ప్పలేమూలేచూతవృక్షస్యచైవహి। 

గురుః పూజ్యోవరంమూర్ధ్థస్త శ్రస్మాత్సిధ్యతినాన్యధా। 
శుభకర్మణిసర్వత్రదీక్షాదీక్షాదిసిద్ధిదః॥। 108 
రావిచెట్టు, మామిడిచెట్టుల మొదటగానీ ఈ గురు గీతాజపము చేసెనేని మూర్చు 
డైననూ పూజింపదగు గురువగును. గనుక గీతాధ్యానసిద్ధి దానివలన గలుగును. 
మటియొక విధముగా ఈ శిద్ధిగలుగదు. గురువు శుభకర్మలయందునూ అంతటా 
దీక్షాదీక్షలయందు సిద్ధిగలిగించును. 


సంసారమలనాశార్ధంభవతాపాన్నివర్తనే॥। 109 
సంసారమునందలి పాపములను నివారించు కొనేందుకు సంసారబంధములను 
తొలగించుకొనేందుకు గీతాస్తోత్రాన్ని జపించవలెను. 


గురుగీతాదిశిశూషాంతత్వజ్ఞుకురుతేసదా। 

నవివ సద్గురుస్సాక్షాత్సదాసద్ధర్మవిత్తుమః॥। 110 
తత్వజ్ఞడైనవాడెల్లప్పుడూ గురు గీతాదులను వినుటకు యిష్టపడును. అట్టివాదే 
సాక్షాత్‌ సద్దురుడున్నూ సర్వకాల సర్వావస్థల యందు మంచిధర్మముల 
నెరిగినవాడై యుందును. 

తస్యస్థానానిసర్వాణిపతిత్రాణిన సంశయః। 
నఏవశుద్ధఃపూతశ్చసౌఖ్యభావేసతిష్టతి॥। స 111 
అట్టి వానికి సమస్తజ్ఞానములు పవిత్రములు, సంశయము లేదు. అతడే 
శుద్దుడును, పమిత్రుడును సౌఖ్యభావుండయి యుండును. 
తత్రదేవగణాస్పర్వేక్షేత్రపీఠే వసన్తిచ। 

ఆసనస్థశ్శయానోవాగచ్చన్ర్తిష్టన్సదాశుచిః॥ 112 
అట్టి క్షేత్రపీఠమునందు సమస్త దేవగణములు నిండియుండును. కూర్చున్ననూ, 
నిలుచున్ననూ పడుకున్ననూ నడుచుచున్ననూ గురుగీతా జపపారాయణు 
డెల్లప్పుడూ శుచిగానే యుండును. 


అశ్వారూధో, గజారూధసుషుప్తోజాగ్రదప్యధ। 
శుచిస్థితస్సదాజ్ఞానీ గురుగీతజపేనచ। 
తస్యదర్శనమాత్రేణ పునర్జ్దన్మనవిద్యతే॥ 


113 


శ సనారీ యోగ జ్ఞానామృతము 


త్రా 


ఏనుగునెక్కినను గుర్రమునెక్కినను. నిద్రించిననూ.! క్యగ్రభావస్థమరదున్ననని 
గురుగీతా జపమువలన జ్ఞానియెల్లప్పుడఢూ శుచిగానేయుండును. అట్టి 


10౫: మహాత్ముని దర్శనభాగ్యముచే జన్మ రాహిత్యమగ్గును. 


ల్లో - 


hg) 


లౌ 


ఖః. 


గా 


లతా 


త్రా॥। 


త్రా॥”' 
"యుండును! వీనిచేతనే ప్రాణులందరూ ముక్తుతగుదురు."గురుగీతాజపముచేయు 


లౌ. 


సర్వసిద్ధిమవాపుంతిముక్తింముక్తింనసంశయః॥ 


'సముద్రేచయధాతోయంక్షీరేక్షీరంజలేజలం। 


భిన్నేకుంభేయధాకాశం తదాాత్మాపరమాత్మని॥ z 114 ,. 
సముద్రమందలినీరువలె, పాలయందు, పాలవలె నీటియందు. నీరువీలే 


'నీటికుండ పగిలినపిదప కుంభమందలి ఆకాశము నిజాకాశములోకలియునో 


అలాగే ఆత్మపరమాత్మ యందు లీనముగానుండును.' 


యధాయధావిధోభూత్వాయ త్రకు త్రస్థితోపివా! ta 
తదైవజ్ఞానీజీవాత్మాపరమాత్మనిసర్వదా॥। me 115 
యే యే విధముగానైనను;: సరే! ఇష్ముజెద్వట న సరే! hens 


గై పరమాత్మయందు సర్వదా; నిలిచి. ఉంటున్నాడు; (3 


తస్యసర్వప్రయత్నేనభావభక్తింకరోతియః। 

ససర్వత్రహితోయోగయుక్తోభవతిపార్వతీ। fs అయో వ్వీంతకేకే6 
ఓపార్వతీ। ఎవరైతే సర్వప్రయత్నములచేత యోగ్యమైన భావముతో భక్తి నిలుపునో 
అట్టి వాడు సర్వహితుడై తూగ్గగష్యడాన వా దగుతునా ల క ల 


కా ముక్తిర్ముక్తిర్ణయాత్యస్యజిహ్వాగ్రేచస రస్వతి...ఇ 


అనేనప్రాణినస్సర్వే తధాగీతాజవే షేనచ! 
117 
గురుగీతాజపముచేయుపానియొక్కదయయే ముక్తివానిజిహ్వాగ్రమందే సరస్వతి 


ప్రతివారునూ ముక్తులు కాగలరు. సమస్తమైనకార్యసిద్ధినిపొందుచున్నారు. 
ముక్తినికూడా పొందుచున్నార్హు, ఈ విషయమున, సందేహింపఫనిలేదు. 


ఏష శసత్యంసత్యంపునఃస్సత్యంధర్మసంఖ్యామయోోదితా!.. ౧:౭౧. 
Be గురుగీతాసమోనాస్తిసత్యంసత్యంవరాననే॥। టి 


డడ? 118 
ఓపార్వతీ యిది.సత్యము, సత్యమృు సత్యము ముమ్మాటికీ సత్యము. ఈ గురుగీత 
యందు ధర్మజ్ఞానము నాచే చెప్పబ్లడినది, దీనితో సమమగునది మరేదియూ 


లేదు. ఇది సత్యము సుమా! __ 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


శ్లో॥ 


తా 


లా 







ఏకందైవంధర్మఏకవఏకానిష్టాపరన్తపః। (1 
గురోఃపరతరంనాస్తితత్వంచైవగురోఃపదం॥। 119 
ఒకటే దైవము, ఒకటే ధర్మము, ఒకటే నిష్ట ఇదే తపస్సు. గురువుకం! 


పరాత్పరుడు వేరుగాలేడు గురుని పాదములే పరతత్వమని నమ్మవలెను.. [' 


మతాధన్యాపితాధన్యోధన్యంసర్వంకులంతధా। 

ధన్యాచవసుధాదేవీగురుభక్తిస్సుదుర్లభాం॥ 120 
గురుభక్తిగలవానివలన వాని తల్లీదం[డ్రీ ధన్యులు. కుటుంబము ధన్యము. పవి 
మగును. భూదేవియును వానివలననే ధన్యురాలగును. గురుభక్తి కలి! 
యుండుట యిలలో దుర్లభము. 


శరీరమిస్టియం ప్రాణాఅర్ధస్వజనబాంధవాః। 

పితృమాతృకులందేవిగురురేవనసంశయః॥ 121 
శరీరము, యింద్రియములు, ప్రాణము, ధనము, స్వజనము, బంధువులు, 
తండ్రి కులము, తల్లికులము ఇవన్నియు గురుస్వరూపమైనవి కావు, గురుభక్తిడే 
శ్రేష్టము. 


త్రా। 


ఆజన్మకర్మణాంకోటి యజ్ఞ వ్రతతపః క్రియాః! న్‌ 
తస్యసర్వఫలందేవిగురుసంతోషమాత్రతః॥। 122 
ఓ పార్వతీ గురువును సంతోషింపచేసి నంతమాత్రమున గలుగు ఫలమేమనగా |! 
పుట్టినప్పటి నుండి చేసిన సర్వకర్శలు, కోటి యజ్ఞములు, వ్రతములు, తపస్సులు, 
చేసిన ఎలాంటి ఫలము గలుగునో ఆ ఫలము గురువు సంతోషింపజేసిన ౯! 
వారికి కలుగును. 
విద్యాధరైర్భవేనాపిమందభాగ్యస్తుయేజనాః। 
గురుసేవాంనకుర్వంతిసత్యంసత్యంనసంశయ:£। 128 | ఓ 
విద్యలేక, ధనములేక, బలములేక అదృష్టహీనులై కనబడు ఏ మానవులుగలరో 

తా 


అట్టివారు గురుసేవచేయని కారణముననే యిట్టి దుస్థితి కలిగినది. యి! 
సత్యము సత్యము. సంశయించవలదు. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


బ్రహ్మవిష్ణుమహేశాది దేవర్షిపితృకిన్నరాః॥। 
సిద్ధచారణయక్షాధ్యాయేచాన్యేమునయోజనః। 
గరుభావంపరంతీర్థమన్యతీర్థంనిరర్ధకం!। 124 
(బ్రహ్మవిష్ణు, మహేశ్వరుడు, దేవతలు, బుషులు, పితృదేవతలు, కిన్నెరులు, 
సిద్దులు, చారణులు,యక్షులు మొదలగువారు యింకా యితర మునీశ్వరులు, 
జనులు, వీరియందొక్కరి యందును గురు భావమనునదియే ముఖ్యమైన 
సార్థకమైన, పుణ్యతీర్ధము గానీ యితరమగు గయాప్రయాగాదులు నిరర్ధకము 
సుమా. 

సర్వతీర్ణాశ్రయోదేవి పాదాజ్ఞుష్టేచవర్తతే। 

ఇదంరహస్యంవాచ్యంతవా గ్రేకథితంమయా॥ 125 

ఓ పార్వతీ! గురుశ్రేష్టుడైన మహాత్మునియొక్క పాదాగ్రమునందే సర్వ 
తీర్ధములున్నవి. అతని పాదవందనమే సర్వతీర్థములు సేవించిన ఫలము 
నిచ్చును. నీకీరహస్యమును చెప్పితిని. 
సుగోప్యంచప్రయత్నేనపరతత్వంప్రియేసతి; ] 
స్వామిముఖ్యగణేశాదివైష్ణవాదిషుపార్వతీ!। 126 
ఓ ప్రియురాలా! ఓ పతివ్రతా! ఓ పార్వతీ, ఈ పరతత్వము ఆస్థికులయిన 
గణేశాదులందును, విష్ణుభక్తులయందును, దీనిని రక్షించి యుంచవలయును. 


అభక్తేవంచకేధూర్తే పాషండే నాస్తికేపునః। 
మనసాపినవక్తవ్యాగురుగీతాకదాచనా!। 127 
భక్తిలేనివానికి, వంచకునకు, దుర్మార్గునకు, పాషండునకు, పరమేశ్వరుడు 
లేడనువానికి ఈ గురుగీతను చెప్పరాదు. చెప్పాలని మనసునందైనా 
తలంచరాదు. 

గురవోబహవస్సంతి శిష్యవిత్తాపహారకాః। 
దుర్లభస్సద్దురుర్దే వి శిష్యసన్తాపనాశకః॥ 
యిల శిష్యుని విత్తమున పహరించు గురువులనేకులు కలరు దేవీ, శిష్యునకుగల 
సంతాపమును హరించే గురువు దొరకుట దుర్లభము. 


GD 


128 





శ్రీ సనారీ యోగ క్ఞఃనాత్యుతము 


శో 


అతీతచిత్త శాన్త శ్చ శుద్ధ భక్తిసమన్వీతః। 
వక్తవ్యస్తు ఇదందేవిమమచాత్మప్రియంసతి[' 3 rH] 29 

ఓ పార్వతీ! మిక్కిలి చిత్తశాంతిగతపోడును' కేవలము భక్తిఖొవముగల్లినవాడు 
దీనిని యితరులకు ఉపదేశిలంపవలయును. అట్లుచేసిన నాయాత్మ సంతసించును: 


సంసారసాగరసముద్ధరణైకమ న్రం। బ్రహ్మాదిదేవమునిపూజితసి సిద్ధమంత్రం॥ 
దారిద్రదుః ఇలయశాకవినోశముగ్రం వన్దేమహాభయహరంగురురాజమంత్రం। 


130 
సంసారమనియెడు మహాసముద్రమును జాజెంుకకకే మంత్రము. బ్రహ్మ 
మొదలగు దేవతలు మునులచేత; పూజీంచబడినదిదే 'మరిత్రము:. దారిద్ర్యము 


వలన కలిగెడు దుఃఖమున్ను భయమున్ను; శోకమును, పోగొట్టునదీమంత్రము. 


ఇట్టి సకల దోషములను హరించునట్లి SEs గూర్చి 
ప్రతీదినము వందనములు సట్లుసత్నాను 


ఇతి రుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే గురురీతాసోత్రం ప 


వీరబ్రహ్మ ఉవాచ: 


అ.వె 
క 
క 
క. 
ల క 


క 


గురుడుగురునిపూజ, గుజుత్తుశిష్యునిపూజ! నానా... శివునిపూజ 


హరునిపూజచేయుగురుశిష్యులెందరో। నిత్యమృుక్తిపరులనేర్పు సిద్ధా! 


దర్భాసనాలువేసుక। దుర్భాలషలనొకరినెపుడు దూషించెడునా। 
నిర్భాగ్యులేమిగాంతురు? దౌర్భాగ్యులేయెంచి చూడధరణిని సిద్ధాః 


| సంసారమునందుండియు। సంసారముమిధ్యజేసిసర్వము తానై. 


సంసారమందునిలిచిన సంసారే- రాజయోగిసత్యము సిద్దా!!! 


- సన్యాసమైననొక్కటె; కన్యలతో నున్ననాకటె కనుపాొపలలో। 


వెన్నెలజూచినవారులు; Ber aa సిద్ధా! 
అంతాబ్రహ్మమయంబని, సంతసమునద్త్‌సీళువారు సర్వేజ్ఞులు; శ్రీ 


కాంతునరుతు వారికి! చింతటలేవయ్యయా గసిద్దుతు సిద్ధా! 
శ్రీగురుపదములుముట్టియు బాగుగ త్రివిధప్రసాదభక్షకుదైనన్‌। ' 


యోగంబుచేయకే వష యోగులలోనుండునతదెయోగ్యుడు సిద్దా! 


GD 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
బ్రహ్మజ్ఞానాసక్తులారా! ఆత్మబంథ్రువులారా! . యోగసాధకుల్తార్లా! -యిందెలి ఆధ్యాత్మిక 


విషయములు సంపూర్ణముగా (గ్రహించండి. 


వీరబ్రపే 
అ.వె॥। 


ఆ.వె! 


అ.వె॥! 


ాంద్రుని ఉవాచ 

జీవి విశ్వకర్మ చిక్కుతెలియరాదు।భావమెంచి చూడ బ్రవ్మమళదు 
వాని పేరదేమి?వాడె పరమశివుందడు। కాళికాంబహంసకాళికాంబ॥ 

విశ్చదోషగుణము విప్రలపాలయె। విశ్వమెల్ల నడుపు విశ్వకర్మ] 

విశ్వగురుండెవడో వివరించిచూడుడు। కాలికాంబహంసేకాళ్లికాంబ।। 

బ్రహ్మమనగవేరె పరదేశమున లేడు! బ్రహ్మమనగ చూడు, బట్టబయలు॥ 
తనకు తానె బ్రహ్మ, తారకమౌనురా[కాళికాంబహంసకాళికాంబ!। 


యోగసిద్ధులు తెల్పిన..ఆమృతవాక్కులు 


పీ 


An 


ఆత్మవృత్తులనెడియంబుధిలింకునే। పవతత్ళను జీదవాగ్నికేక 
వికటాష్ట్రమదశైలనికఠముల్‌। పగులునేధరణినిశ్చలవజధాఠలేక। 
యీషణత్రితయమత్తేభంబులడగునే।. .పరిపూర్ణమనెడుకేసరియులేక। 
మేనునేననుగాధమేఘంబువిచ్చునే। శేషాత్మయనువాయుసిద్ధిలేక।॥ 
పరమపదనిర్గుణానంతనిరుపమాన। వస్తువీక్షింపగల్గునేవర్గరహిత। 
సలలితానందగురుకృపాంజనములేక। హరిహరవిధాతృ్భలకయిననరశిచూడ!। 
ధరణిసంసారసంతాపార్తిదీరునే। గురుదాస్యమనుహిమకరుడులేక। 
మదవృత్తియను పెద్దమత్తేభమణగునే। దేశకార్చమృగాధిపుడులేక। 
శతృషట్మాభీలసర్పంబులడగునే! గురుకృపయనుఫలగేశ్వరుడులేక। 
మమతాభావంబనుమహిమమెల్లదొలగునే। దేశికథ్యానార్శదీప్తిలేక॥ 


పరమపదనిర్గుణానంతనిరుపమాన। వస్తువీక్షింపగల్లునేవర్గరహిత। 
సలలితానందగురుకృపాంజనములేక। హరిహరవిధాతృలకునైననరశిచూడ।॥। 


దుగ్భృశ్యరూపపంక్తిశిరుండుగూలునే। బయలనుజానకీభర్తలేక। 
అభిమానమనుగంభీరాంబువులింకునే। పరమపతార్మతిగ్యరుచిలేక। 
సత్యానృత్యాభీలసర్పంబులడగునే। పరమాత్మయును 'ఘోరబర్జిలేక 
చైతన్యమనెడుజీమూతంబువిరియునే। సత్యాత్మయనుప్రభుజనములేక।। 


@ 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

గీ పరమపదనిర్గుణానంతనిరుపమాన। వస్తువీక్షింపగల్లునే వర్గరహిత! 
సలలితానందగురుకృపాంజనములేక। హరిహరవిధాతృ్భలకునైననరశిచూద॥ 

యోగసాధకులు సులువుగా యోగసిద్ధిని పొందుటకు గాను మహే పెద్దలచె | 


ముఖ్య విషయముల నిందు పొందుపరచినాము. 


గురుపరంపర 

అద్వైతసుధానిధి గ్రంథరచయిత పట్టిసపు వెంకటేశ్వరుడు వ్రాసిన 
గురుపరంపరలో శ్రీశంకరానందులవారి ప్రియశిష్యుడు జగద్దురువు, సద్గురువు, 
మద్దురుదేవులయగు బ్రహ్మశ్రీ సింహాద్రి విశ్వనాథావదూత స్వామి గారు వారి ముఖ్య 
శిష్యులగు1. రెడ్డివెంకటసు బ్రహ్మణ్యం, 2. తణికెళ్ళ శేషయ్య 3 మంతెన వెంకటరత్నము, 
4. పట్టిసపువెంకటేశ్వరుడు, అనేకులుగలయిందులో 4వ వారికి అమనస్నబోధ చేయుమని 
సనారీవారు2వ వారికి ఆజ్ఞయివ్వగాశేషయ్యగారినుండి పొందిన బోధానుభవముతో 
అద్వైతసుధానిధి వ్రాసినట్లు పట్టిసపు వెంకటేశ్వరుడు ముందుమాటలో చెప్పు 
కున్నాడు.దాని ఆధారంగా ఈ గురుపరంపరను వ్రాసిన బ్రహ్మశ్రీ సుగంధం 
సాయిబాబాచార్య స్వామీజీ, సెల్‌: 9290582110, 9032253205 శ్రీశ్రీశ్రీ త్రిజీ 
సహస్రలింగ సహిత సనారీవిశ్వనాధాలయ నిర్మాణాధ్యక్షులు మహానాడురోద్దు నెం.7 
కృష్ణానదీ తీరము, తాడేపల్లి పోస్టు & మండలం గుంటూరు జిల్లా, నవ్యాంధ్ర - పిన్‌ 
522501 


గుర్వష్టకము 
శ్లో; మౌనజపపారాయణాముక్తియోగకారణా। 
ధ్యానధ్యాతృధేయరహితదేవదేవనాయకా। 


స్థానరహితపూర్ణవిమలసత్యవస్తుదాయకా। 
సుజ్ఞానరూపరహితపరమకారణాయతేనమో॥। 
శ్లో ఇదమఖండపూర్ణతత్వమిదమనంతమవ్యయం। 
ఇదమవాచ్యమిదమభేద్యమిదమభోజ్యభోక్తకం। 
మదినినిల్చుమనుచుసమ్ముదముతోద్వాదశిం। 
సదయుతోదభోద సేయుసాక్షిరహితతేనమో।। 


శ్లో 


(aa) 


సనారీ యోగ జ్ఞానామృతము 


అచలపూర్ణపరమకేవలాత్మతత్వనాయకా। 
ఖగచరపక్షిరహితహృదయకమలకర్ణికాంతరా। 
విచరతత్వసర్వసాక్షివిత్వహంతవర్ణితా। 
సచియునిచియుహృదయసారసత్యరూపతేనమో॥ 
పరమవస్తుతత్వరూపభావననాతీతసుస్థిర। 
తరాత్మద్రవ్యవిమలతేజ తేజరహితసం!। 
చరితచరితముక్తతత్వశేషశేషవర్ణితా। 
పరమపోషపరమాధీశపాపహరతేనమో!।। 


పలుకుగులుకుకలకలేనిపరమవస్తునాయకా। 
నిలకడైనభక్తితోనునిన్నునన్నువదలినేమో!। 

సలిలతంబుగానుమదిని సత్యరూపమైక్యమై। 
పలువిధమ్ములాత్మదలతుపావనాయతేనమో॥ 


ఆదిమధ్యలేకవెల్గునాదివస్తుకారణా। 
సాధనాతీతమగుచుసంభవించుదేవరా॥। 
గాధబాధలేకవెల్లుఖందతత్వనాయకా। 
సాధుతత్వహృదయరూపసాక్షిరహితతేనమో!।। 


మూలమేమిలేకయున్నమోక్షతత్వనాయకా। 
మూల ప్రకృతిహరణదివ్యపూర్ణతత్వనాయకా। 
కాలనీమవర్ణితాకార్యకారణాత్మకా। 
నాలుగొకటిరెండులేనినాదిముఖ్యతేనమో॥ 


పంచతత్వములకు పైనవెనుకతానుయె। 
అంచితముగనున్నపూర్ణమధ్యకేవలాత్మకా! 
నించుకంతకొరతలేకనిండినిర్వికారమై! 
యంచశక్యరహితమగునలరుదైవతేనమో।। 


సనారీవిశ్వనాధావధూతగారి సద్గుర్వష్టకము( రెడ్డి సుబ్రహ్మణ్య ప్రణీతము) 


(౪౨ 





ఆ ఐనాల యాగ జ్ఞావామ్యుతన్సు 
సీ 


గీ! 


గీ! 


గీ! 


గీ! 


2 శ సీరిరుయాటవిభం గమెట్లనివేద షోడ శభ వవప్పి జాపి నాన, 


శీ సనారీ మూగ జ్ఞానామృ్యతము 
తలి వెక్కదైక్యమోదెల్పవేయనివేడ। బట్టబయలదంచుబల్మినావు! 
ఆబట్టబయలెద్దియనిమరియునువేద బ్రహ్మం బిదేయంచుఖ ర్వి, 


గీ॥ ఎర్మాకళల మిలేనిదీనవస్తువనుచు జెప్పి యొప్పి ంచినట్టి మాయపృ వీవు 
 శ్వనాధావధూతసద్విమలచరిత। పతితపావనసద్భక్త రివ్యూ ర్‌ 
సీ! సప్తభూమికలసారాంశమరయగా, షోడశాక్షరిలోనసూటియయ్యె। 
 సచత్రములలోసారాంశమరయగా,షోదశాక్షరిలోనసూటియయ్యె, 
సకలమూర్తులందుసారాంశమరయగా! షోడ శాక్షరిలోనసూటి యడ 
 ర్వృసమాధులసారంశమరయగా[షోదశాక్షరిలోనసూటియయ్యె, 
గీ పేంచదశివలెషోడశినెంచశేషసంజ్ఞ మొందితిద్వాదశాక్షరుడవగుచు। 
విశ్వనాధావధూతసద్విమలచరిత। పతితపావనసదృక్తపారిజాత।॥ 6 
సీ అయుత్తబట్టబయలేమిలేదంచు; దానూహించిదెలియువాదుత్రముం దు 
అతెలివిననుభవంబాత్మలోపరికించి'యదిమంత్రమందుననైక్యపరచి 
- -యదియునుగురువునందైక్యరిబుగాజేస యాయెక్యభావమేయాత్మనరసి॥ 
feta: చూడచూడరగరిత్తసూన్యభావముజైంది। బట్టబయలైనిల్చుగుట్టుతోద॥ 










ర్రీపతిశివధాతుచిద్రూపయ్యక్తుదా, పరమాత్మరూపునేబ్రస్తుత్రించి 
సకలచరాచరజంతుజ్లాలమ్సలందు, స్టే పహారించుచున్నసద్విముల్లుదలచి, 
ధరణియాదిగభూతతత్వాత్ముడైనట్టి ॥ హంసస్వరూపునేనభిన్సుతిం, 
సణజప్తితోనెగదులోకములెల్ల  పరిష్తాలన్లమోనద్చు ప్రభువునెంచి, 


టన సపద్యాష్టకంబు. జెప్పినుతిజేడుగృపబాదుపేవకుదను, 
శ్వనాధావధూతసద్విమలచరిత్త,. పతితపావనసద్భక్షపారిజ్ఞాత్ర। 1 
బాలప్రాయమునాడుపరమాతృకనులదై: చూపించి బ్రోచినసూరి నీవై, 
అంసారబంధంబుసడలించిట్రాబకులు, విడుదల కదన విబ్వ దట 
నొల్గయోగంబులు, నమ్మిక్షాదెల్సి, కేవల్లాత్మనుజూపితీవె, 
లక్ష్యత్రయమునందులక్షణంబుగ నిల్పితత్సాక్షిదెల్సినధాత్రవీవ 

పళ లనుతియింపనజనికన దరముగాదయ్యనిర్థుణతత్వమూరి 
సేగాధావదూతసర్విములచరిత పతితప్తానసద్భక్తప్రారిజా 2 


ముద్రపంచకమునుముక్తపరచ్రియ్సు మా. నిధదెలిపినకృపానిధి వినీవ, క 


గగనం: నట్టిగుట్టిట్టిదంచాతృబట్టనేనిబుట్టుట; గిట్టుటయరెండువట్టి గున్న 

గట  వశ్వనాధావధూతసద్విమలచరిత, పతితపావనసదృక్తప్రారిాత్ర। చ్లా 

వ ఎల నున నులాపుండుగనుకనమాం త్రయ తకు తరత 
సనారీవారినిజగద్దురువనదగాను. 

గీ. ఎర్మువదరులాడుటకుక్కలకెల్లను। దక్కబోదుపరమునిక్మమృుగన్న, 8 


చిక్కునుచ్చు లోనిజింకచందంబురా, వీరగురువరేణ్యవిభుధ శరణ్య 
“ శ్వనాధావదూతసద్విమలచరిత। పతితపొవనసద్భక్తపారిజాత్ర। 


దాక పాకంగజగములరాక్షపోకదలచి యెరుగంగనేర్చినదైనమీన షు 
శగాధావధూతసద్విమలచరిత పతి తపావనసద్భ కప ర్య 8 


నున్నదెపుడునిండియుండనేయున్న ది, లేనిదెచ్చోటనయినలేనెలేదు, 


'సద్గురులక్షణము Oss 
క॥ _ శివహరిరుద్రేశసదా, శివులెవ్వనికుక్షి, లోనచెలువొందుచుదా, నివ, 
. సించియుందురుయా ప్రవిమలు; డాచార్యుడనుచుభావింపదగ్నక్ష 


నబ్ధినుదయించుబుద్భుదంబదియుజూద్ర, నబికూపంబెయగుగాకయన్యమ గున 


_పగరావదూతసద్విమలచరిత పలితపావ నసద్భక్తపారజా 4 


గీ. దృశ్యమెదుటలేకదృష్టియనాలంబ;నంబులేకమానస్తంటాక్ష్ర త్ర 
యలసతయులేకయనిశంబునిలచునే, సత్తమునకతండెసద్దురుందు॥ 


దైవరూపమునాకుదయదెల్పమ ీదుదెలివి బ్రహ్మంబనిదెలిపినాప, 


హహ... 











శ్రీ సనారీ యోగ్‌ జ్ఞారామృతము 

గీ! ఇన్నిచెప్పనేలయేఘనుండవనిలో। బ్రహృతత్వమెరిగి బ్రహ్మతత్వ! 
మందునిష్టగలిగియదిశిష్యముఖమున। బోధ శేయువాదెపోసద్గురుందు!! 

క శరణనిపలికిన శిష్యునికరుణినించియు। సాంఖ్యతారకంబులలోనన్‌! 
సరణిన్‌దెల్పుచుమనసుకుగురిదెల్చిన। వారుబోధగురువులుగారే॥। 


వ॥ యిట్టి సద్దురువులదరిచేరి సేవించువిధంబెట్లనిన 

క॥। గురువేదైవంబనుచును, గురువేపరుడనుచు!మదినిగురినిల్పుచుయా! 
పరిపూర్ణునిశోధించిననరుడే। నారాయణుండునయముగజూడన్‌॥ 

వ॥ యిలాభావించి చిత్తశుద్ధితో గురుని సేవించినచో శిష్యునిపై పుత్రవాత్సల్యంబుతో 

గురుదేవుడు హస్తమస్తక సంయోగముతో జ్ఞానదృష్టినొసంగును. 


:-వేమన ఉవాచః- 

గీ కుక్కను తిన్నవాడు గురులింగజంగడు పందిని తిన్నవాడు పరమయోగి 

ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురమేమ॥ 
తా॥ మానవ శరీరమందలి మనస్సు కుక్కవలె అతిచంచలమై ఒక్కక్షణం కూడా స్థిరముగా 
నుండక ఇల్లిల్లు తిరుగుతున్నట్లు మనస్సుకూడా విషయములకై పరుగులిడు చుండును. 
కుక్కమాదిరిగా చంచలమైన మనస్సును ఎవరు జయింతురో వారు నిజముగా 
గురుతుల్యుడే అట్టివానిని కుక్కను తిన్న గురులింగడని పై పద్య భావము. మనస్సు 
చంచలమైనదే గాక పరమ నీచ విషయములమీదికి సదా పోవుచుండును. అందువలన 
దానిని పందితో సమానముగా పోల్చి అట్టి మనసును జయించినవారు పరమయోగియని 
తెల్పుచూ పందిని తిన్నవాడు పరమయోగి యని వర్ణించారు. మనస్సు చంచలమైనది. 
నీచమైనదియేగాక, చాలా బలమైనదిగా కూడాయున్నది. అట్టిదానిని జయించవలెనని 
ప్రయత్నము చేయు వారికి సులభముగా లొంగదు. ఎంత బలముగా మనస్సు 
నిలువవలెనని ప్రయత్నిస్తున్నా అది ఏనుగు వలే బలమైనది గావున మన ప్రయత్నమనే 
పగ్గములకు ఆగక సులభముగా లాగుకొని పోవుమనస్సు ఏనుగువలె బలమైనదిగా 
వర్ణించుచూ అట్టి మనస్సును జయించినవాడు మహాజ్ఞాని యని చెప్పుచూ అట్టివానిని 
ఏనుగును తిన్నవాడని వేమనగారి మనోభావము. 


శ్రీ సనారీ యోగ జ్ఞూనామృతము 


గీ 


గీ 


గీ 


గీ 


గీ 


శ్రీ 
1. 


విశ్వకర్మ లేకవిశ్వంబుతాలేదు! కుడువకూదులేదు గృహములేదు॥ 
విశ్వకర్మ గురుడు వేల్పులకెల్లను। విశ్వదాభిరామ వినురవేమ॥। 
పుట్టినప్పుడు బొడ్డుకోసిన నాడు అప్పుడెగురు ముద్రయంటియుందె। 
ముద్రతాకనివారు ముజ్జగంబునలేరు। విశ్వదాభిరామ వినురవేమ॥ 
అన్నిజాతులకు ఆధారమైనట్టులున్న। సానగాదిమిన్నబుషుల! 
నెన్నిజన్మలకు నెక్కడగానము। విశ్వదాభిరామ వినురవేమ॥। 


బుషికులంబునందు రూఢిగా జన్మించి।కులముగో త్రములనుగొప్పలైరి॥। 
బ్రహ్మసంతతిగాక బ్రాహ్మణులెట్రైరి। విశ్వదాభిరామ వినురవేమ॥। 


విశ్వకర్మ గురుడు విశ్వంబునకునెల్ల ప్రణవమంత్రమొకటి పరమగురుడు। 
కన్నకడుపు గురువు గాయత్రిమంత్రంబు। విశ్వదాభిరామ వినురవేమ 


సనారీ చాలీసా 
క్షీరాద్రివాసాసనారిదేవా- జగతిమూలంనీవేజగద్గురూ 


సాక్షాత్‌ పరమశివావతారం- నీలోనేసర్వసృష్టివ్యవహారం 
విరాట్‌స్వరూపా ఓ సనారీ- కరుణించిమముకావగరావా 
దర్శనమీయగరావయ్యా- ముక్తిమార్గములనుబోధించుమయా 11 


(fc 


రా 


న్‌ 


కాషాయకౌపీనమును ధరించి- కఠారిని చేతినబట్టి 
శ్రీశెలగుహాంతర్భాగమున - మహాతపోదీక్షలోనుండి 
కలియుగమందునవెలసినదేవా- యోగసాధనలు తెలుపగరావా 


భక్తులమదిలోనీరూపం- పాలకొండలోనీ నివాసం ॥క్రీరా॥ 


. చచ్చినగొట్టెపై హస్తమునుంచి - కరుణతో జీవం పోసితివి 


అచ్చెరువొందిరి ఆ గ్రామ ప్రజలు- పరమానందము పొందిరివారు 
కురూపికన్యను దరిచేరదీసి-ఆమె దుఃఖకారణ మెరిగి 
సౌందర్యవతిని చేసితివి ఘనాపాఠీలగర్వమణిచితివి 


॥క్రీరా॥ 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
. శిష్యబృందం సేవలుచూచి- ముక్తిమార్గము తెలిపితివీ 
చచ్చినయువకుని బ్రతికించి - సర్పరాజుకు'శిక్షవేసితివి 
పక్షులయందు. జాలి కలిగి- ధనమిచ్చి వాటి ప్రాణము కాచి. 
గిరిజనులందు, కరుణతో - జీవనమార్గమును. జూపితివీ . __॥క్షీరా॥ 


యు 


ర్‌. నిత్యమునీవు యోగసాధనల- 'వివరములను శిష్యులకు. తెలిపి! 
అభయమిచ్చి కాచిన గురువరా- (సింహాద్రి) విశ్వనాధావధూత [జం 
ధన్యము ధన్యము. మా, జీవనము - నిన్నేకొలిచి, సేవింతుము (స్వామీ!) 
నీ దివ్య చరణారవిందము -మా పాలిట అదే రక్షణ కవచము ॥క్షీరా॥ 


6. వరన -:రాజగురువువై రాజసముతో. 
దివ్యబోధనలుచేసితివి- రాజసభలో నీ ప్రతిభనుజూపి 
| పండితుల .ఈర్యాద్వేషమును త్రుంచి- పాండిిత్యగర్వము భంగము చేసి 
దుష్టమాం త్రికుల మారణకాండను- త్రిప్పికొట్టి మృతులను జేసిన ॥క్రీరా రా॥ 


గో భక్తిమార్గములు చూపితివి- భక్తుల కోర్మెలు తీర్చితివి 
ద్రాక్షారామమున మృహమ్మారిని- బంధనజేసి జీవులకాచి 
రాజమరే హెం(దై పంచాననులకు- స్వర్హముచేసి చ్లూపితివీవు 
వారికిగల ధనమోహమునాప్రి- ధన్యత న్తొండు దార్లులు జూపిన. . ౫కీరా॥ 


8. రాజమండ్రి తాహసిల్‌దార్‌ను-. ప్రతిమనుచేసి గర్వమునణచి 
బ్రాహ్మణకన్యనావహించిన - : బ్రహ్మరాక్షసి శాపము బాపి 
గోదావరిపుష్మరమహిమను-. విజయరామ ప్రభువునకు జూపి 
పితృదేవుల, పిండతర్పణలు- ఆవాహనచేసి, ఆరగింపజేసిన ॥క్రీరా॥ 


9. మొదలియార్‌ మహావ్యాధిని- నీ (దివ్య) మహిమతో తొలగించితివి 
సంవాదగ్రంథమును. ముద్రింపించి- చెన్నపురిలో (బ్రహ్మరథంపై) బయలుదేరి 
మార్గమందు పీఠాధిపతులతో- వేదవాగ్వివాదములు జరిపితివి 
అన్నపూర్ణను ఆవాహనజేసి- అర్ధనారీశుడవై -వెలుగొందితివి ॥క్రీరా॥ 


శ్రీ సనారీ యోగ జ్ఞాూనామ్యుతము 
10. పండితసభలో త్రినేత్రము 'జూపి= గడ్డిమేటలను భస్మంచేసి 
పీఠాధిపతుల "అహామేనణబి- పండితులచే లా సతత 
'కాలజ్టానటోధలు. చస.  కలీయుగధర్మంకనుడని తెలిపి 
.విశ్వమ్ములోతాను శాశ్వతంబుగనుందునని శ్రీశెలగుహనుచేరీన క్షీర 


11 నేం నీ ధ్యానము; నిత్యమునీ (గంథపఠనము 
భక్తితో చేయు నీ పూజలు-)చూపించును ముక్తిక్సి మార్గము... 
పదక్షొండుసార్లు; అర్థము౫ గ్రహించి మేము (చదువు నీ. గ్రంథము 
తెలుపును: సర్వసృృష్టి! రహస్యములు- సర్వవేడార్థసారమును st క్షీరా॥ | 


12. అందరిలోనూ గలడు'నీ అరశ- నీ మహిమలు అనంతములు = 
ఓ సనారీ మేమజ్ఞానులము వ మా కొసంగుమయా బ్రహ్మజ్ఞానం 
సృష్టికి నీవే మూలము. స్వామీ- సర్వజీవులపోషకుడవీవు | 
సదా సన్నార్రీమంత్రము జపించెదము.. నిత్యము స్వామిని కాలిచెదము np | 


1/2. భక్తిభావము తెలుసుకొని-; స్వామిని మదిలో+నిలుపుకొని 

ఎచిత్తములో: సనారీ ధ్యానము: శ్రద్ధతో "చేయండీ: ప్రతీనిత్యం:: (271౨౯ 
సకలదోషములు నివారించును- వ్యాధిబాధలు తొలగించును 
శ్రీశెలగుహాంతరమునుండి- భక్తులనెప్పుడ్లు కాప్తాడ్డునయ్యా. కీరా... 


14 మన "ప్రశ్నలకు "సమాధానములు తెల్పును' సనారీ':సంవపాదము' 

వినండి 'మీరే:చదవండి- సనారీ సత్యము చూడండి 
ఢడనత్సంగమమును చేయండి= “శుద్ధజ్ఞానమును పొందండి 
9౫వివిధమార్గములు వీడండి =సనారీయే' సద్దురువండీ.. ౫ ॥క్రీరా॥ 
శ్రీ'సనార్‌ ఖడ్గము 

“ఓరి నమో' భగవతే అధర్వణ' మహాశాస్త్ర మంత్రధికారిణీ' ఓర 'హ్రీం శ్రీం గోరీదేవీ 
కుమార'ఐం క్లీం సౌః ఈశ్వరాంశాయ, సింవోద్రి విశ్వనాథాయ, విశ్వకర్మకులోదృవాయ; 
విశ్వబ్రాహ్మణ కులోద్ధారకాయ, అపరిమిత అట్టహాసాయ' (బ్రహ్మజ్ఞాన ప్రదాతాయ; 
సకలపాప జంపా సహస్రకోటి భక్త సంరక్షకాయ, సర్వభూతదమనాయ, శ్రీ శైలగుహూ 





శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 

నివాసాయ శరణాగతపాలనాయ, కాలగ్రహ, కామినీ (గ్రహ, పిశాచ గ్రహ, ఛండాలగ్రహ, 
బ్రహ్మరాక్షస, శాకినీ, ఢాకినీ, సర్వదుష్టగ్రహాన్‌ హన హణ దహ దహ పచ పచ మారయ 
మారయ మరయ మరయ చూర్ణయ చూర్ణయ నికృంతయ నికృంతయ రాజభయం 
చోరభయం- శత్రుభయం- రోగభయం నాశయ నాశయ ఏకాహీక ద్వాహిక త్రాహిక 
చాతుర్ధిక పక్షమాస తైమాసిక షణ్మాసిక సాంవత్సరీక సన్నిపాత సర్వజ్వరాన్‌ నాశయ 
నాశయ సర్వవ్యాఘ భల్లూక దురీకృత దూరోకృత దుష్టపుచ్చ మస్తక స్థావరజంగమ 
సర్వవిషాన్‌ నాశయ నాశయ మమ ఆత్మ మంత్రయంత్ర తంత్ర సహస్రకోటీన్‌ సంరక్షయ 
సంరక్షయ కుఠారేణ బిందిబింది చింది చింది విభోదయ విభోదయ శ్రీ సనారీ 
విశ్వనాథాయ ఆజ్ఞయ సర్వశత్రూన్‌ నాశయ నాశయ సర్వదుష్టగ్రహాన్‌ నాశయ నాశయ 
సర్వభయాన్‌ నాశయ నాశయ ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హుం ఫట్‌ స్వాహా సౌః క్లీం 
ఐం శ్రీం హ్రీం ఓం హుంఫట్‌ స్వాహా శ్రీ పాలకొండపురనివాస, భూతిభాస భూతనాశ 
రిపుగణదోర్భలధ్వంస శ్రీ మహావీరా సనారి విశ్వనాథ నమస్తే నమస్తే నమః 
గమనిక: ఈ మంత్రాన్ని నిత్యానుష్టానముచేసి సిద్ధించుకొని ఎవరికైనా గాలి, ధూళి, 
తొక్కిడి దోషాలతో జ్వరబాధలుగానీ, మానసిక స్థిమితము లేకయున్నను యింక ఏ 
యితర బాధలు పడుచున్న వారికి ఈ మంత్రాలన్నీ పఠించి విభూతి ముఖానికి పెట్టి 
నీటిలోవేసి త్రాగించినచో అన్ని బాధలు తొలగి ఆరోగ్యవంతులగుదురు (మడి మైలు 
పాటించాలి) 


మహనీయులు అనుభవించిన శరీర ప్రారబ్ధములు 

ఈ ప్రారబ్ధములు చిన్నలకు, పెద్దలకు, జ్ఞానులకు, అజ్ఞానులకు, పూర్వకృతము 
ననుసరించి హెచ్చుతగ్గులుగా నుండును. యిందుకు ప్రమాణము కృతయుగంలో 
రాముడు చాటుగా బాణంవేసి వాలిని సంహరించినందుకు ద్వాపరయుగంలో శ్రీకృష్ణునకు 
ఆశరము అరికాలిలోదిగి అసువులు బాసిరి. కలియుగములో రమణ మహర్షి 
రాచపుండుచే, మలయాళ మహర్షికి కంటి జబ్బును అంత్యదశలో మధుమేహముచే 
శరీరమంతయు పుండ్లుకాబడి, నారాయణ అవధూతగార్మి అంత్యదశలో దేహమంతయు 
యేనుగుగజ్జి వ్యాపించి, నందల నాగదాసుగారు కలరావ్యాధిచే, రామకృష్ణ పరమహంస 
కాన్సరు వ్యాధిచి, చ్యవనమహార్షి యంతటి వానికి క్షయవ్యాధి, మాండవ్యమహరికి 
రాజదండనచే కొరతవేయబడి, శరీరములు ఛాలించిరి. అగ్నిదేవునకు అజీర్ణవ్యాధి, 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

చంద్రునకు క్షీణ (క్షయ) వ్యాధి కల్లెను. పుట్టపర్తిసాయి జీవిత చరిత్రను గమనించినచో 
కలియుగంలో దైవాంశ సంభూతులకు సైతము జరుగని విధంగా వారు జీవించి 
యుండగనే దేవాలయములు కట్టించి పూజించుతూ భక్తులు ప్రత్యక్షముగా సాయిని 
కూర్చోపెట్టి పూజించి నీరాజనములిచ్చిరి. గతంలో ఎంతటి మహనీయులైనా వారు 
చాటుకు వెళ్ళీన పిదపనే దేవాలయములు విగ్రహారాధనలు జరుగుతున్నవి. అంతటి 
ఖ్యాతినార్జించిన పర్తిసాయి అంతిమయాత్ర ఏస్థితిలో జరిగినదో జగద్విదితమే. ఈ 
విధంగా దైవాంశసంభూతులు మహనీయులే శరీర ప్రారబ్ధములననుభవించుచుండగా 
సామాన్యమానవుల గతియేమి? కావున జన్మరాహిత్యము పొందవలెనని మహనీయులు 
వేనోళ్ళ చెప్పిరి. లోకములన్నింటినీ మృత్యువు మింగివేయుచున్నది. కాలపరిమితి 
అధికముగల లోకములు లోకేసులను కాలము (మింగివేయుచున్నది. సృష్టిలో అనేక 
బ్రహ్మాండములు గలవు. వీటన్నింటినీ కాలేశ్వరుడు మింగివేయుచుండెను. భక్తులారా! 
పరమార్థము (నామములు) లోకములకు వేరుగా నున్నది. అది నిత్యము, నిర్మలము, 
సత్యము, అతి సూక్ష్మము, శాశ్వితము ఈ పరమార్థము మహనీయులగు సాధు సజ్జన 
యోగీశ్వర సమాగమువల్లను, సద్దురుమూర్తి కరుణాకటాక్షమువల్లను, పరిపక్వముగల 
భక్తులు మాత్రము ఫలితములను పొందగలరు. మిగతా ప్రయత్నములు మహాకష్ట 
సాధ్యములు మాయనుజయించుట అసాధ్యము, ఈ సృష్టి యావత్తూ మాయామయమై 
యున్నది. సమస్తదేవతలు మాయ, సృష్టిలోని సమస్త దేవతాగణములు మాయ 
మనోబుద్దులు మాయ, శబ్ద, స్పర్శ రూప, రస, గంధములు సర్వం మాయ బ్రహ్మాండ 
లోకములు, లోకేసులు అంతామాయ. ఈ మాయ అవిద్యారూపమై పెంచిన కొలది 
హద్దులేక 'పెరిగిపోవుచుందడును. అందువలన జన్మకర్మలచే అనంతముగా కోటానుకోట్ల 
జన్మలకు కారణమగుచున్నది. యిక జీవి ఒకదరి జేరుటెప్పుడు, జన్మరాహిత్యమెప్పుడు 
(భ్రాంతులు పెరిగి పెరిగి జీవికి గ్రుడ్డితనము, చెవిటితనము కుంటితనము కలిగించి 
కటిక చీకటి గాఢాంధకారముగా చేసి నిజాత్మ స్వరూపమును మరుగు పరచి, జిగురులో 
చిక్కిన పురుగువలే మాయా భ్రాంతి మమకారములలో పడి జీవి అంతమగుచున్నవి. 
యిట్టి జీవులను దరిజేర్చ ఆ పరమెష్టికైననూ సాధ్యమోకాదో తెలియరాదాయె. ఇక 
కర్తవ్యమేమి? యిపుడున్న అమూల్యమైన మానవజన్మ వ్యయమైపోవుచున్నది ఆత్మ 
విచారణ చేసుకున్న అప్పులు తీర్చుటకై వచ్చిన మానవజన్మ యిది. యింకా కొత్త 
అప్పులు చేయకపాత అప్పులు తీర్చుటయే జన్మరాహిత్యమగును. అద్దమును మనవైపు 








శీ ననారీ యోగ జ్ఞానామృ్యతము 


తిప్పుకున్న మనముఖము,' వేరే వస్తువు" ఎదుట ఉంచిన. ఆ వస్తువు 'అద్దమమును 


ప్రతిబింబించునట్లుగా, ఇంద్రియ మనోబుద్యహంకారములు, ఈ సృష్టిలో సోరరపీషో 


విషయములే. వండమావులరీతి ప్రాప్తించి, సార రహితమగు కార్యము లోచరిరచు 


చున్నాము: యోగి యైనవాడు 84 లక్షల జీవరాసులందు గల జీవాత్మలన్నియూ ఆ 


పరమాత్మ స్వరూపమే గానీ మఠి"వేరు కొదని" తెలుసుకుని యోగా భ్యాసముచే 
విగతకల్మషుడై ఆగామి - సరచితములనెడు పుణ్యపాపములు లేనివాడై oe 
బ్రహ్మమును, చేది: నానన 


షద్విధ గురుశిష్య స సంబంధాలు 
Is మార్జాల కిశోర! న్యాయముం పిల్లి పిల్లలను పెట్టి అనువైన చోటుకు వాటిని మార్చుతూ 


తేన విద్యలన్నీ నేర్ప 'వదిలివేయును,' 'అట్లే “గురువుగారు కక సంరక్షించుతూ 


అన్ని విద్యలను 'నేర్పతనంతచేసి వదిలివేయుటి “ 


బ్రా! మర్మటకిశోరన్యాయము: కోతి తన పిల్లలను పట్టించుకోకుండా చెట్లు' గుట్టలను 


దూకుచుండును' 'పిల్ల 'తల్లిని పట్టుకొని వదలకురిడును." 


అలాగే గురువుగారు: 'శిష్యుని పట్టించుకోకుండా తన అనుష్టానము: సత్తమ తేన ) 


శిష్యుడు మెళకువగా: గురువుని వదలక: విద్యలను: గ్రహించి ఉత్తీర్ణుడగుట 
3:-భ్రమర+కీటక న్యాయము: తుమ్మెదమట్టిగూటిని “కట్టి -గడ్జిపురుగులను తెచ్చి: కుట్టీ 
గూటిలో పడవేసి మూతవేసి రుంకారము చమచురదును: ఆపురుగు' బాధతో భయంతో 


తుమ్మెద రూపును తలచుకుంటూ pre జా మారుట | అంటే ర్‌ టన జ మ కొట్టీ 


హింసించి విద్యలు నేర్పుట” లా 5 


4. విహంగమార్గము: పక్షి గుడ్డను రేకలతో మూసి పిల్లలను చేసి పెంచి తనంత చేయట 


అంటే గురువు శిష్యుని తనరక్షణలో పదేపదే గమనించుతూ తనంతవానిగా చేయుట 
క్ర మీనమార్గము: చేపలు గుడ్లు పెట్టి తన చూపుతో పిల్లలను చేయుట 

అంటే గురువు శిష్యుని పడే పదే గమనించుతూ తనంతేవాసిగా చేయుట . న్‌ 
6...కూర్మ మార్గము; ;తాఖేలు, గుడ్లను పెట్టి. వేరాకచోటుకు. పోయి ఎల్లప్పుడూ. గుడ్లను 
తలంచుచుండగా. పిల్లలైనట్లు, అంటే గురువు శిష్యునకు బోధించిన విషయాలను విలా. 
ఆచరణలో. pro పదేపదే తల్లంచుచూ తనంతవానిగా తయారుచేయుట... 


ళు 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
శివదర్శనమునకు వచ్చిన భక్తులు తెలుసుకోవలసిన 
స్మార్త శైవాగమంలో చెప్పిన విషయాలు 
కొన్ని ఆలయముల బయటగల నందీశ్వరుడు కాకుండా లోపల వేరొక నందీశ్వరుని 
ప్రతిష్టించి వుంటారు. అలా ఉంటే చిన్న పెద్ద నందీశ్వరులమధ్య నుండి వెళ్ళవచ్చును. 
శివాలయంలో ప్రవేశించి నక్షణంనుండి శివదర్శనం చేయువరకూ పంచాక్షరీ మంత్రాన్ని 
జపిస్తూనే వుండాలి. శివదర్శనం తర్వాత అమ్మవారిని దర్శించి నమస్మరించాలి. తర్వాత 
యితర దేవతలను దర్శించుకోవాలి. ఆలయం ప్రవేశించేప్పుడు గంటను వాయించాలి. 
వెళ్ళేటప్పుడు గంటను (మోగించకూడదు. శివాలయంనుండి విభూతిని పురుషులు 
తెచ్చుకోవచ్చును. ముత్తైదువులు, కన్యలు తెచ్చుకోరాదు. నుదుటిపై ధరించవచ్చును. 
విధవలు విభూతిని, ముత్తెదువులు కుంకుమను తెచ్చుకోవచ్చును. 
నవ(గహాలున్న వాయు ముందుగా నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు 
చేసి కాళ్ళు కడగకుండా శివదర్శనం చేయాలి. కేవలం నవగ్రహాలను దర్శించే వాళ్ళు 
మాత్రమే దర్శన ప్రదక్షిణల తర్వాత కాళ్ళు కడగాలి. 
శివాలయం చుట్టూ “ఓం నమళ్ళివాయ” అని స్మరించుకుంటూ 11 ప్రదక్షిణలు 
చేయుట వలన అనేక దోషాలు పరిహారమవుతాయి. 
శ్లో; నందీశ్వర నమస్తుభ్యం- శాంతానంద ప్రదాయకం। 
మహాదేవేశసేవార్థం- అనుజ్ఞాంధాతుమర్హసి॥ 
అనుచూ నందీశ్వరుని కొమ్ములపై ఎడమ చేయి వుంచి కుడిచేతితో తోక వృషణాలను 
నిమురుతూ నందికొమ్ముల మద్యనుండి శివలింగ దర్శనము చేసికోవాలి. ఇలా a 


సరాసరి శివలింగాన్ని చూడరాదు. 
గమనిక 
కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణభగవాన్‌ విశ్వరూప సందర్శనం చేసి అర్జునునితో 
చెప్పిన భగవద్గీత 4వ అధ్యాయంలోని 1వ శ్లోకం 
శ్లో; ఇయం వివస్వతే యోగం ప్రోక్రవానహమవ్యయమ్‌। 
వివస్వాన్‌ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే£_ బ్రవీత్‌!। 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము ॥ 

సృష్ట్యాదిలో నేను విరాట్‌ విశ్వకర్మభగవాన్‌గా అవతరించి;నా పంచముఖముల 
నుండి “బ్రాహ్మణోశ్యముఖమాసీత్‌” అను పురుషసూక్త ప్రమాణముగా పంచబ్రహ్మలగు 
మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞులను సృజించివారినే. 


ఈశ్వరుడు, విష్ణు, బ్రహ్మ, యింద్ర, సూర్యులనుగా, నామాంతరము గావించి, 
అఖిలాండకోటి బ్రహ్మాండములను, పంచశక్తులను, పంచ: భూతములను, నక్షత్రగ్రహ 
తారకాదులను, అఖిల చరాచర జీవకోటిని సృజించి, పోషించి, తనయందులయ 
మొనర్చుకొను విరాట్‌ పురుషుడు సృష్ట్యాదిలో తనమానస్తపుత్రులగు పంచటబ్రహ్మాలకు 
తెలిపినట్లుగా పై శ్లోకభావము. సృష్ట్యాదిలో సకల భువన, చలాచరజీవరాసుల సృష్టికర్తగా 
నిత్య సత్యమైన ఈ యోగమును తన పుత్రులకు తెలుపగా వారు నిత్యానుష్టానముగా 
గీతను ఆచరించుతూ, సృష్టికర్త తమకొసంగిన బాధ్యతలను వారి ఆదేశానుసారముగా 
ఆచరించుతూ, సూర్యభగవానుడు తన పుత్రుడైన వైవస్వత మనువుకు బోధించగా, 
ఆమనువు తనకుమారుడగు ఇక్ష్వాకునకు కృతయుగమున ఉపదేశించగా, నాటినుండి 
పరంపరగా బోధింపబడుతున్న ఈ విద్య త్రేతాయుగములో సూర్యాభగవానుడు 
ఆంజనేయునకు ఉపదేశించెను. ద్వాపర యుగములో శ్రీ కృష్ణ పరమాత్మ ద్వారా అర్జునకు 
ఉపదేశించబడెను. పిదప అంబికా శివయోగికి కలియుగమందు వేమనయోగికి 
శ్రీధరస్వామి, శ్రీమద్‌రామడుగు శివరామదిక్షితులవారికి, కందుకూరు అప్పారావు 
మంత్రికి శ్రీ పరశురామసీతారామస్వాములవారికి శ్రీభాగవతకృష్ణదేశికస్వాముల వారికి 
ప్రస్తుత శ్రీమత్‌ పిల్‌జ్ఞానలక్ష్మణదేశిప్రభువులు(సికింద్రాబాద్‌ ఆశ్రమము) వారికి 
పరంపరగా ఉపదేశింపబడినది. 
4 వ అధ్యాయంలో 2వ శ్లోకం 
శ్లో! ఏవం పరంపరా ప్రాప్తమివం రాజర్షియో విధుః। 

స కావేనేహ మమతా యోగోనష్టః పరంతప॥। 
ఓ పరంతపా! ఈ విధంగా పరంపరాప్రాప్తమైన ఈ యోగమును అవతారపురుషులు, 


సిద్ధపురుషులు, మహనీయులు ఆచరించగా కాలక్రమమున భూలోకమందు 
క్షీణించుచున్నది అని గీతాచార్యుడు ద్వాపరయుగంలో అర్జునునకు తెలిపినట్లుగా దానిని 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


వేదవ్యాసుడు లిఖించినట్లుగాగల భగవద్గీతలో 700 శ్లోకములలో ప్రస్తుతం 54 శ్లోకాలు 
కల్పించినట్లుగా ఆచార్య ప్రబోధానందయోగీశ్వరులు తెలిపి. కలి ప్రభావముచేనేటి 
భగవద్గీత వివరణకూడా సంతృప్తికరంగా లేక విపరీత వ్యాఖ్యానములతో మత ప్రచారకులు, 
పీఠాధిపతులు, బాబాలు, సనాతనధర్మ సంరక్షణ పేరిట ప్రచారం చేస్తున్నట్లుగా వారు 
వివరించారు. యింకా భగవద్గీతను హిందూ. మతగ్రంథముగా ప్రచారంచేయుట 
విచారకరమని, యిది ఏ మత సంబంధమైనది కాదని సృష్టికర్త సంతతియైన కుల, 
మత, జాతిభేదం లేకుండా సర్వమానవులకు పరమాత్మ జ్ఞానమును బోధించు గ్రంథమై 
సర్వులూ తరించునట్టి పరమపవిత్ర పరిశుద్ధ గ్రంథము “భగవద్గీత”.. యిందలి 
విషయములు బోధించుటకు సద్దురు కావలయునుగావున అట్టి లక్షణములు గురుసేవచే 
కల్గు ఫలితములను గురుగీతా ద్వారా సర్వులకు సులువుగా అర్థమగుటకు 
తాత్పర్యసహితముగా అర్ధమగునట్లు యిందు వ్రాయుట జరిగినది. 


భగవద్గీత 
విభూతియోగము 10వ అధ్యాయములో 39వ శ్లోకం 
శ్లో;  యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్దున। 

న తదస్తి వినాయత్‌ స్యాత్‌ మాయాభూతాం చరాచరమ్‌॥ 
తా॥ అర్జునా సర్వప్రాణుల ఉత్తత్తికి కారణమైన బీజమును నేనే ఏలనన? నేను లేని 
చరా చరా ప్రాణి ఏదియునూలేదు. 
15వ అధ్యాయములో 1 శ్లోకం 
శ్లో! ఊరమూలమధశ్శాఖమ్‌ అశ్వత్థం ప్రాహురవ్యయమ్‌॥ 

ఛాందాపి యస్య పర్ణాని యస్తందేవ నవేదవిత్‌! 
తా॥ అర్ధం: ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా (బ్రహ్మయే ముఖ్యశాఖగా 
(కాండముగా) వేదములే పర్ణములు (ఆకులు)/గా గల ఈ 'సంసారరూప - అశ్వర్థ 
వృక్షము నాశ రహితమైనది (శాశ్వతమైనది) ఈ సంసార వృక్షతత్వమును మూల 
సహితముగా (ఆదిఅంతములు) తెలిపినవాడు. నిజముగా వేదార్థములు ఎరిగినవాడు. 


పంచాక్షరీ మంత్ర ప్రభావము 

సీ, పంచాక్షరీ మన్త్ర పఠనాగ్ని కీలలచే - దహనమౌ దుష్కుతగహనకోట్లు! 
పంచాక్షరీ మన్త్ర పఠన వాయువులచే- దుఃఖతోయదములు తొలగిపోవు! 
పంచాక్షరీ మన్ర పఠన సింహంబుచే- కడతేరు సంతాపకలభగణము!। 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
పంచాక్షరీ మన్త్ర పఠన భాస్మరుదీప్తిచే - సమయును షద్వర్గతమములెల్ల॥ 
గీ పంచాక్షరీ మగన్రపఠన తార్ల్యములచే- కాలదూతాహిసంఘములు వీడు! 
పంచాక్షరీ మగన్రపఠన రౌద్రంబునచే- బ్రహ్మరాక్షసతతుల్‌ పరుగులిడును॥ 


శిష్యా యింతటి మహిమలగల పంచాక్షరిని పఠించిన మహనీయులను వినుము 
వీ అలమృకండాత్మజుండాయు ప్యము గణించె- పంచాక్షరీ మన్రపఠనచేత। 
పరికింపవేమన బ్రహ్మత్వమును బొందె- పంచాక్షరీ మ(న్ర పఠనచేత। 
కేవల బ్రహ్మమై శ్రీవీరగురుడుండె- పంచాక్షరీ మన్రపఠనచేత। 
శివరామబ్రహ్మంబుచేరె సాయుజ్యంబు- పంచాక్షరీ మన్రపఠనచేత।। 


తే॥గీ॥ _ విశ్వనాధావధూతకు నీశ్వరికిని-వీరభద్రలక్ష్మప్ప కపీరుసిద్ద। 
యమరలింగ వెంకమనాసరాదులకును- బ్రహ్మసాయుజ్యమబ్బెనీపఠనచేత॥ 


పూర్వము అల్పాయుష్కుడగు మార్మండేయుడు ఓం నమఃశ్శివాయ మంత్రము 
జపియించి చిరంజీవియయ్యెను. మరియు వేమనయోగి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర 
స్వామి, చెరుకూరి శ్రీ శివరామపర బ్రహ్మేంద్రస్వామి, సింహాద్రి విశ్వనాధావధూతస్వామి, 
ఈశ్వరమ్మ, అల్లాడపల్లె వీరభద్రస్వామి, యాగంటి లక్ష్మప్పగారు, స్వర్ణ అమరలింగాచార్య 
స్వామి, కపీరుదాసు, సిద్ధయ్యగారు, తరిగొండ వెంకమ్మగారు, నాసరయ్యగారు, ఈ 
మహాపురుషులు పంచాక్షరీ మంత్రోపాసకులై చిరస్మరణీయులైరి. కలిమాయచే ఈ 
కాలమున పుత్రమిత్రకళత్రాది మోహములచేత ఇహలోక కార్యములాచరించి 
శరీరమందలి 25 తత్వములలో కొన్ని తత్వములు సక్రమముగా పనిచేయని కారణముచే 
వ్యాధి[గ్రస్తులై బెషధసేవలు చేయుచూ పరిపూర్ణారోగ్యము పొందలేక అకాలమృత్యువు 
పాలుగుచున్నారు. కేవలము పాంచాక్షరీ పారాయణచేసుఖజీవనము పొందుదురు. ఈ 
పంచాక్షరిలో ఓంకారము విశ్వబ్రహ్మము, నకారము శివుడు, మకారము విష్ణువు, 
శికారము బ్రహ్మయు, వకారము దేవేంద్రుడు, యకారము సూర్యుడు. కావున ఓం 
నమఃశ్శివాయ జపించిన వీరందరినీ ఏకకాలంలో ధ్యానించినట్లగును. 

వశిష్టో వాచ- పంచాక్షరితో సమానమైన మంత్రముగానీ విరాట్‌ విశ్వకర్మ భగవానుని 
పంచముఖములనుండి ఉద్భవించిన వారితో సమమగు దైవములుగానీ విశ్వకర్మభగవాన్‌ 
పంచముఖముల నుండి ఉద్భవించిన వారి కులముతో సమమగు కులముగాని యింతకు 
ముందు లేవు, యింకముందు ఉండబోవ! | 
శిష్యుడు: గురుదేవా! ఈ లోకంలోని జనులు అనేకవిధములయిన వ్యాధులతో 


బాధపడుటకు కారణమేమి స్వామీ? 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


గురువు; పూర్వజన్మలో తామాచరించిన కర్మలఫలితమే ఈ జన్మలో వ్యాధులు. శిష్యా! 
పూర్వజన్మలో చేసిన దుష్కృత్యములు ఈ జన్మలో కలుగు బాధలు 
దేవ బ్రాహ్మణుల నిందించుట, 











బ్రహ్మహత్యాదోషముచే క్షయవ్యాధులు వచ్చును 


వేదములను ఉపనిషత్తులనునిందించుటచే సంతానములేక గానీ, 
శయం (సత్రం కంతలో స మల్‌ లం అధు కత 
శిశుహత్యలు, పక్షపాత ప్రవర్తనలచేత | భార్య జీవించదు, ఉన్నా మాట వినద 
కక | కుల రన ఈ 
దొంగిలించుటచే' చేతిరోగములు కలుగును. 

సంతానము దుర్మరణముల పాలగుదురు. 
సోదరీ సంపర్మము చేయుట వలన 


పశు శిశు హత్యలు చేయుటవలన సంతానము నిలువదు, 
శరీర వ్యాధులవలన బాధపడును. 


పుస్తకములు దొంగిలించుటవలన గర్భస్రావము లేదా జన్మాంధుడగును. 


పరనింద, పరపీడ, వస్త్రములు, 
మహాదరిద్రము, దీర్గరోగములతో నుండును. 























భూముల అపహరణచేత 


పరగ్తీలను బలాత్మారముగా తీసుకుపోవుట,| వైద్యులకు అలవికాని 
మానభంగము చేయుటవలన దీరరోగములతో బాధనొందును 
గోమహిమను అపహాస్యము చేయుటవలన | వణుకు రోగముతో బాధనొందును 


ఎద్దు వృషణములను చితకకొట్టువాడు షండుడుగానీ, మూత్రరోగములతో 
బాధనొండువాడగును. 


మాతాపితరులను హత్యచేసినవాడు | మహాకుష్టురోగముతో బాధనొందును 














శీ ననారీ యోగ జ్ఞానామృతము 





చెట్లను దొంగిలించినవారు దేహమంతయు క్రిములతో 
బాధనొందుదురు 


తెచ్చుకున్న నీతిని, అన్నపానాదులను 


అపహరించినవారు 


నాశికయందు పురుగులతో 


తైలము దొంగిలించినవారు నేత్రవ్యాధులు, 
బాధనొందుదురు. 


బెల్లం దొంగిలించినవారు జ్వరబాధల నొందుదురు. 


వెండి బంగారం దొంగిలించినవారు సంతాన నష్టం, సదా అనారోగ్యముతో 
బాధపదుదురు. 
పాలు, పెరుగు దొంగిలించినవారు 


కడుపునొప్పి వ్యాధితో బాధపడుదురు. 
దాస దాసీలను అపహరించినవారు చెవిరోగములతో బాధపడుదురు 
ప్రయాణీకులను మోసగించినా, ధనం 


దోచుకున్నాశారీరకంగా బాధించినా చాలా రోగములతో బాధనొందుదురు. 












పశుపక్ష్యాదులను అపహరించినవారు 
గృహం, ధాన్యం, ధనం, 
పూలు, కాయలతో పచ్చగానుండి 


బాటసారులకు నీడ నొసగు చెట్లను 
బావులను నాశనం చేయువారు 


కాకియె జన్మించి హీనస్థితిని పొందును: 
లేదా దద్రురోగముచే బాధపడుచుందుక 











బలాత్మారముగా కన్యను చెరిచినవాడు | శిశ్చరోగములతో, దరిద్రముతోను 
బాధనొందును 


పూలు గంధాదులు అపహరించినవారికి | దేహము దుర్వాసనతోనుండును 
శ్రమిరోగముంతో బాధనొందుడన 





దంతరోగములతో బాధనొందుదురు 


ప్రత్యక్షపరోక్షములుగా గోహత్యచేసినా 

భాగస్వాములయినా సమాజంలో హీనముగా చూడబడును 
దేవాలయములో పూజకువాడే 

పాత్రలు దొంగిలించిన కంఠరోగములతో బాధనొందుదురు 





శ్రీ సనారి యోగ జ్ఞానామృ్యతము 












దేవయాత్రా ప్రయత్నములను 


ఏదోవంకతో భంగపరచువారు 
పశుప ని సంతానము కలిగి నశించుచుండును. 
దరిద్రుడై బిచ్చమెత్తుకుని జీవించు చుండును. 


ఇతరుల నిద్రాభంగము చేయువారు 
ర 
జ్వరజీడుతుడయి బాధలనొందును. 


సంభోగింపదగని స్రీలను, వీరపల్సి 
గురుపత్సిని పొందినవాడు 

యిలాంటి పాపములవలన కలిగిన రోగములుఏమందులకు తగ్గక జీవితాంతం 
బాధించును 

శిష్యుడు: మానవ శరీరమున సప్త ద్వీపములు ఎచటగలవో నాయందు దయతో 
చెప్పండి స్వామీ! 

గురువు: మజ్జ అనగా మూలుగు= జంబూద్వీపము / అస్తి అనగా ఎముకలు= 
సక్షద్వీపము / త్వక్‌ అనగా చర్మము= శాల్మల ద్వీపము, రక్తము =శాకద్వీపము/ మేధస్సు= 
పుష్మరద్వీపము / రోమములు = క్రౌంచద్వీపము / కుశద్వీపము=నరములు 

శిష్యుడు: గురుదేవా సప్త సముద్రములు మానవ శరీరమునందు ఎచట గలవు స్వామీ? 
గురువు; మనము విడుచు మూత్రము= లవణసముద్రము / స్వేదము (చెమట)= ఇక్షు 
సముద్రము/ శుక్షము= సురాసముద్రము/ శ్రోణితము= సర్పిసముద్రము/ శ్లేష్మము = 
దధిసముద్రము/ లాలాజలము= మంచినీటి సముద్రము./ క్షీర సముద్రము=మానవుల 
స్తనములనుండి వచ్చునది. శిష్యా వీటిని గుర్తించుము. 

శిష్యుడు: గురుదేవా! మానవ శరీరమందలి నక్షత్ర స్థానములు తెలియజేయండి స్వామీ! 
గురువు: శిష్యా మానవుని శిరస్సు= /ముఖము= రోహిణ/ వక్రము(నోరు)= 
మృగశిర/ నేత్రము= ఆరుద్ర/ కంఠము= పునర్వసు/ భుజము= పుష్యమి/చేతులు= 
ఆశ్లేష మఖ/ పుబ్బణ హృదయము /ఉత్తర,హస్త = నాభిలోపల/బిత్తస్వాతి = నాభి పై 
భాగము/ విశాఖ= గుహ్యము/ అనూరాధ, జ్యేష్ట= జానువులు/ ఉత్తరాషాఢ, శ్రవణం= 
జంఘులు/ ధనిష్ట, శతభిషములు= పాదములు/ పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, 
అశ్విని, భరణి,నక్షత్రములు, కాలి, చేతుల వేళ్ళు అని తెలుసుకో శిష్యా! 


వ 
రు 
ర 
తీ 
tb 
(ఈ 
eA 
ర 
(2 








శ్రీ సనారీ యోగ జ్ఞానామవృతము 

శిష్యుడు: మానవ శరీరమందలి అగ్నుల వివరము తెలియజేయండి స్వామీ! 
గురువు: ఆత్మయందు= జ్ఞానాగ్నియు/ నేత్రములందు = క్రోధాగ్నియు/ హృదయమందు: 
శీతాగ్నియు/నాభియందు= క్షుదాగ్నియు/ పాదములందు= కాలాగ్ని రగులుకొలుపుచు 
నుండునని తెలియుము. 

శిష్యుడు: అమృతత్వసిద్ధి యనగానేమి గురుదేవా? 

గురువు: యిడాపింగళనాడుల మధ్యగల సుషుమ్న నాడీమార్గముద్వారా ప్రాణాయామ 
సాధనచే సహ(స్రారకమలమందు అమృత బిందువులు పడుచుండును. ఆ సహస్రార 
చక్రమే విశ్వసృష్టికర్త సింహాసనము, అట్టి మహత్తర స్థితినిమానవులు పొందుటయే 
అమృత తత్వసిద్ధియందురు. ఇక పరమార్థిక శరీరమనగా స్టూలశరీరమున విరాట్‌ 
పురుషుడగు విశ్వకర్మ భగవానుడు నివసించుచుండును. అట్టి పరమాత్మ జీవాత్మతో 
లీనమగుటయే అమృత తత్వసిద్ధియందురు. 

శిష్యుడు: గురుదేవా! మీరు చెప్పిన వన్నియూ నాకు అగమ్యగోచరముగా యున్నవి, 
గాన నాకు యింకనూ వివరముగా తెలుపండి. 
గురువు: శిష్యా ఈ కీర్తనయందు యింకనూ వివరములు గలవు. దీనిని సంపూర్ణముగా 
(గ్రహింపుము. 

రాగం= ధన్యాసి- ఏకతాళము : పల్లవి: - 

చిల్లర రాళ్ళకు (మొక్కుచునుంటే చిత్తము చెడునురో ఒరే ఒరే 

అనుపల్లవి 

చిత్తమునందున్న చిన్మయజ్యోతిని- చూచుచునుండట సరే సరే ॥ చిల్లర॥ 

చరణం: ఒక ప్రొద్దులని యెండుచునుంటె- ఒనరుగ చెడుదువు ఒరే ఒరే- 

"  _ ఏకమైనయా వైభవమూర్తిని చూచుచునుండుట సరే ॥ చిల్లర॥ 
నీళ్ళులోమునిగి గొనుగుచునుంటే నిలకడ చెడునుర ఒరే ఒరే । 
నిలకడగుండే నిర్మల జ్యోతిని జూచుచునుండుట సరే సరే ॥ చిల్లర॥ 
బాధగురువుల పంచనజేరితే భావము చెడునుర ఒరే ఒరే। 
భావమందున్న బ్రహ్మకాంతిని జూచుచునుండుట సరే సరే॥ చిల్లర॥ 
భూములు అడవులు తిరుగుచునుంటే బుద్దులు చెడునుర- ఒరే ఒరే 


WD 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

బుద్ధిలోనున్న పున్నమచంద్రుని జూచుచునుండుట సరే- సరే ॥ చిల్లర ॥ 
సనారీ చెప్పినవాక్కు నమ్మితే వివరము తెలియును- ఒరే ఒరే - 
శరీరమందున్న విగ్రహమూర్తిని జూచుచునుండుటసరే సరే ॥ చిల్లర॥ 


అని బోధగురువులు చెప్పినారుగనుక ఏ దైవములను నమ్మక సద్దురువే 
దైవమనీ, ఈ గురుగీతాస్తోత్రమును నిత్యము పారాయణ చేసి తరింపుమని గురుదేవులు 
నా మనంబున ఊహగల్లించెను. 
శ్రీజగద్గురు విశ్వనాథావధూత పరబ్రహ్మార్చణమస్తు 


శ్రీ సనారీ భక్తులు, శతాధిక గ్రంధ కర్త, నగిషీ పనిలో సువర్ణ ఘంటాకంకణ 
సన్మానితులగు బ్ర॥ దేవు సత్యన్నారాయణ గారు 1945ప్రాంతంలో పాలకొండలో 
కాపురముండేవారు. ఆరోజుల్లో ప్రయాణసౌకర్యాలు చాలా తక్కువగా ఉందేవి. ఎప్పుడు 
బడితే అప్పుడు ఎక్కడికైనా వెళ్లేందుకు గానీ వచ్చేందుకు గానీ అవకాశాలుందేవికావు 
తప్పనిసరి పరిస్థితులలో ఎక్కడికైనా వెళ్లాలంటే మైళ్ళకొలది కాలినడకన ప్రయాణం 
చేసి గమ్యస్థానం చేరేవారు. స్థితిపరులు ఎడ్లబండి పైగాని గుర్రబండి పైగాని ప్రయాణం 
చేసెడివారు. చీకటి పడేలోగా గమ్యం చేరలేకపోతే మార్గమధ్యమందలి [గ్రామాల్లో 
బంధువులుగానీ మిత్రులుగానీ పరిచయస్థులుగానీ ఉంటే రాత్రి అక్కడ విశ్రమించేవారు. 
పేదవారైతే స్వయం పాకానికి గ్రామస్థులు సామగ్రినిచ్చి ఆదరించేవారు. ఈ పరిస్థితులలో 
దేవుసత్యనారాయణగారు కోర్టుపని మీద విజయనగరం వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి 
బాగా ప్రొద్దుపోయి చీకటిలో ఒంటరివాడౌటచే భయ భ్రాంతులై సనారీ వార్ని ధ్యానిస్తూ 
రహదారి ప్రక్ననగల చెట్టుక్రింద రాత్రి 1 గంటప్రాంతంలో నిలుచున్నారు. అదిరెండవ 
ప్రపంచ యుద్ధ సమయమగుటచే, మిలటరీ వారు జీపులో వెళుతూ ఇక్కడున్నావేమిటని 
సత్యంగార్ని ప్రశ్నించగా, కోర్టు పనిమీద వచ్చాను. పాలకొండ వెళ్ళాలని చెప్పారట, 
మేము అటే వెళుతున్నాము రహదారి వద్ద దించుతాము. నీవు ఊరులోకి వెళ్ళవచ్చు. 
బండిఎక్కమని. పాలకొండ రహదారి పై దించివెళ్ళిపోయారట. అప్పుడూ రాత్రి 1-30 
సమయమైనది. కటికచీకటిలో యింటికి ఎలా వెళ్ళాలో తెలియక స్వామి వారిని 
గ్రామదేవత కోటదుర్గమ్మను ప్రార్థించగా! అల్లంత దూరంలో మేళతాళములతో పెద్ద 
ఊరేగింపు వస్తున్నదట త్వరగా ఆ ఊరేగింపు దరిజేరి పాలకొండ గ్రామ దేవత 


© 








శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


కోటదుర్గమ్మ తల్లిగా గుర్తించి ఆ ఉత్సవాన్ననుసరించి యిల్లు చేరారట. ఉదయాన్నే రాశ్రి |కం॥ 


సంఘటనలు గుర్తుచేసుకుంటూ యింటిలోను యిరుగుపొరుగు వారినడుగగా రాత్రి 
ఏ ఊరేగింపు జరగలేదనగా గురుదేవులు తనకు రక్షణగా పాలకొండ గ్రామ దేవతను 
పంపినట్లు భావించి, సనారీవారికి శతసహస్ర పాదాభివందనలర్పిస్తూ భక్తి భావంతో 
సనారీ వారి జీవిత చరిత్ర గద్యరూపముగా, వారి మహిమలను స్తుతిస్తూ కందపద్యములను 
అకారాది క్షకారము వరకూ 1946లో రచించి ప్రచురించుటకు ప్రయత్నించగా ఈ 
వర్ణమాలికను బరంపరం వాస్తవ్యులు బబ ఎదురేశ్వరపు చిట్టియా చార్య శ్రీమతి 
మహాలక్ష్మిపుణ్య దంపతుల జేష్టపుత్రుడు శిల్ప విద్వాన్‌ బ్రహ్మశ్రీ ఎదురేశ్వరపు 
కామరాజుగారు ముద్రించి సనారీవిశ్వనాధుల కృపాకటాక్ష వీక్షణలకు పాత్రులైరి, 
1948లో ముద్రింపబడి (ప్రస్తుతం మరుగునపడినట్టి అక్షరలక్షల విలువగు వర్ణమాలికలో 
గల జగద్గురువు సద్గురువు మద్దురు దేవుల స్తోత్రములను మనము నిత్యమూ మననము 
చేసుకుంటూ తరింతుముగాక! 


శ్రీమత్సనారీశ్వర స్తుత్య వర్ణమాలికా (ప్రారంభము 


కం॥ శ్రీమత్మలధౌతాచల - ధామ శ్రీ పాలకొండ ధామా భీమా 

ధీ మానవాళి వినుతస-నామా హృత కామ విశ్వనాధమహాత్మా. | 
కం॥ అతులిత యోగాభ్యాసో - న్నతివై సకలాగమార్ధ నతగుణ జాలం 

కృత మూర్తివై (భువన్గ లి) భువంబున - నత గణనుత పాద విశ్వనాథ 

మవోత్మా. 9 
కం॥। ఆరూఢ స్ధితి భక్తులం- బేరిమితో ంగాచినట్టి పెన్నిధివని నిం 

జేరి నుతి సల్పు వాడను - నారాయణ వినుత విశ్వనాధ మహాత్మా 3 
కం॥ ఇందుధరు డనుచు ధర యతి - బృందంబులు నిన్ను 'గొల్వ బ్రియసంపదలన్‌ 

డెందము లంచిగుణించగ - నందితులం జేయు విశ్వనాధ తట. 4 
కం॥ ఈ రేడు జగము లందిక - నేరీ నీలాంటి సిద్దు లెంచగ మారా 

కారా సుగుణ విజాల స - నారీ యుత దేహ విశ్వనాధ మహాత్మా, 5 
కం।। ఉరగ విభూషుణు వైఖరి - ధర సన్మహిమంబు జూపి దన్నిన విశ్వం 

భర విశ్వదూర శాశ్వత - నరవర విశ్వేశ విశ్వనాధ a Pea 6 
కం॥। 


ఊపిరి గల కాలము నీ - ప్రాపును నొనరింపు లేక | కషప శోభం 
గాపాడు దురిత దూరా - నాపాల్సిట్ల వేల్పు,విశ్వనాధ మహాత్మా. 7 


క౦॥ 


క౦॥ 


క్రం॥ 


క౦0॥ 


క౦॥ 


కం॥ 


కం 


లరిక్రారాదివిచేరె స్థిర - నారాయణ వినుత విశ్వనాధ మహాత్మా, 


కం 


కం॥ 


కం॥ 


కం 


కం॥ 


కం॥। 


బుభ వార్చితాంగ సద్దుణ- విభవాస్పద విబుధవర్య విభవాంచిత వి 
శ్వభవా యిభ చర్మాన్విత - నఖశిఖ శోభాలత విశ్వనాధ మహాత్మా. రి 
బూషాఖ్య వర్ణ విలస - ద్యోషావర వరద ప్రకటితోద్భాస ఫణి 

ర్ఫూషా భాషాసతి నుత - నాషద్దుణ దూర విశ్వనాధ మహాత్మా 9 
లువర్దార్ధ వర శ్చాయ - ప్రవిమల భద్రాంక పరమ పండితవర నీన్‌ 
ధృవముగను వినుతు లిడుదును - నవ కాంతి విలాస విశ్వనాధ మహాత్మా. 
లూకార వర్ణ వాసా - ప్రాకారి ప్రముఖదేవ ప్రస్తుత పాదా 


10 


యాకార మెటుల జూపెదొ - నాకాంక్షిత మీర విశ్వనాధ మహాత్మా. 11 
ఏకా కారత జెలగుచు - సాకిన జగదేక రక్ష సౌశీల్యతగన్‌ 
నీ కరుణ దన్సి బ్రోవుము- నాకాధిప వినుత విశ్వనాధ మహాత్మా. 12 
ఐకార వాచ్య గమ్యా - ఓకారార్డ స్వరూప కుజ్వల గరిమన్‌ 
సాకార మూని మనిపిన - నా కేశ నుతాంగ విశ్వనాధ మహాత్మా 18 
ఓరాజ కళ కలాపా - ధీరారి జిత ప్రతాప ధృతిగిరి చాపా 
మారాంగ దగ్గకోపా - నారీయుత రూప విశ్వనాధ మహాత్మా. 14 
బెరా! జ వేలుపు -లౌరౌరా యనగ స్వచ్చమైందగు రూపం 

15 


అంతత్యుక్తార్ధ విభా - కాంతాపుర మర్ధవాస కైలాస గిరి 
ధ్వాంతాంత పాంగ భాసుర - నంతాధిప భూష విశ్వనాధ మహాత్మా. 16 
కిశృబ్బార్థ విలాసా - సశ్శబ్ద ప్రకృతి రూప, సౌజన్య జనో 
నిశ్శంకంజేసి మనిపిన - నశ్ళంకరపోష విశ్వనాధ మహాత్మా. 
కమనీయ వర్ణవిలస - త్ర్రమదా రత్నంబుతోడ ప్రస్సుట శోభన్‌ 
క్రమ మొప్ప భువి మెలంగిన - నమశివ వర్ణాత్మవిశ్వనాధ మహాత్మా. 18 
ఖరకరనయనుండన భువి - వరలుచు వరదాఖ్య బూని వర్ధిష్ణుండవై 
సరభసముగం బోషించిన -నరనుత చరితాధ్య విశ్వనాధ మహాత్మా, 
గరళాశను పేర్వడసియు - ధరసన్మహిమంబు జూపు ధన్యవరా నిం 
గరమొప్ప వినుతు లొనరుతు -|నీర్షోరోక విహార విశ్వనాధ మహాత్మా. 20 
ఘనుడవు విశ్వ కరుండవు - అసమాన్య పవిత్ర గోత్ర సర్వజ్ఞుండవున్‌ 
యనఘుండ వక్ష రుండవు - ననుంట్రోవు సనారి విశ్వనాధ మహాత్మా. 21 


| 


19 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
ప సొరి 
కం॥ జకారార్థసు రూపా - సౌకాఢ (ప్రముఖ దైత్యనందిత రూపా 


కం॥ 


కం॥ 


కం 


కం॥। 


కం॥ 


కం 


కం॥ 


కం॥ 


కం॥ 


కం 


కం॥। 


కం॥ 


కం॥ 


సాకార సుస్వరూపా - నా కోరిక దీర్చు' విశ్వనాధ మహాత్మా. 29 
చతురాగ మార్ధ జాలం - కృతమూర్యతి లోకపూజ్య కీర్యాన్విత స 


త్సతి తాంబుద జితమనిలో - న్నతగుణ శుభ పాద విశ్వనాధ మహాత్మా, 23 


ఛాందోగ్యోపని షత్రోక్తా -మందాక్షర స్ఫురిత తత్వ మస్యార్ద నిజా 
నందాంగ మూర్తి వైభవ - నందితుంగా మనుపు విశ్వనాధ మహాత్మా. 24 
జగదేక సత్రతాపా - నిగమార్ధ విలాసరూప నిర్గుణ దీపా 

యగజార్తి దలితకోపా - నగరాజ సుచాప విశ్వనాధ మహాత్మా. 25 
రూమైన నీదు నామము - నీమమున న్నుడువనైతి నిర్మలగుణ యా 
కామంబు గల్లంగారణ - నామా జితకామ విశ్వనాధ మహాత్మా. 26 
జూ ర్థాత్మికాంగ భాస్వర - దుర్ణయ దైత్యాలిజైత్ర దోర్భలశౌర్యా 

వర్ణాశ్రమ ధర్మంబుల - నార్జవ స్తుతిగొనుము విశ్వనాధ మహాత్మా. 27 
టాటోటు లోక మునకున్‌ - సూటిగ నీ మహిమజూపు సువ్రత చర్యా 
పాటింపుము నుతి జగమన్‌ - న్నాటక తెర నాడు విశ్వనాధ మహాత్మా. 28 
ఠవలి ప్రపంచ గరిమన్‌ - దవిలితి నే నీదు భవ్యతర ప్రస్తుతులన్‌ 
ధృవముగను జేయంగలనా - నవరస రసికాత్మ విశ్వనాధ మహాత్మా. 29 
డాగితివి నిర్గుణుండవై - భోగేంద్ర విభూష సకల భోగాస్పదుగా 

సాగింపు మిందు భూషా - నా గరువంబొప్ప విశ్వనాధ మహాత్మా. 30 
ధాకిన్యాది పిశాచము - లేకీర్యుని నామ మెరింగి యింపగు తావుల్‌ 
చేకొనియె గాదె దేవా - నా కాంక్షిత మిడుము విశ్వనాధ మహాత్మా 31 
ణాకారాక్షర గుణుడం - చేకోక్తులె గాని శాస్త్రమెరిగిన నిజముం 

గా కింపు గూర్చి సద్దుణ - నా కలుష విదూర విశ్వనాధ మహాత్మా. ప్రై 
తధ్య స్వరూపమని మతి - సద్యోజ్ఞాతుం డటంచు జనవర్యులునిన్‌ 
యాద్యునిగంనెంచి బలికిరి - సడ్యాన్వితశీర్న విశ్వనాధ మహాత్మా. 38 
థకారాది సకారంత్య - ప్రకటిత వర్ణాశ్రవసిత ప్రమదా మణితో 
సుకరముగ వెలయుచుండిన- నకలుష గోత్రాంక విశ్వనాధ మహాత్మా. 34 
దరసమ ముజ్వల దేహా - గురగిరి వరగేహా దివ్యగోపతి వాహా 

యురు ధనపతి సుస్నేహా-నరనుతపతి తాఖ్య విశ్వనాధ మహాత్మా. _ 85 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
కం॥ ధరశ్రీ శెలంబున గిరి - వర గహ్వరమునికి జేసి వరలిన మౌనీ 


కం 


కం 


కం 


కం॥ 


కం॥ 


కం॥॥ 


కం॥! 


కం॥॥ 


కం॥ 


కం॥! 


కం! 


కం 


కం॥ 


శ్వర,“యీశా, సార్ధకాఖ్యా - నరనుత నన్‌ గావు విశ్వనాధ మహాత్మా 36 
నతనానా కవి వరులతి - కుతుకమున న్నీదు మహిమ గొనియాడిరి య 
ద్భుత మొప్ప నేను శిశువును - నతిగా నుతిసేతు విశ్వనాధ మహాత్మా. 37 
పరమార్ధ గమ్యు (డెవడో - చరవణ చరితుం దెవడొ సంయమినుత స 
చ్చరణార విందు డెవడో - నరవపుషుండెవడో విశ్వనాధ మహాత్మా 38 
ఫణిరాజ హార భక్తా - గ్రణులస్తుత సత్రచార కడు వీరవరా 

గణజాల గుణవిహారా - నణ జితమతి ధీర విశ్వనాధ మహాత్మా ౩39 
బంధుర దయాంత రంగా - సింధుర చర్మాన్ని తాంగ సిగపూ గంగా 
వందితనంది తురంగా - నందాత్మజపంగ విశ్వనాధ మహాత్మా 40 
భరమగు నీ సంసారము - స్థిర కరుణా రతిని డుల్చి స్తిమితంబౌనీ 
యురు దివ్య రమ్య పదముల - నరనుత దరింజేర్చు విశ్వనాధ మహాత్మా41 
మానితమౌ మహిమంబును - బూనియు నిహ పర సుఖాలి బొందిన వరదా 
నూన ప్రభాద్యగరిమన్‌ నానడువడి (జూడు విశ్వనాధ మహాత్మా 42 
యతిలోక వినుత నామా - మతి మంతులహృదయ సీమ మానిత సోమా 
ధృతి భర్మగిరి సుధామా - సతపుర వరధామ విశ్వనాధ మహాత్మా 4౩8 
రతిరాజ పరి విభంగా - ధృతచంద్ర కళ్లోత్త మాంగ ధీజన సంగా 
శృతివర్ణ పూజితాంగ - నత నంది తురంగ విశ్వనాధ మహాత్మా 44 
అవమైన సౌఖ్యముండని - భవ బంధితుంజేసి మిగుల బాధల పాలన్‌ 
భవిదూర బెట్టందగునా - నవరస యుత నామ విశ్వనాధ మహాత్మా 45 
వరదా నా మొర వీనుల - జొరదా,లలితాంగ దివ్య సుందర వనసత్‌ 
ద్విరదా, వర దాక్షిణ్యత - నరవర నన్‌ బోవ విశ్వనాధ మహాత్మా 46 
శరవణ భవనుత వర్ణా - కరయుత దివ్యాంగ నిన్ను కరమరుదారన్‌ 

గురు తివియు స్తుతు లొనర్తును -నరలోక నుతాంగ విశ్వనాధ మహాత్మా 47 
షట్కర్మ నిరతుండెవడో - ద్విట్ట్కత్య విదార బాహు ధీరుండెవడో 

నట్మర్త ధారుండెవడో - షట్కర్మా వంద్య విశ్వనాధ మహాత్మా 48 
సకలా శావని పాలక - మకుటాంచ డ్రత్న భాస్వమానిత రుచిర 

ప్రకటీ కృత పాదాంబుజ - నకటిక హృదయాబ్ది విశ్వనాధ మహాత్మా 49 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
కం॥ హరయను రెండక్షరములు - ధరంబ్రజ్వలితముగజేయు ధన్యాత్మక నిన్‌ 

విరివిగను వినుతు లొనరుతు -నరవర నుత చరిత విశ్వనాధ మహాత్మా50 
కం॥ ళార్దాత్మికాఖ్య కాళిని - నిర్ణయ దివ్యాంగ సంగ నిర్గుణ రంగా 

దుర్ణయ తమఃపతంగా -నార్భవ గుణరంగ విశ్వనాధ మహాత్మా 51 
కం క్షమయుత హృదయ విశీలా - కమనీయ గుణాలవాల కరుణ విశాలా 

విమలాత్మ గణ విజాలా-నమ శివయా లోల విశ్వనాధ మహాత్మా 52 

వర్ణములు సమాప్తము 
దేవు వారి వంశక్రమము 

కం॥ శ్రీమద్దేవు కులాంబుధి - సోముడ వర రాజలింగ సురుచిర నామో 

ద్ధామ వరసూను సత్యం -నాముండు యిది వ్రాసె విశ్వనాధ మహాత్మా 53 
కం॥ _ధరసౌజ్జర్షిన్‌ సుగోత్రా - కరుండన్‌ శ్రీచిన్నమాంబికా గర్భ శ్రీ 

వరశుక్తి మౌక్తికముకున్‌ - నరనుతుంగాంనేలు విశ్వనాధ మహాత్మా 54 
కం॥ శ్రీకర వ్యయ నామాయన- ప్రాకట ముగ మాఘ బహుళ పదియవ నాడున్‌ 

నాకవిత వర్ణమాలిక - నాకేశ్వర గొనుము విశ్వనాధ మహాత్మా, ర్‌ర్‌ 
కం నీకర్చణముగ జెప్పితి - సాకుము జగదేక రక్షసౌశీల్య,తగం 

జేకొనుచు సిరు లొసంగుము - నాకేశ సనారి విశ్వనాధ మహాత్మా 56 
1946 సం॥లో వ్రాసిన శ్రీమత్సనారీశ్వర స్తుతి వర్ణమాలిక సంపూర్ణము 

అనగా 2016లో ద్వితీయ ముద్రణ 
(బి1సుగంధం సాయిబాబాచార్య స్వామిజీ వారిచే ముద్రింపబడినది. 
శ్రీశ్రీశ్రీ శ్రీ శ్రీ 

శ్రీ శివతాండవ స్తుతి 

శ్రీ విరాట్‌ విశ్వ కర్మ భగవాన్‌ మానస పుత్రులగు నవ బ్రహ్మలలోని పులస్య 
బ్రహ్మ పౌత్రుడు విశ్రవసు (బ్రహ్మ జేష్ట పుత్రుడగు దశకంధరుడు నాల్గు యుగములలోనూ 
శివభక్తాగ్ర గణ్యుడు ఆ మహనీయుడు శివ సాక్షాత్‌కారమునకై చేసిన శివతాండవ 
స్తోత్రంతో పరవశుడైన పరమేశ్వరుడు దశకంధరుని రావణ బ్రహ్మగా” సంబోధించి 
వర ప్రధానం చేసారు. అట్టి శివతాండవ శ్లోకాలకు అర్ధం తెలుసుకుని పరిస్తే పరమేశ్వరుని 
కృపను పొందగలరన్న భావంతో అర్థ సహితంగా శివతాండవ స్తోత్రాన్ని ము ద్రిస్తున్నాము, 
భక్తులు సద్వినియోగ పరుచు కోగలరని మనవి. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
a జటా టవీ గల జ్ఞల ప్రవాహ పావితస్థలే। 
గలేవలంబ్య లంబితాం భుజంగ తుంగమాలికామ్‌॥। 
డమడ్డమ డమ న్నినాదవడ్వమర్వయం 
చకార చండతాండవం తనోతు న శ్శివ శ్చివమ్‌॥ 
తా. పరమేశ్వరుని జటలనే అడవినుంచి క్రిందికురుకుచున్న దివ్య గంగాజల 
ప్రవాహముచే, పవిత్రమైనట్టి కంఠమునందు గొప్పనాగమును మాలగా ధరించి , ధమద్దమ 
డ్దమ యను డమరు నాదముతో గూడిన,భయంకర నాట్యముచేయు శివుడు మనకు 
అనేక శుభములు చేకూర్చుగాక! అని అర్ధం 
2, జటాకటాహ సంభ్రమ భ్రమ న్నిలింప నిర్‌ర్సురీ 
విలోల వీచివల్లరీ విరాజమాన మూర్ధని; 
దగద్ధగధగజ్జ్వల ల్లలాట పట్ట పావకే 
కిశోర చంద్ర శేఖరే రతిఃప్రతిక్షణంమమః।। 
తా. పరమేశ్వరుని జటలయొక్క ముడియందు సుడులు తిరుగుచున్న గంగానదీ 
తరంగములను లతాఫంక్తులతో, ప్రకాశించులలాటము నందు అగ్ని కలవాడును,బాల 
చంద్రుని శిరోభూషణముగా ధరించిన “చంద్రశేఖరుని” యందుప్రతీక్షణము నాకు 
ప్రీతి కలిగియుందును గాక! 
వ్‌ ధరాధరేంద్ర నందనీ విలాసబంధుబంధుర 
స్పురద్ధగంత సంతతి ప్రమోద మాన మానసే! 
కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధ దుర్దరాపతి 
క్వచి ద్దిగంబరే మనో వినోద మేతు వస్తుని॥ 
తా. పర్వతరాజగు హిమవంతునికుమార్తె యగు, పార్వతీదేవియొక్క (క్రిడా విశేషములతో 
అతిసుందరముగా ప్రకాశించుచున్న కృపాకటాక్ష వీక్షణములచే బంధువులను, భక్తులను 
ఆపదలను తొలగించునట్టిదియునగు పార్వతీ దేవి భర్తయగు శివుని యందు నామనస్సు 
ఆనందించుగాక! 
4. జటాభుజంగ పింగళస్ఫురతృణామణి ప్రభా 
కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే! 
మదాంధసింధుర స్పురత్త్వగుత్తరీయ మేదురే 
కనీ వనోట్‌ మద్భుతం బిభర్తుభూతభర్తరి!। 








| 


శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 
తా.జటలయందలి సర్పముల పడగలయందలి ,మణులపీతవర్ణ కాంతి సమూహముచే, 
దిక్కులను ప్రకాశింపజేయుచు, కుంకుమ ద్రవముచే, దిగాంగనలయొక్క ముఖములకు 
పూయుచున్నవాడు, మదాంధుడగుగజాసురుని వధించి, ఆతని చర్మమును ఉత్తరీయముగా 
ధరించినట్టి , సురద్రూపి యగు మహాదేవుని యందు నామనమద్భుతానంద పారవశ్యము 
నందుగాక! 
ర్‌, లలాటచత్వర జ్వలద్ధ నంజయ స్ఫులింగ భా 

నిపీతపంచ సాయకం నమన్నిలింప నాయకం! 

సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం 

మహాకపాలి సంపదే శిరోజటాల మస్తు నః॥ 
తా.లలాటమందలి అగ్నిచే మన్మధుని దహించినట్టివాడును,కపాలమును చేతబట్టిన 
వాడును, దేవనాయకులచే నమస్మరింపబడుచుండు వాడును, జటలయందు గంగను, 
శిరమున చంద్రరేఖను ధరించినవాడును,మహా తేజోవంతుడగు మహాదేవుడు భక్తులమగు 
మనకు చతుర్విధపురుషార్ధములు ప్రసాదించునుగాక! 

6. సహస్ర లోచన ప్రభృత్య శేష లేఖ శేఖర 

ప్రసూనధూళి ధోరణీ విధూసరాంఘి పీఠభూః। 

భుజంగ రాజ మాలయా నిబద్ధజాటజూటకః 

శ్రియ చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః 1 
తా. ఆ మహాదేవుడు వేయికన్నులుగల యింద్రుడు మొదలగు సర్వదేవతలయొక్క శిరము 
లందున్న పుష్పముల పుప్పొడి వారు పాదాభివందనము చేయునపుడు రాలిన పాదపీఠము 
గలవాడు, సర్పరాజగు వాసుకీ చేచుట్టబడిన జటాజూటము గలవాడు. చకోరములకు 
బంధువగు చంద్రుని శిరోభూషణముగ ధరించిన మహాదేవుడు సదా చతుర్విధ 
పురుషార్దములను ప్రసాదించుగాక! 

(0 కరాలఫాల పట్టిక ధగద్దగద్దగజ్ఞ్వల 

ద్ధనుంజయా ధరీకృత ప్రచండ పంచసాయకే। 

ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక 

ప్రకల్ప నైకశిల్పని త్రిలోచనే రతిర్మమ॥। 
తా. భయంకరమగు భాలభాగమందు భగభగమండుచున్న అగ్ని హోత్రునిచే భస్మము 
చేయగల ప్రచండమగు కామదహనుడు, పర్వతరాజగు హిమవంతుని పుత్రిక 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
కుచాగ్రముల యందు, చిత్ర పత్రకములలిఖించుటయందు మహానేర్చరియగ్యుత్రిలోచనుని 
యందు నాకు ఎక్కున ప్రీతియుండుగాక! 
8. నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్భర స్ఫుర 
త్ముహూ నిశీధినీ తమఃప్రబంధ బంధ కంధరా। 
కళానిధాన బంధుర (శ్రియం జగద్దురంధరః 
నిలింప నిర్‌రురీ ధరస్త నోతు కృతి సింధురః॥ 
తా. కొత్తగా ఏర్పడిన మేఘములచే కప్పబడిన,భయంకరమగు అమావాస్య అర్ధరాత్రి 
యందలి, కారుచీకటిని బోలిన కంఠప్రదేశము గలవాడును, దేవనదియగు గంగను 
ధరించిన వాడును,మృగచర్మమును ధరించిన సుందరుడు కళలకు నిలయమైన చంద్రుని 
ధరించిన మహాదేవుడు మనకు శుభములు చేకూర్చుగాక! 
9. ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచకాలిమప్రభా 
విలింబ కంఠకంధర రుచి ప్రబంధకంధరం। 
స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం ముఖచ్చిదం 
గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే॥ 
తా. వికసించిన నల్లకలువలచే విస్తరించిన కాలుష్య ప్రభను అవలంభించిన, కంఠకందళీ 
కాంతిచే (ప్రకద్దమైన మెదగలవాడు, మన్మధుని ఛేదించినవాడు, త్రిపురా సురుని 
సంహరించినవాడు, సంసారమును ఛేదించినవాడు, దక్షయజ్ఞమును ధ్వంస ము 
గావించినవాడు, గజాసురుని సంహరించినవాడు, అంధకాసురుని సంహరించి నవాడగు, 
మహాదేవుని నేను భజించెదను. 
10. అఖర్వ సర్వ మంగళా కళాకదంబ మంజరీ 
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్‌। 
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం 
గజాంతకాంధకాంతకం తమంత కాంతకం భజే॥! 
తా, (అఖర్వమనగా) అధికమగు సర్వమంగళము గలిగినట్టి అరువదినాలుగు విద్యలే 
కడిమి వృక్షముకాగా, ఆవృక్షములపూలయొక్క సారప్రవాహము యొక్క మాధుర్యమును 
తుమ్మెద (గ్రహించగలదు! సర్వవిద్యామయుడు, స్మరాంతకుడు, పురాంతకుడు, 
భవాంతకుడు, దక్షయజ్ఞ విధ్వంసియగం గజాంతకుడు, అంధకాంతకుడు, 
అంతకాంతకుడునగు శివుని నేను భజించెదను. 











శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
11. జయద్వదట్రవిభ్రమ భ్రమద్భుజంగ నిశ్యసః 
ద్వినిర్గతమస్సురత్మరాళఫాల హవ్యవాట్‌! 
ధిమిధిమి ద్దిమిధ్వన న్నృదంగ తుంగ మంగళ 
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవ శ్చివః॥। 
తా.అధికమయిన వేగముతో తిరుగుచున్న పాములయొక్క ఉచ్చ్వాసనిశ్వాసములతో 
ప్రకాశమగుచూ దుష్టజనులను భయకంపితులను చేయునట్టి అగ్నిని ధరించినవాడు, 
మరియు ధిమిధిమి ధ్వనులను మృదంగములచే ఉత్పన్నమైన మంగళకరనాదములచే 
(ప్రారంభించబడిన, భయంకర నృత్యముచేయు మహాదేవునకు జయము!జయము! 
12. _ దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తిక (స్రజో 
ర్లరిష్టరత్న లోష్టయో స్సుహృద్విపక్షపక్షయోః। 
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయో 
స్సమం ప్రవర్త యన్మనః కదా సదాశివం భజే॥ 
తా. పాషాణముచేతను గానీ, పుష్పాదులచేతనుగానీ నిర్మింపబడిన విచిత్రమైన శయ్య 
యందు సమదృష్టి గలిగి, రాగద్వేషాదులులేనివాడయ్యును. పాముల, ముత్యముల 
హారములందు సమ ప్రవృత్తి కలవాడయ్యున్ను,మిత్ర శత్రువుల యందు సమభావముగల 
వాడయ్యును, గడ్డిపోచయందు, అత్యంత విలువగుదానియందును, కమలములవంటి 
కన్నులుగల కామిని యందును, కురూవియందును, భూపతి యందును 
సామాన్యమానవునియందును,సమానభావము గలవాడనై నేను ఎప్పుడా మహాదేవుని 
భజింప గలనోగదా! 
13. కదానిలింప నిర్‌ర్సురీ నికుంజకోటరే వస 
నిముక్త దుర్మతి స్సదా శిరఃస్థమంజలిం వహః। 
న్విముక్త లోల లోచనో లలాటఫాల లగ్నక 
శివేతి మంత్ర ముచ్చర స్సదా సుఖీ భవామ్యహమ్‌!। 
తా. నేను ఎల్లప్పుడు దుష్టబుద్దిని విడనాడి,పవిత్ర గంగానదీ తీరమందలి పొదరిల్లు 
యొక్క మధ్య భాగమునందు నివశించుచూ శిరస్సునందంజలి భుటించుచూ 
భూమధ్యమున దృష్టిని కేద్రీకరించి “శివిమం(త్రమునుచ్చరించుచూ ఎన్నడూ 
బ్రహ్మానందమును పొందుదునోగదా! 
14. ఇమం హి నిత్యమేవ యుక్తముత్త మోత్తమం స్తవం 
పఠ స్మరన్‌ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతమ్‌! 
హరే గురౌ సుభక్తి మాశుయాతి నాన్యథాగతిం 
విమోహనం హిదేహినాం సుశంకరస్య చింతనమ్‌॥। 


162 


శ్రీ ననారీ యోగ జ్ఞానామృతము 
తా. ఈ ఉత్తమమైన శివ స్తోత్రమును ఎల్లప్పుడూ పఠించుచూ స్మరించుచూ వినుచూ 
నరుడు పరిశుధ్దుడగును. హరునియందు, గురునియందును, పరిశుద్ధ భక్తిని శీఘ్రముగా 
పొందగలడు, శంకరుని స్మరణ నరులకు ఇహలోక (భ్రాంతిని తొలగించును. 
15. పూజావసాన సమయే దశవక్రగీతం 

యశ్ళంభు పూజనమిదం పఠతి ప్రదోషే। 

తస్యస్థిరాం రథ గజేంద్రతురంగ యుక్తాం 

లక్ష్మీం సదైవసుముఖీం ప్రదదాతి శంభుః॥ 
తా. సాయం సంధ్యా సమయములందును, పూజమైన పిమ్మట దశకంఠునిచే 
గానముచేయబడిన ఈ శివస్తోత్రాన్ని ఎవరు పఠింతురో వారికి శంకరుడు రధ,గజ, 
తురగ యుక్తమైన ప్రసన్నమగు లక్ష్మిని అనగా సుఖసంపదలను ప్రసాదించగలడు. 

























జగద్గురువు, సద్‌గురువు, మద్‌ గురువుదేవులగు అన్నపూర్ణా సమేత విశ్వనాధుని ప్రార్ధన 
హే! జగద్దురు సనారీ విశ్వనాధా వదూత స్వామీ! భక్తవత్సలా। దీనదయాపరా। ఆపద్భాందవా। 
అనాధరక్షకా। సద్దురుదేవా। ఆకాశము విరిగి మీద పడిననూ, భూమితల్లక్రిందులైననూ, 
సప్త సాగరములింకిననూ, జల ప్రణయము సంభవించిననూ, అగ్ని పర్వతములు 
బ్రద్ధలైననూ, సూర్యచంద్రులు గతులు తప్పిననూ, ఎట్టి విపరీత విపత్మర పరిస్థితులెదురైననూ, 
నీ పాద సేవా భాగ్యము మాకు దక్కునటుల, అనుగ్రహింపుము సదా మమ్ము రక్షించికాపాడి 
యోగసిద్ధిని ప్రసాదించి, మా జన్మలు చరితార్థమగుటుల ఆశీర్వదించుము త్రండీ యివియే 
మా శతకోటి సహస్ర పాదాభి వందనములు గురుదేవా! 
(ప్రతీ మానవునకు వచ్చు జన్మరీత్యా వచ్చు మహర్థశలు జన్మించిన దగ్గరనుండి 
1సం॥ వరకూ చంద్రమహాదశ పసితనము 
2వ సం॥ నుండి ౩సం॥ వరకూ కుజమహాదశ (బాల్యము) 
8వ సం॥ నుండి 12సం॥ వరకూ బుధ మహాదశ (లోకవిద్య) 
12వ సం॥ నుండి ౩2 సం॥ వరకూ శుక్ర మహాదశ (వృత్తి విద్య వివాహము) 
82వ సం॥ నుండి 50సం॥ వరకూ గురు మహాదశ (పెద్దరికం) 
50వ సం॥। నుండి 70సం॥ వరకూ రవి మహాదశ (అన్నిటా పెద్దరికం) 
70వ సం॥ నుండి 120సం॥ వరకూ శనిమహాదశ (జీవితాంత్యము) 

జాతకాలు లేని వారికి వచ్చు దశలయందును జాతకరీత్యా సంభవించు మహార్థశ, 
అంతర్‌దశ, సూక్ష్మదశలయందును, గోచారరీత్యా కలుగు సర్వావస్థలయందు రక్షించి 
కాపాడి, సదా మీ పూజచేయు మహద్భాగ్యమును, మనఃశ్శాంతిని ఆయురారోగ్య ఆర్ధిక 
వసతులనిచ్చి, తెలిసీ తెలియక మేము చేసిన సర్వ తప్పులనూ, మన్నించి, మాకు గల 
దుర్గుణములు తొలగించి, సుజ్ఞానాన్ని ప్రసాదించి, మా జన్మలను చరితార్థంచేయండి 
సద్గురు దేవా! శరణు శరణు శరణు 


న. 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


శ్రీ 


హో 





శ్రీశ్రీ త్రిశక్తి సహస్రలింగ సహిత సనారీ విశ్వనాధాలయము 


మహానాడు గ్రామము, రోడ్‌ నెం.7, కృష్ణానదీతీరము, 
తాడేపల్లి మండలం & పోస్ట్‌, గుంటూరుజిల్లా, నవ్యాంధ్ర - 522 501 


రుద్రాభిషేక ద్రవ్యము 


























ఆవుపాలు సర్వసౌఖ్యము 

ఆవు పెరుగు - ఆరోగ్యము 

మెత్తని పంచదార - ఐశ్వర్యవృద్ధి, సంగీతప్రాప్తి 
తేనే - తేజోవృద్ధి 

చెజకురసం లా ధనవృద్ధి 

కొబ్బరినీళ్ళు - సర్వ సంపదలు 
భస్మజలం (వీభూది) -- మహా పాపహారం 
సుగందోధకము — పుత్రలాభము 
పుష్పోధకము నై భూ లాభము 
బిల్వజలం (మారేడు) - భోగభాగ్యాలు 
దుర్వారోధకము (దర్భ) - నష్ట ద్రవ్య ప్రాప్తి 
నువ్వులనూనె - ఆపమృత్యుహారం 
రుద్రాక్షోధకము - మహదైశ్వర్యము 
సువర్ణజలము జా దారద్య నాశనం 
అన్నముతో లా రాజ్య ప్రాప్తిసుఖజీవనం 


నల్లద్రాక్ష పళ్ళరసంతో ఆ సకల కార్యసిద్ది 
(౮ 


నేరేడు పళ్ళ రసంతో - వైరాగ్యము 

కస్తూరి జలం క చక్రవర్తిత్వం 

మామిడిపండ్ల రసంతో - దీర్హవ్యాధి నాశనము 
గంగోధకం - మోక్ష ప్రాప్తి సర్వ సంపదలు 
పసుపు జలం వా మంగళ ప్రధము 

కుంకుమ జలం జం జయము 

ధవళాక్షతల ఉదకముతో - శివసాన్నిధ్యము 


మీ మనసు నందలి కోర్కెలుపై ద్రవ్యములతో కాశీ విశ్వనాధుని అభిషేకములు చేయించు 
కొని ఫలితములను పొందగలరు. 


ల. 
వ. III a mT 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
క్రీపూ॥ 4వ శతాబ్దిలో శృంగేరిలోగల సరస్వతీపీఠ స్థాపకులు ఆదిశంకరాచార్య విరచిత 
విశ్వకర్మాష్టకం ఆంధ్రానువాదం పండిత పామర్తి నాగభూషణ శర్మగారు (1991) 


శ్లో॥ శ్రీకరార్చిత*సత్య శాశ్వత లోక నిర్మిత నిర్ణరా। 
పాకశాసన పద్మజాది సురా సురార్చిత భాస్కరా! 
ఏకమేవ బ్రహ్మమూర్తి పినాక సంస్థిత శంకరా। 
శోక వర్ణిత శంభునామక విశ్వకర్మ జగత్రభో॥ 1 
హే విశ్వకర్మ జగ(త్రభూ! సీపు పరమేశ్వరునిచేత పూజింపబడుచున్నాడవు. సత్య 
స్వరూపుడవు శాశ్వతుడవు. సమస్త లోకములను నిర్మించువాడవు. ముదిమిలేని వాడవు. 
ఇంద్రుడు బ్రహ్మ మున్నగు దేవతల చేతను అసురుల చేతను పూజింపబడుచున్నవాడవు. 
స్వయం ప్రకాశకుడవు. అద్వితీయమైన బ్రహ్మమూర్తిని, సుఖమును కలిగించువాడవు. 
దుఃఖమును అతిక్రమించినవాడవు శంభు అను పేరుగలవాడవు అట్టి నీకు 
నమస్కారము. 


శ్లో సర్వనాయక సర్వదాయక సర్వసాక్షి మహేశ్వరా! 

సర్వరాజిత సర్వపూజిత సర్వకార్య దురంధరా। 

సర్వశిక్షక సర్వభక్షక సర్వరక్షక శ్రీకరా। 

సర్వసద్గుణ సర్వనామక విశ్వకర్మ జగత్ర్రభో।। 2 

హే విశ్వకర్మ ప్రభూ! నీవు సర్వమునకు ప్రభువైనవాడవు. సమస్త సుఖముల 

నిచ్చువాడవు. సమస్త కార్యములకు సాక్షీభూతుడవు. మహాప్రభుడవు. అన్నిటి యందు 
(ప్రకాశించువాడవు. సమస్త పాపములను హరించువాడవు. సమస్త ప్రాణులను రక్షించు 
వాడవు. సంపదల నిచ్చువాడవు. సమస సద్దుణములు గలవాడవు. సమస్త నామములు 


అతి 


గలవాడవు. అట్టి నీకు నమస్కారము. 


శ్లో: స్వర్ణరూప సువర్ణలోక స్వర్ణకాంతి మనోహరా! 
వర్ణరాజిత వర్ణవర్ణిత వర్ణరాజ విధాకరా। 
వర్ణవాచక వర్ణసంభవ వర్ణవేద జటాధరా। 
వర్ణవర్ణాతీతవర్ణన విశ్వకర్మ జగత్రభో॥ 3 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 

హే విశ్వకర్మ (ప్రభూ! నీవు అన్నిరూపములు గలవాడవు. స్వర్ణలోకమందుండు వాదవు. 
సూర్యచంద్రాది రూపముల ద్వారా కాంతి నిచ్చుచూ మనస్సులను రంజింప 
జేయుచున్నవాడవు. విశ్వకర్మ ప్రభు అను అక్షరములతో ప్రకాశించుచున్నవాడవు. 
కులమత వర్ణితుడవు. సద్విధులను విధించువాడవు. సమస్త జాతులచే చెప్పబడువాడవు. 
అన్ని జాతులలో జన్మించువాడవు. అందరి యొక్క మంచి చెడ్డలను తెలిసికొనువాదవు. 
ఎల్లపుడు మౌనముతో నుండువాడవు. అన్ని రంగులకు అతీతమైన బంగారు కాంతి 
గలవాడవు. అట్టినీకు నమస్కారము. 


శ్లో; మంత్రవిగ్రహ మంటత్రసంగ్రహ మంత్రమాయజసంహరా 

మంత్రచేతన మంత్రనూతన మంత్రసంశయ శేఖరా। 

మంత్రరాజిత మంత్రపూజిత మంత్రరూపమహేశ్వరా। 

మంత్ర బంధుర మంత్రనామక విశ్వకర్మ జగత్ర్రభో!। 4 

హే విశ్వకర్మ ప్రభూ ! నీవు మంత్రస్థాపిత విగ్రహ స్వరూపుడవు. సమస్త వేద 

మంత్రములలో రహస్యార్థముగా నున్నవాడవు. మంత్రములతో మాయచేయుచున్న వారిని 
సంహరించువాడవు. మంత్రములలో జ్ఞానస్వరూపుడవుగా నున్నవాడవు. మంత్రముల 
ద్వారా నూతన విషయములను తెలియజేయు చున్నవాడవు. మంత్రములలోని 
సంశయములను తీర్చువాడవు. మంత్రవేత్తలచేత పూజింపబడువాడవు. వేదములచేత 
తెలిసికొనదగినవాడవు. శారదా రూపములో (అనగా) వాగ్రూపములో ప్రకాశించువాడవు. 
మంత్రవేత్తలకు బంధువైన వాడవు. మంత్రములలో ప్రసిద్ధమైన పేరుగలవాడవు. అగు 
విశ్వకర్మ జగత్ర్రభూ నీకు నమస్కారము. 


శ్లో; హారఘోర విదార దూర శ్రవణ నిస్వన మంజులా 
ధీరవార్ధి గంభీర మాయామందిరాగ్రిత చిత్మళా। 
సూరిత్వపష్టవిహారకల్ప విచారకారణ సత్ఫలా। 
మేరు నిర్మిత మేరునామక విశ్వకర్మ జగత్రభో॥ ర్‌ 
జగత్రభుడవగు ఓ విశ్వకర్మ పరమాత్మా! నీవు అత్యంత ఘోరమైన పాపములను 
తొలగించి దూరముగా నుంచువాడవు. వినుటకు మనోహరమైన మధుర ధ్వనులను 
ఇచ్చు వాడవు. విశాలమైన సముద్రమువలె గంభీరమైనవాడవు. మాయాగ్రస్తులై 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
నిన్నాశయించిన వారికి వెలుగుబాట చూపించువాడవు. త్వష్టు బ్రహ్మ సృష్టి కల్పను 
విచారించుటకు కారణభూతుడవై సతృలము నిచ్చువాడవు. దేవతలకు నివాసమైన మేరు 
పర్వతమును నిర్మించిన వాడవు. మేరు పర్వతనామము గలవాడవు. అట్టి నీకు 
నమస్కారము. 


శ్లో విశ్వచారణ విశ్వపూరణ విశ్వధారణ నిశ్చయా। 

విశ్వభూషణ విశ్వతోరణ విశ్వపోషణ విస్మయా। 

విశ్వతారణ విశ్వకారణ విశ్వధారణ లీలయా । 

విశ్వహారణ విశ్వనామక విశ్వకర్మ జగ(త్రభో॥ 6 

హే విశ్వకర్మ జగత్ర్రభో ! సీస విశ్వమందంటను సంచరించువాడవు. విశ్వమును 

పూరించువాడవు, విశ్వమును ధరించువాడవు. నిశ్చయ జ్ఞానము గలవాడవు. విశ్వమునకు 
భూషణము వంటివాడవు. విశ్వమునకు మంగళకరుడవు, విశ్వమును పోషించువాడవు. 
అశ్చర్యమును కలిగించు వాడవు. విశ్వమునకు రక్షకుడైన వాడవు. విశ్వమునకు 
ఆధారభూతుడైన వాడవు. విలాస చేష్టలుగల వాడవు. విశ్వమును హరించువాడవు. 
విశ్వము అనుపేరు గలవాడవు. అట్టి ఓ పరమేశ్వరా ! నీకు నమస్కారము. 


శ్లో;  మంగళాకార మంగళాధర మంగళాసన పంజ్బుకా।! 

మంగళాస్థిత మంగళాప్రద మంగళాంగ విరాజితా। 

మంగళాయత భీష్టదాయక మంగళాకర నామకా। 

మంగళాజయతుంగ నామక విశ్వకర్మ జగత్రభో॥ క్‌ 
హౌ విశ్వకర్మ జగత్ర్రభూ ! నీవు శుభములకు ఆ(శ్రయమైన వాడవు. శుభముల నిచ్చి 
ఆదరించువాడవు. మంగళములే ఆసనముగా గలవాడవు. సద్యోజాత, వామదేవ, అఘోర, 
తత్పురుష, ఈశాన అను పంచ ముఖములు గలవాడవు, సర్వదా మంగళముల నిచ్చుచు 
నుండువాడవు, మంగళవ్రతములు గలవాడవు. మంగళ స్వరూపుడవు, విశేషముగా 
ప్రకాశించు వాడవు, మంగళములకు స్థానమైనవాడవు. శత్రువులకు భీతిని గొల్పువాడవు. 
మంగళములకు స్థానమైన పేరు గలవాడవు. శుభములచే జయింపబడువాడవు. 
అత్యుత్తమైన పేరుగలవాడవు. అట్టి విశ్వకర్మ పరమేశ్వరా ! నీకు నమస్మారము. 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
శ్లో!  కల్పపావన కల్పజీవన కల్పభావ నమోస్తు తే। 
కల్పసాలన కల్పఖేలన కల్పజాజ్ఞ నమోస్తు తే! 
కల్పనాకృత కల్పసంయుత కల్పకల్ప నమోస్తు తే। 
.  కల్పతాండజ కల్పనామక విశ్వకర్మ జగత్ర్రభోః। 
హే విశ్వకర్మ ప్రభూ ! నీవు సృష్టిని పవిత్రము చేయువాదవు, సృష్టికి జీవనాధారమైన 
వాడవు. సృష్టి రూపములో తెలిసికొన దగినవాడవు, అట్టి నీకు నమస్మారము. సృష్టిని 
పాలించువాడవు, సృష్టిలో విలాసముగా విహరించువాడవు, సృష్టి రహస్యములను 
తెలిసికొనుచున్న వాడవు. అట్టి నీకు నమస్కారము, సృష్టిణతీతముగా నుండువాడవు, 
సృష్టిలో అంతర్లీనమై యుండువాడవు అట్టి నీకు నమస్కారము. బ్రహ్మాండ రూపములో 
నుండు వాడవు, బ్రహ్మాండనామము గలవాడవు. అట్టి ఓ విశ్వకర్మ ప్రభూ మా 
నమోవాకములు అర్చించుచున్నాము మమ్ములను కాపాడుము. 
పామరులు సైతము ఈ అష్టకభావాన్ని అర్ధంచేసుకొని చతుర్విధపురుషార్థములు 
పొందుటకు ఈ (గంధమందు పొందుపరచితిమి 
ఓశాంతిశ్శాంతిశ్చాంతిః 


స్తూల, సూక్ష్మ, కారణ,మహాకారణ దేహములశుద్ధి 


1. సనారీ విశ్వేశ్వరసంవాద (గంధమందలి ప్రధమాశ్వాసము స్టూలదేహంబనే (బ్రహ్మ 
(గంధిని (ఆత్మతత్వం) శుద్ధిచేయగల (ప్రక్రియలు కలవు. (ఆణవమలాన్ని 
శుద్ధిపరచును) 

2. సనారీ విశ్వేశ్వర సంవాద గ్రంధమందలి ద్వితీయాశ్వాసము సూక్ష్మదేహంబనే విష్ణు 
[గ్రంధిని (విద్యాతత్వం) శుద్ధిచేయగలట్టి ప్రక్రియలుగలవు. ( మాయీక మలాన్ని 
శుద్ధిపరచును) 

8. సనారీ విశ్వేశ్వర సంవాదమందలి తృతీయాశ్వాసము కారణదేహంబనే రుద్ర గ్రంధిని 
(శివతత్వం, శుద్ధిచేయగల (ప్రక్రియలు గలవు. (కార్మికా మలాన్ని శుద్ధిపరచును. 

4. సనారీ విశ్వేశ్చ్వరసంవాదగ్రంధమందలి తృతీయాశ్వాస ఉత్తర భాగమందు మహాకారణ 
దేహమును పరిశుద్ధము చేయగలట్టి ప్రక్రియలు గలవు. 


శ్రీ ననారీ యోగ జ్ఞానామృతము 


కో 


3%, 


త్రీసనాలీ విశ్వనాధుని మంగళాష్టకమ్‌ 


సనారీ దేవాయ కఠారిధరాయనిర్గుణాయగుణాత్మనేనమః। 
కాలకాలాయ భవాయ -దివ్యవర్ణాయమంగళమ్‌॥ 


కాలగమనాయ భీమాయ-కాషాయకౌపీనధారిణే నమః। 
ఆర్హత్రాణపరాణాయ- అన్నపూర్ణాంబపతయే మంగళమ్‌॥ 
భస్మోధభూళిత దేహాయ- పద్మయజ్ఞ్యోపవీతినేమః। 

స్ఫటిక రుద్రాక్ష మాలాభూషాయ- నీలకేశాయ మంగళమ్‌॥ 
సూర్యచంద్రాగ్ని నేత్రాయ- క్షీరాచలవాసినే నమః! 
సచ్చిదానంద రూపాయ- సత్‌శిష్యగణాయ మంగళమ్‌॥ 
మృత్యుంజయాయ - విశ్వనాధాయ సృష్టిస్థిత్యంతకారిణే నమః। 
త్రికాలజ్ఞానాయ, శాంతాయ, త్రిలోకసంచారీ మంగళమ్‌॥ 
గౌరీపుత్రాయ ఈశ్వరాంశాయ -జగద్దురవేనమః। 
ఉగ్రాయత్రిగుణఘ్నాయ -త్రివిక్రమాయ మంగళమ్‌॥ 
మయవంశోదృవాయ- బ్రహ్మజ్ఞానప్రధాయినెనమః। 
వామదేవాయనమస్తుభ్యం -దివ్యవక్రాయ మంగళమ్‌॥ 


సదాశివ స్వరూపాయ -సత్పురుషాయతేనమః। 
అమోఘాయ, ఆనందాయ -అనంతాయచ మంగళమ్‌! 


శ్రీ సద్గురు (ప్రేరితేన సాయిబాబా రచితం మంగళాస్పదమ్‌। 
తస్యాభీష్టప్రదం, శుభంయఃపరేన్మంగళాష్ట్రకమ్‌॥ 


సనారీం పరామానందమ్‌। పరబ్రహ్మపరాత్సరమ్‌ । 
వ్యాపకం సర్వలోకానాం! నమామి అన్నపూర్ణ శమ్‌॥ 


సనారీ విశ్వనాధ మంగళాశాసనమ్‌ 


గారీసుతాయ శాంతాయ- కామితార్థప్రథాయినే। 
క్షీరగిరి దేవాయ- విశ్వనాధాయ మంగళమ్‌॥ 


సచ్చిదానంద రూపాయ శ్రీగిరి గుహనివాసాయ। 
వీరాచార్యసుతాయ- విజ్ఞానప్రధాతాయ మంగళమ్‌॥ 








శ్రీ ననారీ యోగ జ్ఞానామృతము 


లి 


సత్యానందరూపాయ - నిత్యానంద విధాయినే। 
స్తుత్యాయ (శ్రుతిగమ్యాయ-- శ్రీగిరీశాయ మంగళమ్‌॥ 


4. ముక్తిప్రదాతాయ ముఖ్యాయ- భక్తానుగ్రహకారిణే। 
సుందరేశాయసౌమ్యాయ - సింహాద్రి వంశ పావనాయ మంగళమ్‌॥। 


5: అన్నపూర్ణాంబనాధాయ -అచల తత్వ బోధితాయ। 

అవధూత ప్రముఖాయ - ఆకర్షణస్వరూపాయ 

ఇలవెలసిన ఈశ్వరాంశాయ- ఉరగభూషణాయ ఊరిజన క్షేమకారకాయ। 

బుషిగణప్రధానాయ బుభవార్చితాంగ - బూపలావణ్య ప్రధాతాయ। 

సింహాద్రి విశ్వనాధాయ -శాశ్వతానంద (ప్రదాతాయ మంగళమ్‌॥ 

త సనాలీశ్వరస్వామివారి శుద్ధమాల 
ఓం మహాదేవ! ఆదిపురుషా! అనంతరూపా! జ్యోతిస్వరూపా! దుష్టశిక్షకా। 

శిష్టరక్షణా। మహాట్టహాసా !క్షీరగిరి పీఠనివాసా! ఏహిపీఠేమహా పీరే ఓంహ్రీంశ్రీం ఐం 
క్లీంసౌః సర్వకార్యార్థసాధకా। అవధూతయోగా। యోగా పీఠస్థితా! పరమేశ్వరావతారా! 
పంచకోణనివాసాయ! బేతాళాది యక్ష రాక్షస కృత్య కృత్యీ పుల్లీ, శ్రీశూన్య, శబ్ద, స్పర్శ 
ఖచోర, సర్ప, సింహ, వ్యాఘ్ర, శునకాదీనాం, నివారయ నివారయ, ఏహి కాంతా. 
(భాతృ, పరిజన, పరివారజన, పరిశుభట సహితస్య, మమశరీరస్య, వజ శరీరం 
కురుకురు, స్వకులస్థితం, అన్యకులస్థితం, రాజకులస్థితం, స్వప్పస్థితం, సుషుపిసితం, 
బాహ్యస్థితం, (గ్రహస్థితం, (గామస్థితం, మండలస్థితం, మమసర్వరక్షణా స్వయం 
భయకరాన్‌, నాశయ నాశయ, ఏకాహిక, ద్వియాహిక, త్రయాహిక, చతురిక, పంచరాత్రిక 
పక్షక, మాసక, సంవత్సరీకా దిజ్వరాన్‌ నాశయ నాశయ, ఏకాక్షరి, ద్వియాక్షరి, త్రియాక్షరి, 
చతురాక్షాది కాలముద్రాన్‌ నివారయ నివారయ సర్వం, బతథతయ ఇత... 
గ్రాసయగ్రాసయ, ఓఢ్యాణపీఠప్రసాదేన, జాలంధర పీఠప్రసాదేన, వామగిరిపీఠ ప్రసాదేన, 
పరమేశ్వరప్రసాదం కురుకురు, పాదశూల, 
నేత్రశూల, ఉదరశూలాది సర్వశత్రూన్‌ 
నాశయ నాశయ, సర్వరోగాన్‌ నికృంతయ 
నికృంతయ, నిదామయ, నిద్రామయ, 
నిర్భయంకురుకురు, మాం రక్షరక్ష 
సనారీశ్వరా, భేతాళవశ్యాః, చతుషష్షి 
కళావిద్యాం ప్రాపయ ప్రాపయ, దురితాన్‌ 
నాశయ నాశయ, హుంఫట్‌ స్వాహా॥ 





శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 
శ్రీసనారీ విశ్వేశ్వర సద్గురు బ్రహ్వార్పణముస్తు 
సర్వేజనాః సుఖినో భవంతు 
లోకాః సమస్తా యోగసిద్ధిర్భవంతు 

పూర్వము భస్మాసుర సంహారార్ధమై విష్ణువు జగన్నోహినీ రూపముదాల్చిన తరుణంలో 
ఆమె సౌందర్యమునకు పరవశుడైన హరుడు ఆమెతో సంగమించెను. ఈ విషయాన్నెరిగిన 
పార్వతి సంసారికి చిత్త చాంచల్యమేమిటని కోపించి శంకరుని భూలోకమున మానవునిగా 
పుట్టి యతీశ్వరుడవు కమ్మని శపించెను. గృహస్తుడవై ధర్మమును తప్పి స్తీ 
వ్యామోహితుడవైతివి కావున నరజన్మలో స్త్రీ సంపర్క యోగములేని సన్యాసివి కమ్మని 
శపించుట యుక్తమేయని తెల్పినది. తత్ఫలితంగా శంకరుడు కాళహస్తీశ్వరనామమున 
కాశీనగరము చేరినాడని పురాణములు తెలుపుచున్నవి. ఆ మహనీయుడు సువ్రత 
మహారాజుకు తెల్పిన విశ్వకర్మ పురాణమందలి అష్టాదశ మహాయుగములందలి విరాట్‌ 
విశ్వకర్మ భగవాన్‌ సృష్టులు. 

1. అనంత యుగమున విశ్వకర్మచేత ఓంకారయుక్తమగు గాయత్రీ మంత్రము 
సృష్టించబడినది. ఆదేవయుగమునందు గాయత్రీ నుండి సమస్తమైన దేవతలు, బుషులు 
విశ్వకర్మ చే ్రేరేపించబడినవారై జన్మించిరి. 

2. అద్భుతమను పేరుగల మహాయుగమునందు జ్ఞానానందస్వరూపుడైన విశ్వకర్మ చేత 
మొదటగా వేదములు పర్వతములు పుట్టించబడినవి. ఆకాలము సమస్త వేద సూక్తముల 
యందును దేవతలు విశ్వకర్మ చేత సముద్భూతులై ప్రవర్తించిరి. 

3.తమందమను పేరుగల మహాయుగమున పరంజ్యోతి స్వరూపుడగు విశ్వకర్మచేత 
కాపాలియను మహాశక్తి సృష్టించబడినది. ఆమెయొక్క కపాలపురక్త విందువులచేత కలిగిన 
సమస్త దేవతలు విశ్వకర్మచేత రక్షితులై ప్రవర్తించుచున్నారు. 

4.తారకమనెడి మహాయుగమున పర(బ్రహ్మన్వరూపుడయిన విశ్వకర్మవలన 
పంచబ్రహ్మసమూహముకలిగినదివారే, శివుడు, ఆమూర్తి, మూర్తి, కర్మ, కర్తలను 
బ్రహ్మలైదుగురు విశ్వకర్మ వంశవృక్షప్రు అయిదు శాఖలనుండి కలిగినారు. 

5.అండజ మహాయుగంలో దేవతాదులైన వారెల్లరూ పంచటబ్రహ్మలనుండి కలిగిన వారై 
విశ్వకర్మ భగవానుని రక్షణచే (ప్రకాశించుచుండిరి. 

6.భిన్నజమను శేరుగల మహాయుగమున విరాడ్రూపుడైన విశ్వకర్మ స్వయముగా అయిదు 

















శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


ముఖములు మూడుకన్నులు గల పరమశివుడై ప్రకాశించెను. ఆపరమ శివుని నుండి 
ఏకాదశరుద్రులు, వారి నుండి పలువురు దేవతాదులు జన్మించిరి. వారు ఈ విశ్వకర్మ 
భగవానుని రక్షణచే ప్రకాశించుచుండిరి. 

7.భిన్నాయత్తమనెడి మహాయుగమునందు విశ్వరూపుడైన విశ్వకర్శతానే శ్రీవత్సాంకుడు 
చతుర్భుజుడగు మహావిష్ణువాయెను. ఆయుగమందు సమస్త సృష్టి విష్ణుమాయ చే 
జరిగినది. విశ్వకర్మ విష్ణురూపుడై సమస్తమునూ సృష్టించినాడు. 

8.అభ్యంతమనెడి పేరుగల మహాయుగమున అద్వితీయుడైన విశ్వకర్మ భగవానుడు 
ముందుగా బ్రహ్మదేవుని సృష్టించగా బ్రహ్మచేత ఆయుగమున సమస్త సృష్టి జరిగినది. 
9. అనభ్యాంతయుగమునకు (మహాభ్యాంతమని కూడా అందురు) ఈ యుగమున 
పరశివ విశ్వకర్మముందుగా ఇంద్రుని సృష్టించెను. ఆ ఇంద్రుడు సమస్త సృష్టిని 
కొనసాగించెను. 

10. అనిరణమనెడి మహాయాగమునందు దేవదేవుడగు విశ్వకర్మ సూర్యుని సృష్టించెను 
తరువాత సూర్యుడు సర్వ సృష్టిని నిర్వహించెను. 

11.మనీరణమనెడు మహాయుగము దేవాదిదేవుడగు ఈశ్వరుడు మనురూపంతో 
విశ్వకర్మయందుదయించి సమస్త సృష్టిని కావించెను 

12. మన్వారణమనెడి మహాయుగమునందు చతుర్భుజుడైన విష్ణువు మయరూపంతో 
విశ్వకర్మయందు దయించి సమస్త లోకములను సృజించెను. 

13. విశ్వరణమనెడి మహాయుగమునందు (బహ్మదేవుడు త్వ(ష్టరూవంతో 
విశ్వకర్మయందుదయించి సృ సృష్టికార్యము జరిపెను. 

14. విశ్వసృష్టియనెడి మహాయుగమందు ఇంద్రుడు శిల్సిరూపముతో విశ్వకర్మయందు 
దయించి విశ్వసృష్టి కార్యము నిర్వహించెను. 

15. సర్వదేవతా మయుడైన సూర్యుడు విశ్వజ్ఞ బహ్మరూపముగానుదయించి కృత, త్రేతా, 
ద్వాపర, కలియుగములందు సృష్టికి ప్రభుడై ప్రకాశించెను ఇతడే సర్వదేవతా మయుడైన 
సూర్యునిగా అభివర్ణించాయి వేదములు. 

ఈ విశ్వకర్మ భగవానుడు కృతయుగమున కశ్యప బ్రహ్మరూపమున అవతరించి 
తన భార్యలు13 యందు స్థావర జంగమ రూపమగు జగత్తును పుట్టించినాడు. 
సృష్టియావత్తూ విశ్వకర్మమయం. 

() 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
1.భార్య బృహతి వలన పృథివి,తారలు, కులపర్వతములు ఉద్భవించాయి. (కలిగినవి) 
2.భార్య దితి గర్భమున ఏభైకోట్ల ఘోరపరాక్రములయిన దైత్యులు ఉద్భవించారు. 
3.భార్య అదితి గర్భమున ముఫైమూడు కోట్ల దేవతలు ఉద్భవించారు. 
4.భార్య కద్రువ గర్భమున అనంతుడు, శంఖపాలుడు, శేషుకి, వాసుకి, తక్షకుడు 
మొదలగు 9 నాగుజాతులు జన్మించాయి. 
5.భార్య వినత గర్భాన సౌదామిని (మెరుపు) వజ్రఘోష (పిడుగు) అనూరుడు, గరుడుడు 
మొదలగు పక్షిజాతులు జన్మించాయి. 
6. భార్య ప్రభాదేవి యందు అమూల్యమైన నవరత్నాలు, కొన్ని గ్రహములు, నక్షత్రములు, 
తోకచుక్కలు జన్మించాయి. 
భార్య కుముదిని యందు దిగ్గజములు, అశ్వములు, మృగాలు, సింహం మొదలగు 
జంతువులు కలిగినవి. 
8. భార్య యగు స్వర్ణప్రభకు బంగారు వెండి మొదలగు సమస్త లోహములు, కోర్కెలు 
తీర్చెడి చింతామణి, స్పర్శవేది మొదలగునవి కలిగినవి. 
9వ భార్య యగు కాలదండికి మూడుకోట్ల యాభై లక్షల తపోధనులగు బుషులు 
పుట్టిరి. 3 
10వ భార్యయగు మేఘదండికి పుష్మలావర్తాది మేఘములు చైత్రరధము ఉద్యానవనములు 
తదితర వనములు కలిగినవి. 
11వ భార్యయగు ధాతుప్రభకు చేపలు తాబేళ్ళు తిమింగలాదులగు జలచరములు 
కలిగినవి. 
12వ భార్యయగు కుసుమావళికి కల్పవృక్షము కామధేనువు కలిగినవి. 
18వ భార్యయగు పార్వందికి ఓషధులతో కూడిన కొండలు సమస్త కుల పర్వతములు 
కలిగినవి. 
కశ్యపుని 13 భార్యలయొక్క ప్రసవసమయమున వెలువడిన మాలిన్యముల వలన 
నీచములైన క్రిమికీటకాది సమస్త ప్రాణులు జన్మించినవి. ఈ సకల చరాచర సృష్టి 
యంతయు కశ్యపుని సంతానమైనందున మనుబ్రహ్మస్వరూపుదైన కశ్యపుడు లోకులకు 
జనకుడైనాడు. 
మనువు సంతతి కావున మనము మానవులమైనాము. 


@ 








శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
యోగసాధనకు మూలమగు కుండలినీ శక్తి 
మూలాధారచక్రంలోని విశ్వచైతన్య శక్తిని వేదవాజ్ఞయంలో బ్రహ్మవర్చస్సుగాను 
ప్రాచీనశాస్త్రంలో కుండలినీ శక్తిని ముకుళిత సర్పశక్తిగానూ వర్లించబడినది. కా 
ప్రాణశక్తి ఇడపింగళనాడులద్వారా ప్రవహిస్తుంది. ఒక వ్యక్తి శ్రద్దగా నియమబద్ధంగా 
సాధనచేస్తే కుండలినిలో నిబిడీకృతమైయున్న దివ్యచైతన్య శక్తి కదలడం ప్రారంభించి 
ఊర్థ్వంగా పయనించి శరీరభాగాలను మాత్రమే శక్తివంతం చేయటయేగాక ముఖంవెపు 
పయనించడం ప్రారంభమౌతుంది. భారతదేశ మహర్షులేకాక పాశ్చాత్య తత్వవేత్తలైన 
పైథాగరస్‌, ష్లాటోలు కూడా ప్రతివ్యక్తి శరీరంలోను ఒక దివ్యచైతన్య శక్తి ఉందని అది 
నాభిపరిసరప్రాంతంలో ఉండి మెదడుకు వికాసాన్ని కలిగించి వ్యక్తిలో దైవశక్తిని 
వృద్దిచేస్తుందని వివరించారు. న! 
-; చక్రాలను వృద్దిచేసి కుండలిని మేల్మోల్పడం: - 
మహనీయులైన దేశవిదేశితత్వవేత్తలు అందరూ ఏకాభిప్రాయంతో చెప్పిన దేమంటే 
“యదా పిండే తధా బ్రహ్మాండే” అంటే విశ్వమంతా వ్యాపించిన దివ్యశక్తి మూలాధార 
చక్రంలో నిక్షిప్రమైయున్నది. ఈ చక్రము మేల్మొల్పితే కుండలినీ శక్తిలేచి ఊర్ధ్వదిశగా 
పయనిస్తుంది. “ఇదేకుండలినీశక్తి ఉద్దీపనం” అంటే. ఈ కుండలినీ శక్తి వలన 
ప్రయోజనమేమంటే సాధనతో విద్యుత్‌ కేద్రంలా తయారై, ప్రధానస్విచ్‌ నొక్కగానే అన్ని 
వాడుక భాగాలకు విద్యుత్తు సరఫరా అయినట్లుగా, కుండలినీ శక్తి పైదిశగా పయనించి 
అన్ని చక్రాలను శక్తివంతం, చైతన్యవంతంబేసి, వాటికి దివ్యజ్ఞానా న్నందిస్తుంది. 
కుండలిని ఊర్థ్వమార్గాన్ని పయనించునపుడు దానితో సంబంధంపొందిన తకాఆహోడా 
ప్రభావంతమై చైతన్యవంత మవుతాయి. ఈ శక్తి ఆ జ్ఞాన చక్రాన్నిచేరినప్పుడు సాధకుడు 
సంప్రజ్ఞత సమాధి స్థితిని చేరుకుంటాడు. అపుడు మానసికానందము కలుగుతుంది. 
ఆ ప్రశాంత స్థితిలో ఆత్మ తన చిత్తప్రాణంలో భీజరూపంలో ఉండి,కుండలినీ 
వికాసంద్వారా ఆవిష్టుతమైన దివ్యజ్ఞానాన్ని గ్రహించగలుగుతుంది. ఇదే పరిశుదమెన 
పూర్తి నిస్సంగత్వమగు ప్రజ్ఞానం. ఈ స్థితిని పొందిన సాధకుడు ఈ విశ్వంయొక్క 
ఇతోత్సృష్టమైన సమగ్ర సత్యాన్ని జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అపుడు సాధకుడు 
యితరత్రా తెలుసుకోవలసిన విషయాలేవీ ఉండవు. ఈ స్థితిని పొందిన సాధకుడు 
నిర్బీజసమాధి స్థితిని పొంది అనంతమైన ఆనందానుభూతిని అనుభవించుతుంటాడు. 
-: కుండలినీ శక్తిని మేల్కొలిపే విధానం: - 
యోగాధ్యానంలో కుండలిని మేల్కొలపడం శక్తి మార్పిడి అనే పద్దతి ద్వారా 
జరుగుతుంది. సమర్భుదైన ఒక ఉత్తమయోగితో పరిచయంకలిగినప్పుడు తనకు 


(7 ై 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
యోగసాధనచేయాలన్న దృథసంకల్పం కల్లితే సాధకుని ప్రయత్నంలేకుండగనే 
యోగాచార్యుల కృపతో దివ్యశక్తి సాధకుని లోనికి ప్రవేశించి సాధకుడు యోగసమాధి 
స్థితిని పొందుతాడు. సద్దురునియొక్క శక్తిపాతంవలన సాధకుడు సులువుగా యోగస్థితిని 
పొందుతాడు. కానీ అటువంటి సిద్ధిపొందిన యోగి తటస్థపడటం పూర్వజన్మ సంస్కారం 
వలన మాత్రమే సాధ్యమవుతుంది. నేటికాలమాన పరిస్థితులలో ప్రాణాయామం ద్వారానే 
కుండలిని మేల్కొల్పే విధానాలే ప్రాముఖ్యత పొందాయి. యోగాలో యోగాసనాలు, 
ప్రాణాయామం, ముద్రలు, బంధాలు మొదలగు పద్ధతులద్వారా శరీరశుద్ధిగాబడి, వ్యర్ధ 
పదార్థాలద్వారా మలినమయిన చక్రాలు శుద్ధియె సాధకుడు తన యింద్రియాలు 
(ప్రేరేపించే విషయ వాంఛలను అదుపుచేయగల శక్తిని సాధిస్తాడు. ధ్యానంద్వారా 
అంతర్ముఖుడై మనస్సుచంచల స్థితిని అధిగమించి స్థిరసిద్ధిని పొందుతుంది. అట్టి స్థితిని 
సాధించిన వ్యక్తి ఈ విశ్వాన్ని మన దేహాన్ని ఆవహించిన పంచభూతాలను అదుపుచేయగల 
శక్తిని పొందుతాడు. యోగ సాధనతో కుండలినిశక్తి మూలాధారాది చక్రాల నధిగమించి 
సహస్రారం చేరుకున్న జీవాత్మ పరమాత్మ సాక్షాత్మారం పొందుతుంది. ఈ స్థితికి సాధకుడు 
చేరాలంటే శరీరం సహకరించే ఆసనంలో స్థిరత్వం సాధించి ధ్యానం చేయగా సుషుమ్నా 
నాడినుండి చైతన్య శక్తి ఉపనాడుల ద్వారా శరీరమంతా వ్యాపిస్తుంది. కాని సాధకుడు 
తన వెన్నెముకను నిటురుగా ఉంచి ధ్యానం చేయకపోతే కండరాలు మూడుచుకు 
పోయి కఫంచేరి ఉపనాడులన్నీ కలుషితమై ధారాపాతంగా చైతన్య శక్తి ప్రవహించటానికి 
ఆటంకాలు ఏర్పడతాయి. దానిచే సాధకులు ఆసించిన ఫలితాన్ని పొందలేరు. 
ప్రాణాయామ సాధనచే సాధకుని ప్రాణకోశంమీద ప్రభావం చూపి ప్రాణ శరీరంలోని 
అన్ని భాగాలు చైతన్య వంతమై సక్రమ రక్త ప్రసరణ జరిగి తద్వారా కఫంలాంటివి 
కరిగిపోయి ప్రధాన శరీరావయాలగు ఊపిరి తిత్తులు,చర్మం, (ప్రేగులు పూర్తిగా పరిశుద్దమై 
పరిపూర్ణ ఆరోగ్య వంతుడిని చేస్తాయి. అట్టి సాధకుడు ఉత్తేజాన్ని ఆనందానుభూతిని 
పొందుతాడు. ఈ చరాచర సృష్టిరహస్యాన్ని గ్రహించగలుగుతాడు. ఇట్టి యోగసాధన 
ద్వారా ఒక దివ్య కాంతిని దర్శించగలడు. ఈ స్థితిలో కంటికి కనిపించని 
సూక్ష్మప్రాణాయామ కోశానికి చేరుకుంటాడు. శరీరమందలి అన్ని కోశాలు ప్రాణాయామ 
కోశంఆధీనంలో ఉంటాయి. తత్ఫలితంగా చక్రాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి అన్ని 
అవయవాలకు నిరంతరాయంగా ప్రాణశక్తి సరఫరా అవుతుంది. దానిచే నాడీవ్యవస్థ 
శుద్దమై ప్రాణం మరియు సుషుమ్నలు సమస్తమార్గాలు తేజోవంతమవుతాయి. మనకు 
ఆత్మ రెండు కనుబొమలమధ్య ఉన్నట్లు చెప్పబడుతుంది. దాని ముఖ్యచేతనాశక్తి బుద్ది. 
ఇదే మనకు మంచిచెడులను విమర్శించి తెలిపే వివేకం: భక్తి పూర్వక నిరంతర 


© 











శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 
ప్రాణయామ సాధనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి శరీరంలోని ప్రధాననాడులైన 
ఇడ,పింగళ, సుషుమ్న నాడులను మూలాధారం నుండి సహస్రారంవరకు గల అన్ని 
చక్రాలను వాటి మార్గాలను చైతన్యవంతంచేసి కాంతితో నింపుతుంది. 
పైన వివరించిన దానిని బట్టి మనకు మూలాధార చక్రం మేల్మోనడంద్వారా మిగిలిన 
చక్రాలన్నీ వాటంతట అవే మేల్మొంటాయని మరియు దివ్యశక్తి లేచి ఊర్థ్వ ముఖంగా 
పయనిస్తుందని స్పష్టం అవుతుంది. ఇదే కుండలినీ శక్తిని మేల్మొనడంఅంటే. శాస్త్ర 
పరిభాషలో శరీరమంతా వ్యాప్తిఅయ్యే దివ్య కాంతి ఇదే. ఒక సాధకుడు ఈ చక్రాలను 
పరిశుద్దంచేసి మేల్కొలపాలని ప్రయత్నిస్తే దానికి సంబంధించిన పద్దతు లన్నింటినీ 
అనుభవజ్ఞుడైన యోగాచార్యుని సమక్షంలో ప్రయత్నించాలి. ఈ విషయా లన్నింటినీ 
నిశితంగా పరిశీలించి దీక్షతో ఆచరించితే యోగసిద్దిని పొందగలరని ఆశిస్తాను. 
జపము ఏ వేలితో చేయటంవలన ఎట్టి ఫలితము కలుగును. 
క బొటనవేలు చూపుడువేలుతో జపము చేయుట వలన ఫలితము విద్వేషణ, 
గ్రహోచ్చాటనలకు 
2, బొటనవేలు మధ్యట్రేలుతో చేయుట వలన కలుగు ఫలితము (గహాకర్షణకారకు 
8. బొటనవేలు ఉంగరపు వేలితో చేయుట వలన కార్యసఫలమునకు ఉత్తమము. 
4. బొటనవేలు చిటికిన వ్రేలుతో చేయుట వలన భూతప్రేత పిశాచములను 
వదిలించుటకు. 


ఛీ సనారీ సౌజన్య పత్రిక 


శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ జగద్దురువులై అనేక కోటి (బ్రహ్మండములు, (త్రిభువనముల 
నిర్మితోద్ధారకులగు మనుమయ త్వష్టశిల్సి విశ్వజ్ఞ పంచమూర్యాత్మకజనని జనకులగు 
శ్రీ విరాట్‌ విశ్వకర్మగాయ త్రీ వరప్రసాదలబ్ధి నిగ్రహానుగ్రహసమర్థులయి శ్రీశ్రైలవాఘ్రబిల 
వాసులై అగ్నిసాగర, గుణసాగర, బ్రహ్మసాగర, విష్ణుసాగర కర్తలయిన శ్రీఘటనాఘటన 
నాగాభరణ, నవరత్న సింహాసన, ఛత్రచామరాం దోళికాది, ఆర్తత్రాణబిరుదాంకితులునగు 
పద్మయోగ, పరమయోగ, ఖైరియోగా, రేచక పూరక, కుంభక సమర్థులగు అష్టాంగయోగ 
ప్రసిద్ధులు, శ్రీ మదాదిశక్తి సమేత ఈశ్వరాంసులగు, శ్రీకాకుళంజిల్లా రాజాంతాలుకా 
పాలకొండపురవాసులు శ్రీ అన్నపూర్ణాసమేత విశ్వనాధులు తెలుపునది. శ్రీ విరాట్‌ 
విశ్వకర్మ భగవాన్‌ జగద్దురు పుత్రులగు, సానగ, సనాతన, అహభూన ప్రత్నస, సుపర్ణస, 
గోత్రోద్భవ వంశీయులగు విశ్వభ్రాహ్మణులకు, విశ్వమందలి సమస్త రాజవంశీయులకు, 
అలాగే సమస్త వైశ్య వర్గముల వారికి, విశ్వమందలి సమస్త శూద్ర వంశీయులకు, 
అలాగే విశ్వమందలి సమస్తపంచమజాతుల వారికి ఈ సృష్టిలోని సమస్త ప్రజానీకమునకు, 
వీరు నివసించు అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కుంతల, బర్భర, కోసల, పాండ్య, 





శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 
మాళవ, ద్రవిడ, ఆంధ్ర, మగద, కాంభోజ, కర్నాటక, నాట, మరహాట, కరహాట, 
మత్య, సౌరాష్ట్ర కురు,సింధు, ఖూర్డుర, కుకుర, సౌవీర, గౌళ, నేపాళ, వ చ 
విదర్శ, విదేహ ఇత్యాదిచెప్పన్న యాజఖై యారు దేశముల వారికిన్నీ సమస్త 
దేశప్రజానీకమునకు దేశభక్తి తత్పరులు జగద్దురువు, సేవదురంధరులైన వారికిని వ్రాయు 
చతుర్విధ పురుషార్దములు పొందు, మార్గమును (గ్రహించండి. కాలజ్ఞానమును 
తెలుసుకొని సుజ్ఞానులై చరియించి తరితార్థులుకండి. 
ఈశ్వర ఉవాచ: - పార్వతీవినుము, కలియుగమందు వైవస్వతమనువు వలన జనం 
మానవకులములు, గొప్పమృగములు, పక్షులు, వృక్షములు, పర్వతజాతులు, భూమిపై 
నున్న యివన్నీ 
మరియు విశ్వబ్రహ్మకులము వారగు పంచవృత్తుల పంచాననులు, మొత్తం 
దేవతలందరునూ, 
బలమును కోల్పోయి నిస్సారములవుతారు, వారి సమూహములన్నియూ 
కళావిహీనమౌతాయి. అలాగే భూతగణములన్నీ సూక్ష్మమవుతాయి. మానవులందరూ 
వంచకులు, మోసగాళ్ళవుతారు, సత్యమురూపుకైనా కానరాని సంకోచయుగము అగును. 
మానవులు ఆశామోహములలో చిక్కుకుని ఆనందాన్ని కోల్పోయి, వ్యభిచారం, 
దొంగబుద్ది, కుచ్చిత మనసులతో నాశనమవుతారు, గురువులు, దేవతలు, శక్తులు, 
రాజులు, వీరికి ఘోరమగు శిక్షలు విధిస్తారు. 12 రాసులందలి సర్వజనులు (గ్రహ 
దోషములచే, దేశమందంటతా బాధింపబడతారు. 
గొప్పకులములు నీచకులములందలి ప్రీలందరూ, కపట స్వభావంతో ఎలాంటి 
పురుషులతోనైనా సమయం కుదిరితే సంపర్కం పొందుతారు. ఎలాంటి అనుమానమూ 
లేదు, యింకా సహింపరాని ఆశ్చర్యం కలిగించునట్లు తమకు కల్గిన సంతానముతో 
మాతాపితురులు క్రీడించుతారు. ఎలాగంటే వావివరసలు తెలియని మృగములవలే, 
చూడుమా. 
వివాదములచేత, ఘోరమైనట్టి కార్యములచేత, కల్గిన కారణములచేత, అస్తిరమైన 
మనస్సుచే కల్లిన పదేపదే హృదయమందలికోర్కెలచేత, అకస్మాత్తుగా వచ్చు 
విపరీతరోగములచేత, పంచభూతములైన, గాలి, నీరు నిప్పు, భూమిఆకాశములను 
ఆరాధించని కారణములచేత, చిక్కులబడిచింతింతురు నరులు, అద్భుతమగు కాల 
ప్రవాహములోపడి నశిస్తారు ఏమని చెప్పాలో తెలియడం లేదు. దేవీ. 
చేయకూడనివనులు చేయాలనేతలంపుతో, కుచ్చితన్వభావంతో, స్రీలను 
పాందినరోగముల చేత కొందరు, ఆయుధములచేత యింకొందరు, ఆడినమాట తప్పుట 
చేత, దేహమందలి గుణములచేత, ఎన్నడు కనివినీఎరుగని వింతశిక్షలను యమలోకంలో 


చవిచూస్తారు. 
GD 








శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 


తాతలు, తండ్రులున్నట్టి ప్రాంతాన్ని వదిలిపొట్టచేత బట్టి అనేక ప్రదేశములు తిరిగి 
“నోటివిద్యలచే” కొత్తజీవనవిధానములతో సంపూర్ణ సేవాభావంతో సేవలు చేయుచూ, 
ధనహీనులై, అకాలమృత్యువుపాలగుదురు, ఆడవారికి ఆయువు ఎక్కువై కామాతురతతో, 
మృగములతో రతిక్రీడ ముచ్చటలు పూర్తి కామవాంఛతో జరుపుకుని శరీరం చాలిస్తారు. 
యిలాగు అడివిలో ఉన్నా ఊరులో ఉన్నా జనమంతా చనిపోవుట నిజము. 
ఆకాశమునుండి ఉల్కలు రాలి, పెద్ద పెద్ద కొండరాళ్ళుపడి, పాముకాట్లచేత, దేవతల 
చేత చనిపోయెదరు దీనజనులు. 
దక్షిణాయనమున భూమియందు సర్పజాతి శ్రెష్ణుడయిన తక్షకవంశములోని వాడు 
నిలిచి, భువిపై నరులను యింకరక్షింపక యమరాజు వద్దకు యమలోకంపంపు తాడు. 
ఆసమయంలో కొన్ని ధూమకేతువులు భూమిపై కనబడతాయి, సూర్యచంద్రులు 
కళలు తప్పుతారు, దేవతలు, మునులు నియమములు తప్పినడుస్తారు. గొప్ప కులస్తులు 
నిందలపాలవుతారు, ధర్మప్రవర్తనలు లేక నరులందరూ మరణిస్తారు. 
పర్వతములు భూమిలో దిగబడతాయి, వృక్షములు సహజత్వముకోల్పోయి వికృతంగా 
తయారవుతాయి, పశువులు, మృగాలు మాట్లాడుతాయి, ఆకాశం నుండి అగ్నివర్షం 
కురుస్తుంది. అ నృతములును సత్యంకానివి యిలాంటివి చాలా జరిగి విపదీత 
చావులుంటాయి. 
చిత్రవిచిత్రసంఘటనలు అనేకము జరుగుతాయి, గొప్పవారు చెడ్డపనుల గురించి 
ఆలోచిస్తుంటారు, శిల్పి బ్రహ్మసంతతివారు, గొప్పజాతులవారు వింత ప్రవర్తనల తో 
ఉంటారు, ప్రతీ యింటవిగ్రహపూజలు వరుసగా చేస్తుంటారు. యితర పూజా పద్ధతులు 
(గ్రహించలేరు ఏమి చిత్రమో? యిది కలిప్రభావమేమో? 
కొత్తవుతములు చాలా పుట్టి జనులను మాయమాటలలో పెట్టి మత 
మార్చిడులుచేస్తారు, మంత్రవాదులు జనులకు మేలు చేయు పనులు చేయక, 
ధనార్జనకోసం, నీచమనస్ములైదుష్టకార్యములాచరించుచూ దుఃఖములపాలై సద్దతులు 
కానలేక, తుదకు తిరునామములు గల వైష్టవమతములో చేరి, యతులమతమదేయనుచూ 
ఆ సమూహములతో కలిసి (ప్రచారం చేసి, అంత్యమున నరకలోకమున బడి యమభటులు 
విధించు శిక్షలననుభవించుచూ వారు పెట్టిన తినరాని వస్తువులు తిందురు. యిలా 
అసత్య ప్రచారములు చేయుట చేత జరుగును. 
దేవతలు, బుషులు, భూపాలకులు, కొండగుహల నుండి బయటకు వచ్చిన మునులు, 
భయమునొందిన నరులను పట్టించుకోరు, రహస్యంగా ఉన్న కాలజ్ఞాన విషయాలను 
గమనించు ప్రయత్నం కూడా చేయరు. ఆపదకల్లినపుడు అప్రయత్నంగా నైనా గమనించరు 


వారందరూ. 


శ్రీ సనారీ యోగ జ్ఞానామృతము 


దేవతలిచ్చిన వరాలు ఫలించకపోవడం నిశ్చయము, నస. సర 
పోవుట సత్యము, ఆ నీరంతా ఎక్కడికిపోతుందో? అన్ని పుష్పజాతులకు సు 
పరిమళములు పోయి సహజత్వాన్నికోల్పోయి పూలచెట్లన్నీ ఎక్కడ దాగిఉంటాయో? 
ఎండ తాపానికి తట్టుకోలేక చాలా మంది జనులు నశిస్తారు. a 
నీచజాతులవారు గొప్పవారౌతారు, అగ్రజాతులవారు అప. ప్ర 
యింటిలో ఏడ్పులుంటాయి, ఏడుయిళ్ళకు ఒక యిల్లు ఉంటుంది. పతివ్రతలు 
వ్యభిచారులగుదురు, రాత్రులలో పక్షులు భయంకరంగా కూస్తాయి, న 
ఎగర్రనౌతుంది, మిత్రులకు విరోధములు కల్గుతాయి. ఎనిమిది దిక్కులలోస. [ర 
పెడతారు, ప్రాణమున్నంతవరకూ దిగులు తోనే రోజులు గడుపుతారు, ఏదిక్కు 
చూచిన రాక్షసులు, జనులను ఏనుగుకుంభస్తలాన్ని పొడిచిచే అంకుశంతో పొడిచినట్లు 
సారు. 
సాం చా గౌరవములు పోతాయి, కొంచెం పుణ్యభూమి ఎక్కడ ఎస జనులు 
వెత్తుక్కుంటా సూర్యుని కాంతిగల ప్రదేశాలకు తరలిపోతారు. సత్‌కార్యము 
లాచరించువారికి నివసించు ప్రదేశమే కరువగును. 
సానగ సనాతన, అభవన, (ప్రత సుపర్ణసులు, మొత్తం వశ్వబాప 
చాలాకష్టమగు పనులు చేసుకుంటూ ఒక్కరోజుని, ఒక యుగములాగా గడుపుతారు. 
వేదపఠనము ఆచార్య వ్యవహారాలు వదలుకుని హీనజీవులై పనికి మాలిన వారై చాలా 
ష జులు గడుపుతారు. పంచాననులు. 
soins నదీనదములలో నీటిని నిలుపుతారు, దేవత వాక్సిద్ధి 
కోల్పోతారు, అన్ని దుష్టభూతములు విచ్చలవిడిగా భూమిపై తిరుగుచూ పతా 
కష్టాలు కలిగిస్తాయి. రోగాలు బాగా పెరుగుతాయి. మానవులకు కోపాలు ప 
నెలలోని (ప్రతీపక్షంలోను అధికమైన మేఘాలు, ఏర్పడి విపరీతమైన వానలు పడి, 
భూమి అంతా బురదయె వ్యవసాయానికి వీలుకాకుండా నాగళ్ళు దిగబడిపోతాయి. జనుల 
పాలునీరు ఒకేరకంగా భావిస్తారు. ఆయువులు తగ్గుతాయి. ఆపదలు పెరుగుతాయి. 
జనుల పాపాలు తగ్గక మానవులు చేష్టలతో అవి పెరుగుతుంటాయి. పనికి మాలిన 
జానం జనులందరిలో ఉంటుంది, మలమూత్రములు తినే మూర్భులుగా జనం sans 
an భూకంపనలచే భూమి పగులును, దానిచే విపరీతంగా జనం మరణిస్తారు, 
వారికోసం యమకింకరులు భూమిపై ఎక్కువగా తిరుగుతారు, రాత్రివేళ సూర 
కనబడి, నక్షత్రములు కంటికికానరావు, పగలు నక్కలు విపరీతంగా కూస్తాయి, దుష్ట 
జంతువులు ఎక్కువగా తిరుగుతాయి. ప 
మాయలో చిక్కిన నరులు, శరీరసుఖాలను పొందలేరు, అయ్యో వెయి 
విధములుగానైనా న్యాయాన్ని చేపట్టక అనేక్షరకములయిన దుష్టకార్యములా చరించి 








శ్రీ సనారీ యోగ జ్ఞానామ్యతము 


ధర్మాన్ని తప్పుతారుజనులు. పార్వతీ వినుము యిలాంటి గొప్ప వింతలు నాలుగు క 

rT ee DS జరుగుతుంటాయి. “ఎలాగంటే” కృతయుగనాల్గవ పాదమున, ఈ సేనాం వ్వ్‌త్నన గురుయం( త్రము 
తేతాయుగమూడవ పాదమున, ద్వాపరయుగ రెండవపాదమున, కలియుగమొదటి శ్లో॥ బిన్దుత్రికోణషట్కోణం, త్రివృత్తాష్టదళంతధా, దశపత్రరవిద్వంద్వం 
తమన, ఆయాయుగ ప్రమాణములను బట్టి ఎక్కువ తక్కువకాల ప్రమాణములతో _ షోడశందళసంయుతంభూపురత్రయ సంయుక్తం, గురుచక్ర జాతు 
జరుగు తుంటాయి. ఈ కలియుగంలో ఐదువేల సంవత్సరముల నుండి ఈ = "ag 
చెప్పినవన్నియూ జరుగు తుంటాయి. ఈ కలియుగంలో ఐదువేల సంవత్సరముల 
తర్వాత చెప్పినవన్నీ జరిగిపోయి, కులములన్నియూ సంకరములైన పిదప మరల 
కృతయుగధర్మంగా 84 లక్షల జీవరాసులు సుఖంగా ఉంటాయి. కావున 

ఈ కోలజ్ఞానమును పూర్తిగా చూచి చదివిన నరులకు, శివుని కరుణతో గల లోకంలో 
శివని వలే ప్రఖ్యాతితో నుండుట యదార్థము. 

ఈ (గ్రంథాన్ని చదివి పురవీధులందు ఊరేగించి, పట్టాభిషేకం చేయువారి పుణ్యమః; 
ఏమని చెప్పను, అట్టినరులకు సంపూర్ణమగు భుక్తి, ముక్తి, జ్ఞానము, కీర్తియు గలి? 
శివసాయుజ్యంపొందగలరు. 

గొప్ప కొండగుహయందునివాసముండి, సకల దోషములు నశింపజేయగలట్టి 













ఈ ఓంత్రిపురాదేవీచవిద్మహే ,గి 
- దేవీకామేశ్వరీచధీమహీ ఇ. 
ఈ తన్నోదుర్గప్రచోదయాత్‌ ఏ 

















వినయముగల జనులందువిశేషుడా. విశ్వమందలి జనులను ఆపదనుండి కాపార్‌ క! క్ల Hf us 
పోషించు వాడా, వనములందు తిరుగుట యిష్టమగువాడా, రసవాద విద్యాధికులక క ద్ద న. 
నాయకుడా, మునులహృదయమందు నివాసముండు విశ్వానికి అధిపతీ, నమస్తేనమ క్ష శ # ్జ 
యిదిశోభాయుక్తమైసకల విద్యలు నేర్చి కవిత్వంతో వెలుగొందుచూ, సరసకవితయు aE 8 
విశేషమగు అనంతవిద్యలు సాధించి, జనసమూహమునకు తత్వశోధన, అర్చనల జ త్ర థ కేల 








( తెలియజేసి కాలజ్ఞానమనే జరుగబోవు విషయములతో గల ఒక భాగంలో శమ 
దమము, ఉపరతీ, తితీక్షశద్ధ, సమాధానము, ఈ ఆరునూగల కాల నిర్ణయములు గం 
మంత్ర, లయ, హట, రాజయోగములతో, మహేశ్వరుని మూడవ నేత్రం వలే ప్రభావమ 
గల, మానసిక స్థిరత్వం పొందగలట్టి సనారీ విశ్వేశ్వర సంవాద మందలి కాలజ్ఞానము 
శైవులు శివుడని/ వైష్ణవులు విష్ణువని/ శాక్తేయులు శక్తియని/ గాణపత్యులు గణపతియని 
సౌరులు సూర్యుడని/ చాంద్రులు చంద్రుడని/ కాపాలికులు కపాలధరుడని / లైంగికుల 
లింగమని/ గారుడులు గరుత్మంతుడని ఎవరికి నచ్చిన రూపాన్ని వారు ఈ విధంగ _. 
అర్చించుచున్నారు కానీ వీరందరి సృష్టికర్త ఆదిఅంతములేని జ్యోతిస్వరూపు! 











గ్గు నో 
త్ష్య్యార్ద్యరంభం టిక్‌ 
ఆ gas 2. 
ఈ జారారిణర్ణ్ల 0! 
బ్ర gergpoRgog 19 


నిం గరి (nd Ey 0: 


(| 


మనసునందైనా తలంచుకున్నారు. కలి ప్రభావేనేమో? ఆత్మ విమర్శతో యింటి యన్రబీజనిర్ణ ఆపః 
భ విషయములను పరిపూర్ణముగా (గ్రహించి ఆచరించితరియింతురుగాక. = 
గ ఈ పత్రికను మీ శక్తికొలది ముద్రింపించి పంచండి లేదా ప్రచారంచేయండి బిన్గుమద్యేతు ఓంకారం, త్రికోణేత్రయబీజకం, షట్మోణేశివమంత్రస్యాత్‌, 
శుభం భూయాత్‌ త్రివృత్తే గురునామకం, కామ్యాభీష్ట.లిఖేత్సర్వం, అష్టేద్యఅ,క,చ,ట,త,ప,య,శ 


సర్వీజనాఃసుఖినోభవంతు సకల సన్నంగళాని భవంతు ఓం శాంతి శాంతి శాంతిః పత్రేసబీజస్యాత్‌, రవౌగాయత్రితుర్యసా, షోడశావర్ణసంయుక్తం, భూపురేవర్గపంచకం 





ఇది శ్రీమద్గాయత్రీ విశ్వకర్మ పరమేశ్వరులచేనుత్సన్నమైన సానగాది పంచ 
బ్రహ్మబుషి గోత్రములలోని ద్వితీయ మగుసనాతన (బ్రహ్మబుషి గోత్రమందలి 
పర్షబ్రహ్మబుషి గోత్రోదృవులైన బ్ర॥ సుగంధం ఆదినారాయణ, 
అన్నపూర్ణాంబల పౌత్రుడు,వెంకటేశ్వరరావు పాపాయమ్మలకు సమర్ధ సద్దురు 
శిరిడి సాయి వరప్రసాదలబ్ధ- సుపుత్రుడును” విమలాదేవి మనోహరుండు, 
యింద్ర కీలాద్రి పైవెలసిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గామాతా కరుణాకటాక్ష వీక్షణలతో 
విలసిల్లు విజయవాడ నగరవాసుడును- జగజ్యోతి” శ్రీశ్రీశ్రీ పోతులూరి 
వీరబ్రహ్మేంద్రస్వావి. లోకమున కెటుక వరిచిన 
భవిష్యకాలజ్ఞానవాక్యప్రకారముదయించిన పరమ శివావతారులగు జగద్గురు” 
శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వనాధుల పాదసేవకుడును! తణుకు సాంబశివానంద 
రాజయోగి ప్రియశిష్యుడు 1. సనారీ నిత్య పూజా విధానము, 2, 
iia సంకల్పనము, 8. సనారీ మాలాధారణ కర్త ఓ సనారీ 

పూజాప్రచారకులు, 5) శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వర సంవాద: గ్రంధార్థములు, 
సనారీ పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ త్రిశక్తీ సహస్రలింగ సహిత విశ్వనాధాలయ 
నిర్మాణాధ్యక్షులు,. పూర్వాశ్రమమున నవరత్న స్వర్ణాభరణ నిర్మాణ 
శిల్పి, వాస్తుజ్యోతిష సిద్ధాన్తి , పౌరాణిక నటకుండగు బ్రహ్మశ్రీ సుగంధంసాయి 
బాబాచార్య పత (విశ్వకర్మ) విరచిత రీల్రీత్రీ న సనారీ విశ్వేశ్వర 
యోగజ్ఞానామృతము సమాప్తము. 


శ్రీ విశ్వబహ్మోర్చణమస్తు 





